శ్రి మదాంధ్ర 
రామాయణము 


అరణ్య కాండము. 
మూలము 
శ్రి వాల్మీకి రామాయణము 


ప్రణీతము 


పోచిరాజు కామేశ్వర రావు 


శ్రి మదాంధ్ర 
రామాయణము 


అరణ్య కాండము. 
మూలము 
శ్రి వాల్మీకి రామాయణము 


ప్రణీతము 


పోచిరాజు కామేశ్వర రావు 


కం. 


కం. 


చం. 


తే.గీ. 


అరణ్య కాండము 
సరము 1. 
౧ 


నలినదళ నేత్ర! సీతా 

లలనా హృదయారవింద రమ్య నివాసా! 
కలుషీ కృత జననీ ని 

శ్చల వర దత్తార్థ లబ్ద సమజ నివాసా! 


సీతా రామ లక్ష్మణులు దండకారణ్యమును బ్రవేశించి తాప సాశ్రమములను జేర మునివరు 


లందటు వారికి స్వాగతము పలికి సత్కరించుట. 


నియతాత్ముండు రాముండుదు 

ర్భయుండు ప్రవేశించి దుశ్చర మయి తనరు న 
ట్టి యడవిని దండకా వని 

రయమున మున్యాశ్రమము లరసె నటం బ్రీతిన్‌ 


వర కుశ చీర సంచయ విభాసిత బ్రాహ్మ్య వికాస శోభిత 
మ్ము రుచిర మేఘ వర్మగత పూర్ణ దివాకర మండ లాభమున్‌ 
శరణగ తైక భూతముల సంతత కోధిత చత్వ రావలిం 


బరంగు కుటీర మండలము బక్షి మృగౌఘ నిషేవితమ్మునున్‌ 


నిరత వరాప్సరో గణ సనృత్య సమున్నత సేవితమ్ములన్‌ 
గురుతర వేదికా స్రు గవగూహన భాండ కు శాజినమ్ములున్‌ 
వర సమిదుత్క రోదక విభాసిత సత్కలశ వ్రజమ్ములం 


దరు ఫల మూల వన్యముల( దద్దయు వెల్గెడు పర్ణశాలలన్‌ 


బలి యుత హోమ పూజిత నివాస నికాయము. బుణ్య వేద ఘో 
షలంబరి పూరితమ్ములు భృశమ్ముగం బుష్ప వికీర్ణముల్‌ సర 
స్సుల నలి నావృతమ్ముల సుశోభిత సన్ముని వాటి కావిలిన్‌ 


ఫలముల మూలషండముల బ్రాణము నిల్పు మునీంద్ర సేవ్యమున్‌ 


దాంతు లజిన చీరాంబర ధారులు రవి 
తి, ఆః ఆః 
వహ్ని సన్నిభ తేజులు పరమ వృద్ధ 
సంయ మీంద్రులు వసియించు చారు తర కు 


టీర వర సంయుతమును దుర్వార భూమి 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


పుణ్యమూర్తులు నతి మిత భోజనులు ప 
రమ బుషులు నిల్చు నుత్తమ బ్రహ్మ ఘోష 
లలరు నటి బ్రహ్మ వ రాల యాభ మంబు 

ల 


జాస నాభ మహాభాగ భూసు రాధి 


అట్టి తాప సాశ్రమ మండ లైకముం గని 
రాఘవుండు శ్రీమంతుండు రవి సమాన 
తేజు.డా నారి సడలించి దివ్య ధనువు 


నందు. గదియంగ. జాగెను సుందరుండు 


అరవిందాక్షునిం గాంచి రాఘవుని దివ్యజ్ఞాన సంపన్నులా 

వర మౌనీంద్రులు మైథిలిం గని యశో భామామణిం బ్రీతితో 
నరుగం జాగిరి స్వాగతింప నెదలం దాశ్చర్య మేపారణగా 

నురు ధర్మాత్మునిం గాంచి లక్ష్మణుని వా రుత్సాహులై మిక్కిలిన్‌ 


మంగళ వచనము లభంగము లుచ్చరిం 
చుచు దృఢవ్రత మును లచట కే(గి 

యెదురు వేగముగను ముదమార గొని తెచ్చి 
రాశ్రమమున కంత నతిధి వరుల 


సుందరాంగుని సుకుమారు శుభ్ర వేషు 
నమిత లక్ష్మీ కళ నలరు నా రఘు వరు 
రాము నరసిరి ప్రీతి నరణ్య వాసు 


లచ్చెరువు నంది చిత్తమ్ము లందు మిగుల 


సీతను రాముని లక్షణు 
నాతత విస్మయ కరుల నయనముల కకటా 
మూత నెటుంగక చూచిరి 


ప్రీతిని వనచారు లపుడు పేర్మి చెలంగన్‌ 


భూత హితముల నెల్లను బ్రీతి నెంచు 
నా మహాభాగులు మునులు రాముని నతి 
థి వరు(గొనిపోయి యుంచిరి దివ్య పర్ణ 


శాల లోన సంతసమున మేలుగాను 


అంత సత్కరించి యర్హ విధి సహిత 


మగ్ని సన్నిభులు మహర్షి వరులు 


10. 


11. 


12. 


13. 


14. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ధర్మ వర్తనులు నుదక మొసంగిరి వేడ్క 


రాఘ వేంద్రునకు నరర్లభునకు 
a 


ఫల పుష్ప మూలములను స 

కలముల నాశ్రమము నొసంగి కాకుత్పునకుం 
య 

బలుకులు వల్కిరి ధర్మ 


జ్ఞు లంజళులు దగ ఘటించి సురుచిర రీతిన్‌ 


రాజు యశస్వి ధర్మ పరిరక్షకుం డౌ నిల సంతతమ్ము ధా 

త్రీ జన సంచయమ్మునకు లీల శరణ్యుండు గౌరవమ్ముగాం 
బూజల నంద నర్హుం డగు మూరి ధరించును దండ మింపుగా 
నీ జగతీ జ నావలికి నెంచ గు రూత్తము( డీవ రాఘవా 


నాలుగవ భాగ మగును భూనాథు( డవని 
నింద్రు నందు రక్షించు వాం డిదరణినిం 

wm 
గాన రమ్య భోగములకు( దాను దగును 


దగ ననుభవింప దగును వందనములకును 


పార్ధ! నీ రాజ్య మందున్న వార మేము 
నీకు రక్ష ణార్హుల మయ్య నిత్య మెంచ 
నగర మందున్న లేక వనమ్ము నందు 
నున్న మాకు రాజువు నీవ యెన్నం డేని 


రాజ! క్రోధము నింద్రియ వ్రాతమును జ 
యించి నట్టి వారలము మే మంచితముగ 
దండము విడిచినారము తాపసులము 


మమ్ము రక్షింప వలయు గుమారు లనంగ 


అని యిట్లు ఫలముల సుమము 

లను మూలముల వివిధమ్ములను రమ్యములా 
వన భోజనముల రాముని 

ననుజుని లక్ష్మణుని బ్రీతి నర్చించి రటన్‌ 


అన లాభు లన్య తాపసు 
లును సిద్దులు న్యాయ చరితులు యథా న్యాయం 
బు నరేంద్రుని నవ్విధము వ 


చనములం దనిపిరి ప్రభువును జక్కంగ నంతన్‌ 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నొకటవ 


సరము. 
౧ 


అరణ్య కాండము 
సరము 2. 
౧ 


సీతారామలక్ష్మణులు మునుల యనుజ్ఞం గొని సూరో గదయమున నరణ్యమునం బ్రవేశించి వెడల 
జాగ విరాధుం డను రాక్షసుడు సీతను గొని రామ లక్ష్మణులను భక్షింతు నన రాముండు 
శోకించుచు బలుక లక్ష్మణుండు మిక్కిలి కోపించి యా రక్కసునిం జంపుదు ననుట. 


కం. అంత గృతాతిథ్యు(డు ముని 
సంతతి యానతి గ్రహించి సాంద్రత రార 
ణ్యాంతరముం జొచ్చె( బూర్వ ది 
గంతర రవి(గాంచి రాము. డతి వేగమునన్‌ 1. 


మ. నర శార్దూలుండు కూడి లక్ష్మణుం గనెన్‌ నానా మృగాకీర్ణమున్‌ 
ఖర భల్లూక మృగేంద్ర సంయుతము వ్యాఘ్రువ్రాత సంచారమున్‌ 
గురు విధ్వంసిత వృక్ష గుల్మ స లతా కూటమ్ము వీ తాంబువున్‌ 


వర యిల్లీ గణ నాదిత ద్యుచర నిస్వానం బరణ్యమ్మునున్‌ 2. 


తే.గీ. అవనిజను గూడి కాకుత్సు( డరసె నచట 
ఘోర మృగ చరితము నందు ఘోర శబ్ద 
యుతుని గిరి శృంగ సన్నిభు నుగ్ర రూపు 
నిత్య పురుషాదు రక్కసు నత్యధముని 3. 


మ. వెరంగౌ రూపు మహా ము ఖోదరుని గంభీ రాక్షు భీభత్సునిన్‌ 
ఖరునిం గ్రూరు సుఘోర దర్శను సుదీర్ణస్కంధు వ్యాఘ్రాజి నాం 
బరు నార్దాంబరు రక్త సిక్తుని ధరా ప్రాణివ్ర జోద్వేగదుం 
బరమ వ్యాదిత కాల సన్నిభ ముఖుం బాపాత్మునిన్‌ రక్కసున్‌ 4. 


ఉ. మూడు మృగేంద్ర రాజముల మూరుచు నాలుగు వ్యాప్రు రాజులం 
బాడిగ రెండు దోండెలులం బంచ యుగంపు( గురంగ రాజులం 
గూడ కరమ్ము మత్త జల కుంజర మూర్ణము నిన్స కొట్టుతో 


వేడుక గ్రుచ్చి కూయుచును భీకర రీతిని దైత్యుం డచ్చటన్‌ ర్‌ 


తే.గీ. 


తే.గీ. 


చం. 


కాంచి రాముని లక్ష్మణు మించి సీత 
మైధిలిని రోష యుక్తుండై మనుజ భోజ 
నుండు పర్విడె నా రక్కసుండు ప్రజల, 
గాంచి యంత్య వేళల నుర్కు కాలు భంగి 


భైరవస్వన మొనరించి ఘోరముగ. బు 
డమినిం గుదుపం దలంచి న ట్లడరి కరమ్ము 
నంకమున నుంచి సీతను బింకముగం గొ 


ని చని యవలకు ననె నిట్లు వచనములను 


జడలను నార చీరలు భృశమ్ముగ నూని సదార మీర లి 


ట్లడరుచు క్షీణ జీవితులు నక్కట చేరిరి దండకాటవిం 
గడు వడి చాప బాణముల గత్తుల నూనుచు నిర్భయమ్ముగా 
వెడల నశక్య మేరికిని భీకర మైన వనమ్ము లోనికిన్‌ 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తాపసు లయి మీరు దారతో నుంటిరే 
యఘు లధర్మ చారు లగుచు నెవరు 
మీర లివ్విధముగ మేదిని మునుల దూ 
షింప నెంచి రేల తెంపు మీట 


నేను విరాధుండ నసురుండ 


కాననమున సాయుధ మిటం గదలుచు సతమున్‌ 


మౌని వర మాంసము. దినుచు 


నానందమున వసియింతు నచ్చెరు వేలా 


ఈ రమా మణియె వరారోహ నా కగు 
భార్య యిం పొసంగం బాప మతులు 

మీ రుభయులు నాజి మీ రక్త మేను ద్రా 
వెద నింకం గడుపార విదిత మిద్ది 


దుష్టుండు విరాధుండు పలుక దుర్మనుండు 
గర్వ మడరంగ విని నంత గంప మందె 
భీతి సెలగంగ జానకి వాతమునం గ 
దలెడు కదళీ తరువు వోలె. గలంత తోడ 


వణంకు సీత శుభాంగనం బరుని నవ్వి 


రాధు నంకమున నరసి రాముం డంత 


10. 


11. 


12. 


13. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ముఖము శోషింప భృశముగ మునిగి దుఃఖ 


మందు లక్ష్మణుతోం బల్కె డెంద మవియ 


కాంచుమ సౌమ్య సచ్చరిత( గాంతను నజ్జన కాత్మ సంభవన్‌ 
మించి మదీయ భార్యను సుమిత్ర కుమార! విరాధు డంక మం 
దుంచగ వే(గు సీత నట నుత్తమ సౌఖ్యము లెల్ల నిచ్చుచుం 


బెంచిన రాజ నందనను బెద్ద యశస్విని గంపి తాత్మనున్‌ 


మన కొజకు నేవి కోరెన్‌ జనని వరము 
లపుడు కైకేయి లక్ష్మణ! యక్కట యవి 
నేండు క్షిప్రము నెరవేరు నిక్కముగ ని 
పుడు మహారణ్యమం దిట్లు పూర్ణముగను 


తనియక రాజ్య లాభమునం దల్లియె మధ్యమ దీర్ణ దర్శినీ 
వనిత సుతార్ధి కానలకు( బంపెను భూత గణప్రియున్‌ ననుం 
గనికర మింత లేకయె స కామగ వర్ణిలె నేడు కైకయే 


ఘనముగ నిట్టు లాపదలు గల్లంగ లక్ష్మణ! యేమి సెప్పుదున్‌ 


అవని నన్య నరస్పర్శ మవనిజకు( గ 
లుగుట కన్న మిన్న యయిన వగపు కలదె 
నాకు రాజ్య హరణము జనకు నిధనము 


గావు దుఖ తరములు లక్ష్మణ! తలంప 


శోక సభాష్ప మగ్ను6 డయి శూరుండు రాముండు వల్క నివ్విధిన్‌ 
వీకం జెలంగి లక్ష్మణుండు పెల్లుగ రోషము నూని యిట్లనెం 

గాంక నెదిర్చు పన్నగము కైవడి మిక్కిలి నిశ్వసించుచున్‌ 

నీ కడ నుండ భృత్యండను నే ననిశమ్ము నిటుల్‌ వచింతువే 


సర్వ భూత రాసులకు నీశ్వరుండ వీవు 
వాసవ సమానుండ వనాథు భంగి పలుక 
నేల నేం జంపంగ విరాధు నేల త్రాగు 
వాని రక్తము శరములం బజిచి రేంగి 


రాజ్య కాముండు భరతుపై రగిలి నట్టి 
కోపము విడుతు నిప్పుడు క్రూరుం డైన 
యీ విరాధ రాక్షసునిపై నెలమి వజ్రి 


వజ్రమును వేగ గిరి పైనం బబిచి నట్లు 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


కం. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు రెండవ 


చం. 


ఆ.వె. 


ఘన మగు నా భుజ బల రయ 
మున నా శరము పడు. గాక భూర్యసురు నుర 
మ్మున గిరగిర తిరుగుచు నే 


ల నసువులను వీడి పడ వలయు గాక యికనన్‌ 


సరము. 
౧ 


అరణ్య కాండము 
సరము ౨. 
fy 


లక్ష్మణుడు తన్నెవరని యడుగ విరాధుండు తన్నెటింగించి వారిని సీతను విడిచి పొమ్మనిన రాము 
డుగ్రుండై లక్ష్మణునితోం గూడి విరాధుని బాణములతో: గరవాలముతో నెదిరింప సీతను విడిచి 
విరాధుండు వారిరువుర నెదిర్చి రెండు చేతులతో నెత్తుకొని పోవుచుండ నది తా మేగ వలసిన 
గతియే నని యెటి(గి రాముండు లక్ష్మణునితో నతని నట్లు పో నిమ్మనుట. 


వస 


పలికి ప్రసిద్ధుడు లక్ష్మణుం 

డల నవ అకంగం గాంచి యసురు విరాధుం 
గలుషాత్ము నడిగె నెవర వి 

టుల నీవు చరిం తటవి( బటు గతిని నంచున్‌ 


అన విని యంత నిండ వన మంతయు. గుయ్యిడి పల్కె నివ్విధిన్‌ 
వనమున కేల వచ్చితిరి పల్కుండు మీ వివరమ్ము లెల్లనున్‌ 
నను నిట నేర గోరుదు రనంగ రఘూత్తము+ డాలకించి ప 


ల్కె నసురు గాంచి స్వీయ కుల కీర్తిని నా జ్వలి తాననుం దగన్‌ 


క్షత్రియులము మేము చక్కని వృత్త సం 
పన్నులముగ నెబుంగు పన్నుగ మము 
విపిన గోచరులము వినం గోరుదు మెవరు 
నీవు దండకా వనింబని యేమి 


అప్పుడు గాంచి రాఘవుని నాతండు సత్య పరాక్రముం దగం 


జెప్పెద నాలకింపు నృపశేఖర! తండ్రి జయుండు తల్లి యా 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


గొ ప్ప శతహ్రాదా సతియె కొల్లు విరాధుం డనంగ నన్నునె 


ల్లప్పుడు సర్వ రాక్షసులు లాలన తోడ ధరా తలమ్మునన్‌ 


పడసితి( దపమ్ము నొనరించి బ్రహ్మ వలన 
వరము లస్త్ర రాజములం జావమినిం గోయం 
బడమి నెన్నండును విజుగం బడమి( బుడమి 
లోననే నద్భుతమ్ముగ నో నరవర! 


విడిచి రామ నిచట బడయ+ గోరక వచ్చి 
నట్టి దారి మీర లరుగు( డింకం 

బర్వు లిడుచు గొనక ప్రాణములు విడుతు, 
గరుణ తోడ మిమ్ము కా దనకుండు 


రాము. డుగ్రుం డయి విని విరాధు దుష్ట 
వాక్యములు కోప సంరక్త భాసమాన 
నయనుం డారసి పాప మనస్కు వికృత 


రూపుని బదు లొసంగె నిట్లు రోష మడర 


చీ దను జాధమా! వడినిం జేరం దలంతువు మృత్యు గేహమున్‌ 


వాద మొనర్చి మూర్ణమున వారక హీన తరార్థ కామివై 
యీ దరి నిల్వు జీవము వహించి చనంగ నశక్య మౌను నీ 
క దురమం దెదిర్చి నను నిద్దర నిక్కము పాప చింతనా! 


నారి సంధించి వడి రఘు నందనుండు 
రాముడు సుశీఘ్రమ విసరె రాక్ష సాధ 
ముపయి నిశిత బాణము లేడు మూరి రుక్మ 


పుంఖములను గరుడ నిభముల రయమున 


నెమలి పింఛములను నెగడు నా శర రాజ 
ములు విరాధు నంగమును గడు వడి 
దూజీ రక్త మందు దోరముగం దడిసి 
యగ్ని సన్నిభమ్ము లవని(గూల 


తగుల శరము లట్లు ధరణిజ విడనాడి 
రక్కసుండు కోపరక్త నేత్రుః 
డంత శూలమెత్తి యా రాముని సలక్ష్మ 


ణు దరికి బరువెత్తె బెదర కుండ 


10. 


11. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


చేసి మహా నాదమ్మును 
ద్రాసద శూలమ్ము శక్రు ధ్వజ నిభ మెత్తం 
దాసరి యయ్యిను యమునకు 


రోసమ్మునం దెఅవ(గ నసురుండు వక్తమ్మున్‌ 


వానిని గాంచి సోదరులు ప్రజ్వలి తాంబక వృష్టి గుర్యణగా 

ల 
మేనున నాంట దైత్యునకు మేటి శరమ్ములు కాల సన్నిభుం 
డా నర భుక్తి నవ్వడర నంతట( బెద్దగ నావలింప(గన్‌ 
దానిని గూలె బాణములు ధాత్రిని రౌద్రుని మేని వీడుచున్‌ 


స్పర్శ మాత్రమున వర ప్రభావమునను 
బ్రాణముల నన్నిటి నిలిపి పన్నుగం గర 
దండమున శూలము గ్రహించి తద్ద పైకి 


నెత్తి రాఘవుల పయికి నెగసి యుజుక 


వజ్ర సంకాశ తచ్చూల వరము నంత 
మండు చుండ గగన మందు మెండుగ గని 
రెండు కోలల భేదించె గండు మీ 

శస్త్ర ధరుల శ్రేష్టుడు రాముః డస్త్ర విదుండు 


రాఘవుని నిశిత శరద్వయమున ఛిన్న 
మయిన శూలము పడె నవని జాతి 
కరము నుండి వజ్ర ఘాతమునం గూలు 
నట్టి మేరు శిలను ననుకరించి 


కృష్ణ సర్ప యుగపు గ్రియఃం బ్రకాశించు ఖ 
డ్లముల నెత్తి వారు కదలి త్రుటిని 
మాజుకొనిరి తమను మర్దింప నెంచిన 


రక్కసుని బలముగ రాఘవులును 


అట్లు కొట్టం బడెడి యసురుండు రౌద్రుండ 
న ట్‌ 

రసి యకంపనులను రామ లక్ష్మ 

ణుల నరరభులను బల భుజమ్ముల గ్రహిం 


చి చన నెంచె నంత శీఘ్రముగను 


వాని మతంబు నేరి మది పల్కెను లక్ష్మణుం గాంచి రాము. డీ 
దానవు నాప కుండు మిటు దారిని, బన్నుగ మోయనీ తగం 


గానన మం దహో మనల గాంచం బథం బిది యౌను లక్ష్మణా 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


మానుగ నే/గా మనకు మానక వే చన నీ యధేచ్చగా 


కం. నిజ వీర్యమ్మున దనుజుడు 
భుజముల నుంచి యిరువురను బుడుతల భంగిన్‌ 
విజ నారణ్యమున రయము 


నం జాగెను వెడలంగ స్వీయ నైపుణ్యమునన్‌ 20. 


తే.గీ. స్కంధమున నుంచి రాఘవ సన్నుతులను 
ఘోరముగ నినదించుచు భార మనక 
వారిని విరాధుడు నడచి వనమున కభి 


ముఖుడు నయి దర్ప మడరంగ బోవ జాగె 21. 


కం. వనము మహా మేఘ నిభము 
ఘన నానా తరు లతా నికాయ యుతమ్మున్‌ 
వన మృగ విహంగ రాజిత 


మును వ్యాల శివాది చరితమును వడిం గదిసెన్‌ 22. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు మూడవ 


సరము. 
౧ 


అరణ్య కాండము 
సరము 4. 
౧ 


విరాధుండు రామలక్ష్మణులను గొనిపోవుచుండ సీత బిగ్గరగా విలపింప. గాంచి రామ లక్ష్మణులు 
విరాధుని రెండు చేతులను నజికి బాణముల కత్తుల ముక్క ముక్కలు సేసిన నతండు చావ కున్న 
ఖననము సేయ నిర్ణయింప విరాధుండు రాముని నెజి/౧ తన శాప వృత్తాంతమును దెలిపి సీతా 
రామ లక్ష్మణులను స్తుతించి తనను ఖననము చేయ మని యట్లు సేసిన శాప విముక్తు డనై తన 
గృహము స్వర్గమున కేగంగల వాండ నని పలుక వా రట్లు చేయుట. 


కం. కని రామ లక్ష్మణుల నా 
ఘన భుజులను దనుజు( డట్లు కానన మందుం 
గొనిపోవు చుండ దుఃఖ 
మ్మున వైదేహి యటచె వడి మూరిన ధ్వనినిన్‌ 1. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


పలికెను సీత యేడ్చుచు నపారము రాముండు సత్యవంతుండుం 
గలుష విహీన సద్గుణుండు క్రచ్చటి లక్ష్మణు గూడి దైత్యుచే 
నల హరియింప బడ్డం గన నాయిను వన్య మృగమ్ములే ననుం 
గలసి తినంగ నోపు నను గర్వర! చంపుమ వారి వీడుమా 


రాక్ష సోత్తమ! నతు లన రాఘవేంద్రు 
లు విని వైదేహి మాటలు తివిరి వీరు 
లసురు దుష్టుని వధియింప నంత నిశ్చ 


యించి రిద్దజు వేగమ మించ గినుక 


పరమ రౌద్రుని రాక్షసు వామ భుజము 
వేగ ఖండించె సౌమిత్రి వీర వరుండు 
దక్షిణ భుజమ్ము దుష్టుని దైత్య వరుని 
మీజి ఖండించె రాముండు మేటి మగండు 


తెగినన్‌ బాహు యుగమ్ము గూలె ధరపైం దీ వ్రార్తి మేఘాభు( డం 

త గిరీంద్రమ్ము ఘ నాశనిం బుడమిం బాతం బైన చందమ్మునం 
బగతుం డా యసురుండు జానువులతోం బాదమ్ములన్‌ ముష్టులన్‌ 
మగ లా రాఘవ సోదరుల్‌ తివిరి వే మర్దింప( జూర్ణంబుగా 


చావండు విరాధుం డమ్ము నిచయ విఘాత 
ములను గత్తుల, గొట్టినం బుడమి పైన 
బిండి యొనరింప(గ ననేక విధములను వి 
చిత్రముగ( బురుషాదుండు చింత నొందు 


ఆతని నవధ్యు గిరి నిభు 

భీతుల కభయప్రదుండు పృథ్వీప సుతుం 
డాతత యశస్వి రాముం 

డా తటి వీక్షించి పల్కె ననుజుని తోడన్‌ 


దనుజుండు పురుషవ్యాస్రూ! 
యని నోడండు శస్త్ర సంచయమ్మునం దన దౌ 
ఘన మగు తపో మహిమ నీ 


తని బూడ్చెద మింక( బుడమి తలమం దనుజా! 


తీక్ట తేజు నిభసదృశ రౌద్రు రాక్షసు 


కొటి కరణ్య మందు గుంట నొకటి 


ఆ.వె. 


చం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కడు విశాలముగను గ్రన్నన నిప్పుడు 
త్రవ్వు మయ్య దుష్ట దనుజు బూడ్చ 


అట్లు గొయ్యి తీయ మంచు లక్ష్మణునితో 
బలికి యన్న వీర్య వంతు డంత 
నాక్రమించి వేగ యయ్యసురుని కంఠ 


మందు కాలు వెట్టి యణంచు చుండె 


పలికిన రాఘవుం డటుల( బద్మదళాక్షుండు పల్కె రాక్షసుం 

డలర భృశమ్ము నమ్రత మహాత్ము నరర్హభుం గాంచి యివ్విధిన్‌ 
నలి(గితి శక్ర సన్నిభ! ఘనమ్ముగ నీ వలనన్‌ రఘూత్తమా! 
తెలియక యుంటి మోహమున( దెల్లముగా నిను నేను మున్నిటన్‌ 


మనుజేంద్రా! కౌసల్యా 


తనయ! యెటి(గితి నిను రామ! దరుణీ మణి సీ 


తను ఘన యశస్వి సామి 


త్రినిబన్నుగ నిప్పు డెలమి హృదయం బందున్‌ 


తుంబురు డన గంధర్వుండ నంబుజాక్ష! 
వైశ్రవణు చేత శపియింప( బడితి నకట 
రాక్షస తనువు నందితి రామ! యిట్లు 


ఘోరముగం దిర్గు చుంటిని ఘోర వనిని 


కరుణ. జూపు మనగ యక్ష కాంతు. డంత 
దయ వహించి పలికె నిట్లు దాశరథి వ 
ధింప సమరమం దొక నాండు మించి నిన్ను 
నీ యునికి స్వర్గ మరయుదు నెమ్మి నంచు 


రంభ పైన రతిని రాజరాజు కుబేరు 
ననవధాన బుద్ధి నరయ నేను 

కోప మూని భృశము ఘోరముగ నిటుల 
నన్ను శప్తు జేసె నన్నర రథి 


భూరి దారుణ శాప విముక్తుండ నయి 

తి నిట నీదు కరుణ తోడ దేవ! యేగు 
వాండ నిప్పుడు స్వీయ భువనమునకుం బ 
రంతప! యగును గాక భద్రమ్ము మీకు 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


చం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఇచటకుం దండ్రి! యేకము పయిన్‌ సగ ముండిన యోజనంపు( జో 


టుచితపు దేశ మందు గల దుత్తమ తాపసు నాశ్రమం బటన్‌ 
రుచిరపు శక్తి మంతుడు పరోక్షుండు నౌ శరభంగు డుండు మీ 


రచటకు నే(గినన్‌ శుభము లందుదు రా రవి తుల్యుచేం దగన్‌ 


గొయ్యి తీసి పాంతి చనుండు కుశలముగను 
హత దనుజ కోటి కిది ధర్మ మగును ధరను 
రామ! గుంత నుంచం బడిన రక్కసులకు, 
గలుగు శాశ్వత జగములు లలితముగను 


శర పీడిత దైత్య వరుండు 
విరాధుండు వచించి యిట్లు ప్రియ రామునితో 
గిరలను వీత తనుండై 


యరిగె మహా బలుండు దివికి యానందముగన్‌ 


విని యా మాటలు రాఘవుం డనుజునిన్‌ వీక్షించి శాసించె ని 
ట్లని సౌమిత్రి! గజాభ రౌద్ర తర దైత్యార్థమ్ము రంధ్రమ్మునున్‌ 
ఘను నిక్షేప మొనర్పం ద్రవ్వుమ మహా కాంతార మధ్యమ్ములో 
నని పాదమ్మును నొక్కి దైత్యుని గళం బం దుంచి నిల్చెం దగన్‌ 


త్రవ్వుకోల నపుడు తెచ్చి లక్ష్మణుండు 
త్రవ్వె( జక్కని గుంత విరాధు( బూడ్ప 
నతని ప్రక్కన గంఠము నంత విడిచి 
యజిచు చుండ నాతడు వైచి రతని వేగ 


త్వరిత విక్రము లాజిని దారుణమున 
స్థిరులు రామలక్ష్మణులు మోదితులు పరమ 
భీకరుని ఘోర నినదుని బిలము నందు 


నుంచి రెత్తి రాక్షస వరు నంచితముగ 


వాడి శస్త్రముల నవధ్యు మహాసురు 
బిలము నందు నునిచి వీరు లలఘు 
నైపుణు లుభయులును నర పుంగవులు చింత 


సేసి చంపి రసురు వాసి కెక్క 


వనచరుండు విరాధుండు రా 
మునికిం దన చావు లేమి పుడమిని శస్తా 
లినిం దెలిపె రాఘవునిచే 


17: 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


దన చావును గోరి బలిమి దనుజుం డట్లున్‌ 


తే.గీ. వినంబడంగ మాటలు రఘు వీరు చేత 
బిలము నందిడ మది నెంచ బలము చేత 
జొచ్చు చుండంగ గోతి నసుర వరుండు 


ధ్వనుల తోడం గంపించెను వనము భృశము 25. 


తే.గీ. పుడమి గుంట విరాధుని నడంచి శిలలు 
నింపి కప్పి రక్కసు నంత నెమ్మి నూని 
రామ లక్ష్మణులు విగత త్రాసు లెదల 


లోన సంతస మందిరి కాననమున 26. 


కం. అమరంగం గనక రుచి చా 
పములు ధరణిజం గొని దనుజ వరు జంపి వనిం 
దమి వా రడరిరి సంతో 


షమున నభస్థితులు సూర్య చంద్రుల భంగిన్‌ 27. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నాలుగవ 


సరము. 
౧ 


అరణ్య కాండము 
సరము 5. 
౧ 


విరాధుని వధియించి రాముడు సీతను లక్ష్మణుని గూడి మహర్షి శరభంగుని యాశ్రమమున 
నున్న యింద్రుని గాంచుచు నచట కేగుట, శరభంగుడు రామునకు నాతిథ్య మొసశి తపో 
బలమున నగ్నిం బ్రవేశించి నూత్న యౌవన దేహమును గైకొని బ్రహ్మ లోకమునకు నేంగుచు 


రాముని సుతీక్ట మహర్షి వద్దకు నే మనుట. 


చం. అని వధియించి భీమ బలు నట్లు విరాధుని నాశ్వసించి సీ 
తను దమిం గౌగిలించికొని తద్దయుం బ్రీతిని రాము డివ్విధిం 
గని వచియించె లక్ష్మణుని గారవ మొప్పంగ దీప్త తేజుతో 


మునుకులు వాక్య వైపుణుండు భూప కుమారుండు భద్ర మెంచుచున్‌ 1: 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


చం. 


దుర్గమం బీ యరణ్యము దుఃఖదమ్ము 
కాము వన గోచరులము లక్ష్మణ మన మి(క 
శిఘ్రముగ నేగెదము ముని శేఖరుని త 


పోధను శరభంగు నిలయమునకుం బ్రీతి 


చేరి శరభంగు నాశ్రమ శ్రేష్ట మంత 
నిజ తపః ప్రభావు విదిత నిజ మన స్సు 
రప్రభావుని ముని చెంత రాము డరసె 


నొక్క యద్భుత దృశ్యమ్ము. జక్కణాను 


వెలుంగుచు స్వీయ గాత్రమునం ద్విట్సతి వహ్ని నిభుండు ద్యో మహా 
తలమున నుండి డిగ్గుచు రథమ్మును దేవ గ ణావృతుండు భూ 
తలమును దా(క కుండ నవతంస విరాజిత శుక్ల వస్త ధా 


రి లలిత దేవ పూజితుండు లీలంగం గన్పడె దేవ రా జటన్‌ 


అంత రిక్షము నందున్న హరి హ యోక్త 
రథ వరము తరు ణాదిత్య రాజ నిభము 
ధవళ మేఘ సన్నిభము చంద్రవర మండ 


ల సదృశము కానంబడె నదూరమ్ము నందు 


చిత్ర మాల యుతము ఛత్రము విమలమ్ము 
గాన నయ్యి నచట. గాంచనంపు 

దండం గరమున నిడి తరుణు లిద్ద అట వి 
సర నగ పడి రిద్ద చామరములు 


గగన విరాజితు దేవునిం 
బొగడిరి గంధర్వ సిద్ద పుణ్యతమ మునీం 
ద్ర గ ణామర సందోహం 


బగణిత వాగగర్యముల మహాత్ముని భక్తిన్‌ 


శర భంగుని తో నింపుగ 
సుర నాథుడు వల్కు చుండ జూచి యట శతా 
ధ్వరు నాశ్చర్యమ్ముగ రఘు 


వరుండు లక్ష్మణుని తోడ వచియించె నిటుల్‌ 


అరదము' జూపి లక్ష్మణున కాకస మందు జెలంగు దానిన 
చ్చెరువుగం గాంతిమంతమును శ్రీ యుతమున్‌ రవి సన్నిభమ్ముగాం 


గరము వెలుంగు నా రథము గాంచుము లక్ష్మణ! యింక నచ్చటం 


లా 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


దురగము లింద్ర వాజు లని తోంచును వింటిమి పూర్వ మివ్విధిన్‌ 


ఈ పురుష వ్యాఘ్రు లిచ్చట నిల్చిరి గాంచుమ దిశ లందు నంచితముగ 

వందలు వందలు పసిడి కుండలముల కాంతితో గరముల+ గత్తు లలర 

నురము లాతతములు పరిఘ లా బాహులు రక్త వర్ణములు వస్త్రములు యెొజయ 
పులుల వోలె దురాసదులు యౌవనమున నలరు వారు రమ్య గాత్రము లమరంగ 
వక్షముల హారములు వెల్ల జ్వలన నిభము 

వార లెల్లర కడరి యపారముగను 

బంచ వర్ష ప్రాయంబ రూపమ్ము లెల్ల 


బురుష వరులకు లక్ష్మణ! యరసి చూడ 10. 


ఎట్టు లీ పురుష వ్యాఘ్రు లిచ్చటం గనం 

బడుచు నుండిరొ యట్టుల వారి కెప్పు 

డుండుం బ్రాయము సురలకు నొప్పి యంద 

మైన రూప మలరు చుండు మేను లందు 11. 


ఒక్క నిమిష ముండు మువిద సీతను గూడి 

యిచట వచ్చు దనుక నేగి నేను 

నేరి రథము నందు నెగడి యున్నట్టి వా 

ని ద్యుతి మంతు. డెవరని విశదముగ 12. 


పలికి నిలువ మని యచ్చో 
ట లక్ష్మణునితో నతం డడరి శీఘ్రముగా 
నలినాక్షుం డా తాపసు 


నిలయపు దిక్కున కరిగెను నిశ్చిత మతినిన్‌ 13. 


వచ్చు వానిని రఘు వరుని వీక్షించి శ 

చీ పతి శరభంగుం జేరి యంత 

నొంటరిగను బలిక న్‌ప్పుగ బల్కుల 

నివ్విధమ్ము గుట్టు నివ్వటిల్ల 14. 


అల్లదె వచ్చు చుండె నిట కా రఘు రాముండు సంయ మీశ్వరా! 
మెల్లగ నుంచు నన్నతండు మించి వచింపని చోటు నందు దా 
నెల్ల పనుల్‌ పచించి జయ మెల్లను గైకొని పల్కుం జేరి న 


న్నల్లది దగ్గరై తనరు నన్య సుదుష్కర కార్య ముండెగా 15. 


పలికి ముని యనుమతిం గొని 


బలరిపుం డా దాపసులను పన్నుగ మన్నిం 16. 


కం. 


చం. 


కం. 


తే.గీ. 


చం. 


చి లలిత హయ యుక్త రథము 


నలంకరించి రిపు దమను+ డరిగెను దివికిన్‌ 


చనిన సహస్రాక్షుండు కని 
యనల సమీప స్టితు ముని నా శరభంగుం 


గనం జనె సపరిచ్చదముగ 


ఘను. డా రాఘవుండు రయముగ నెలమి మీజన్‌ 


రయమున మౌని యంప్రులకు రాముండు సీతయు లక్ష్మణుండునుం 
బ్రియముగ మ్రొక్కి కూర్చొనిరి పిల్చి నొసంగ(గ నాసనమ్ములన్‌ 

దయ నిడ నాజ్ఞ నవ్విధము తాపస సత్తము( డంత నింద్రుం గూ 

ర్చి యడుగ రాఘవుండు ముని శేఖరుం డింపుగం జెప్పె సర్వమున్‌ 


నన్ను రఘూత్తమ! వరదుండు 
మిన్నగ నొనరింపం దపము మేలుగ దివికిం 
గ్రన్ననం గొనిపోవం దలచె 


నన్నగ వైరియె యలభ్య మకృతాత్ములకున్‌ 


నే నిచటం బురుష వ్యాఘ్ర నిన్ను గలసి 
ధార్మికవరు మహాత్ముని దద్ద వేడ్క 
నేగెద ముదముగ ద్రిదివం బెల్ల సురలు 
మించి సేవించు చోటున కంచితముగ 


నరశార్దూలా! యక్షయ! 
వర లోకమ్ముల జయించి బ్రాహ్మ్యాదులతో 
సుర లోకమ్ముల నింపుగం 


బరంగితిం గైకొనుమ యిత్తుం బన్నుగ రామా! 


అన శరభంగు( డివ్విధి మహర్షి నరర్షభుం డా రఘూత్తముం 


17. 


18. 


19. 


20. 


21. 


డనియెను సర్వ శాస్త్ర నిచ యార్ధ విశారదుం డిట్లు పల్కులన్‌ 
ముని వర నే స్వయమ్ముగను బొందం దలంతును బుణ్య లోకముల్‌ 
వనమున నుండ గోరుదుము భద్రపుం జోటును జూప వేడెదన్‌ 


రాముడు శక్ర సన్నిభ బల ప్రవరుండు వచింప బ్రాజ్ఞుఃడా 

యా ముని పుంగవుండు విని హ్లోదముగన్‌ శరభంగు+ డిట్లనెన్‌ 
రామ! సుతీక్టు డన్ముని యరణ్యము నందు వసించు నింపుగా 
క్షేమ మొసంగు ధార్మికుండు శీఘ్రమ వేండిన నీకు నచ్చటన్‌ 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తాపసిని మహాతేజుని దగ సుతీక్షుం 
గనుమ రమణీయ మింక నకల్మషంపు 
వాస మింపుగ గల్పించు వనము నందు 
రామ! యా ముని నీ కనురాగ మలర 


రామ! మందాకినీ నది రమ్య పుష్ప 

తరణి ధారి వెల్లువకు నెదురు చనంగం 
జేరంగల వచ్చట కెలమి దారి యగును 
జక్కంగ నిది తాపసుని యాశ్రమము+( గాంచ 


ఒక్క నిమిష మాగు మో తండ్రి! యిచ్చట 
జీర గాత్రములను శీఘ్ర మేను 

ణ్‌ ™ er 
విడుచు నంత దనుక వీర! భుజంగము 


స్వీయ చర్మ మడరి విడుచు నట్లు 


అంత ముట్టించి యగ్ని సంయమి వరుండు 


మంత్రముల వేల్చి హుతమును మహిత తేజు 


డపుడు శరభంగుం డింపుగ నగ్ని. దాంబ్ర 
వేశ మొనరించెం గనుచుండ వింతగాను 


అమ్మహాత్ముని రోమ కేశాలి జీర్ణ 

చర్మము నెముక లింక మాంసమ్ము శోణి 

తమును సర్వము నగ్ని హోత్రమ్ము పూర్ణ 
ముగ దహించి వైచెను వింత మూర నంత 


ఆత డనిల సన్నిభాంగుండు శరభంగుం 
డగ్ని నుండి లేచె యౌవనుండు 
కాంగం బూర్జముగను గాంతులీనుచు నిజ 


తనువు నుండి వెలింగె దాపసుండు 


ఆహితాగ్నుల బుషుల మహాత్ముల సుర 
నిచయ లోకములను దాటి నెమ్మి తోడ 
దాపసుండు శరభంగుడు తరలి తరలి 


బ్రహ్మ లోక మారోహించె రమ్యముగను 


ఇలం బుణ్య కర్ముండు ద్విజ వ 
రుల శ్రేష్టుడు గాంచె ననుచరులతో నజునిన్‌ 


నలినాసనుండును ద్విజునిం 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేనవ 


కం. 


లా 


తే.గీ. 


తే.గీ. 


దిలకించి మురిసెం బలికె. గదియ స్వాగతమున్‌ 


సరము. 
౧ 


అరణ్య కాండము 
సరము 6. 
౧ 


శరభంగ మహర్షి స్వర్గమున కేగ మును లందటు కలసి రాముని చెంతకు నేంగి రాక్షసుల వలన 
తమకు గలిగిన యాపదల నెల్ల దెలిపి రాజ ధర్మముల నుగ్గడించి రక్కసులను జంపి తమను 
రక్షింప మని వేండుకొనంగ రాముడు వారి కభయ మొసంగుట. 


దివి కేగంగ శరభంగ ము 

ని వరుండు ముని సంఘములు చనె( గలసి జేరన్‌ 
నృవరు జ్వలిత తేజస్విని 

రవి వంశాంభోధి చంద్రు రయమున నంతన్‌ 


చేరిరి రాముని మూరి వానప్రస్టులును వాలఖిల్యులు నిన శశి కిర 
ణాస్వాదకులు సంత తాశ్మ కుట్టు లనేక పత్ర భోజనులు తాపసులు స్వీయ 
దంత భంజిత శాలి తండము నుదక సంస్థితులు ఘన మునులు తీవ్ర జపులు 
చర్మ త ల్పాతల్ప సంచయ మంబర వాసులు కేవల వారిపులును 
వాయు భక్షులు గిరి శృంగ వాసు లవని 
శయ్యులు వ్రత కృశులు దమ శాంతు లార్ద 

ట్ర 
వస్త్ర జపులు నిత్య తపులు పంచ వహ్ని 


జపులు బ్రహ్మ తేజులు దృఢ సంయములును 


చేరి మునులు ధర్మజ్ఞులు 
నా రాముని ధర్మ భృతుల యం దుత్తమునిన్‌ 
గౌరవము తోడ బల్కిరి 


మూరి కలసి వారు వచనముల నిబ్ఫంగిన్‌ 


రామ! యిక్వాకు కుల ముఖ్య రాజు వీవు 


ధాత్రి కెల్ల మహారథ! ధవుండ వయ్య 


తే.గీ. 


కం. 


చం. 


కం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


యాదితేయుల కెల్ల బలారి భంగి 


విక్రమ యశస్సులం ద్రిజగ ద్విశ్రుతుండవు 


పుష్కలములు సత్యము ధర్మము పితృభక్తి 
నా గుణములు నీ యందు ననవరతమ్ము 
ధర్మ నిరత! మహాత్ముండ! ధర్మ వేత్త! 

వేండ రాగ నాథ! క్షమింపు ప్రీతి మమ్ము 


కొని యావ భాగ మరిని 

జన నాథుడు రక్ష నీయ జనుల కిలం దలం 
పనిచో నిజ పుత్రుల భం 

గినిఘో రాధర్మమె పరికింపం గుమారా! 


కన నిల రాజు ప్రాణముల కన్నను మిన్నగ, బ్రీతి పాత్రులా 
తనయుల భంగి యుక్తపు విధమ్మున( బౌరుల నెల్ల నిత్యమున్‌ 
ఘనముగ నందు శాశ్వతే మఖర్వపుం గీర్తినిం బెక్కు వర్షముల్‌ 


దనరెడు దాని వాక్పతి పదమ్ము లభింపంగ వెల్లు నచ్చటన్‌ 


పాలన మొనరింపం బ్రజల 
మూల ఫలాశనులు సేయు పుణ్యశ్వుం బనిలో 
నాలవ భాగము వొందును 
ములుగ ధర్మ గతిని. బుడమి ధవుండు రామా! 


పరగ నీవు పతిగం బరమ వానప్రస్తు 
లధికులు ద్విజ వరులు నటవిలో న 
నాథుల వలె దనుజ నాధుల చే జంప 


బడుచు నుండి రిచట బెడిదముగను 


ముని వరుల భావితాత్ముల 
దనుజలచే( జంపంబడిన తాపసుల శరీ 
ర నికాయము లిటం గాంచుమ 
యనేకముల( గాననమున నంభోజాక్షా! 


పుణ్య పంపా నదీ తీర ముని పదముల 
బరమ మందాకినీ పరిసరము లందు 
మేటి పర్వత మా చిత్రకూట మందు 


గదనము సెలంగు ఘోరముగను సతమ్ము 


10. 


11. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


భీమ కర్ములు రాక్షస వీర వరులు 
తాపసులకు మా కొనరింత్రు పాప కృత్య 
ము లపకారములను వనమున నరవర! 


సైపం జాలక యుంటిమి చూపు కరుణ 


రామ యిలన్‌ శరణ్యుండవు రమ్యముగా శరణార్థి కోటికిన్‌ 

మే మిట నిన్ను జేరితిమి మిన్నగ రక్షణ మెంచి యిత్తటిన్‌ 
భీమ బలోగ్ర దర్పితులు వేదన లిచ్చి వధించు చుండగా 

నీ మను జాశ నాధములు హీన విధమ్ముగ బ్రోవు మమ్మిటన్‌ 


నేరము ధరలోన నీకన్న నన్యుని 

దిక్కు రాజపుత్ర! దిక్కు లందు, 

గావు మయ్య మమ్ము కాకుత్స! దనుజుల 
బారి నుండి వేగ వీర! దయను 


విని ధర్మాత్ముడు రాముండు 

ఘన తాపసు లట్లు పలుక గాకుత్సుండు తా 
య 

ననె నెల్లర వీక్షించుచు. 


గనికరమున కర్ణుల నెదం గరుణ జనింపన్‌ 


తగదు పలుక నిట్లు తాపస వరుల యా 
నతికి నర్హుండ ననియి తలంతు మది 
నాత్మ కార్యమునకె యడవి కిప్పగిది రా 
వలసి యుండె మౌనివర్యు లార! 


జనకు నాజ్ఞ నూని చరియించు వాడ నై 
చేరితిని వనమ్ము చెలువముగను 
రాక్షసు లొనరించు నక్షయ కష్టము 

లం దొలంగింప మీకు నదనుం గంటి 


ఇచట మీ కార్య సిద్దికి నేమొ గాంచ 
నేను యాదృచ్చికముగ వని కరు దెంచి 
తి మునులార! నాదు వన వాస మిక నసంగు 


గొప్ప ఫలము నా కిప్పుడు తప్పకుండ 


రణమున( జంప. దలంతు నరి 
గణము నసుర వర్గము నపకారంపుం గా 
రణమున వీక్షింతురు ముని 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


మణు లనుజుని తోడ నా సమర వీర్యమ్మున్‌ 


ఆ.వె. మునుల కభయ మొసంగి ఘన దృఢ మతి ధర్మ 
మెంచి కీర్తనియు' డేగ జాగె 
లక్ష్మణు నవనిజను రాముడు గూడి సు 


తీక్టుం గన మును లరుదెంచు చుండ 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నాబివ 


సరము. 
౧ 


అరణ్య కాండము 
సరము 7. 
౧ 


సీతారామ లక్ష్మణులు మునులతోం గూడి మహర్షి సుతీక్లుని యాశ్రమము సేరుట, సుతిక్షుండు 

వారిని సత్కరించి తన తపో బలమునం బడసిన పుణ్య లోకముల నిత్తు( గైకొను మన రాముండు 

తాను స్వయముగ నవి పొందం గోరెద నని పలికి తా ముండుటకు దగిన చోటు చూపు డని వేడి 
యా రాత్రి యచట వసించుట. 


కం. తమ్ముడు సీతయుం దోడుగ 
నెమ్మి వెనుక రా నరిఘ్న నీరజ నేత్రుం 
డిమ్ముగ రాముండు కదిసె 


నమ్మునుల యుతము మహర్షి నరయ సుతీక్టున్‌ 1. 


కం. చని కడు దూరంబాదా 
రిని నాపగ దాటి వావిరి జల యుతమ్ముం 
గనె నాతండు విమల మహా 


ఘన సదృశోన్నత నగమ్ము( గమనీయముగన్‌ 2. 


ఆ.వె. చొచ్చి రంత వారు శూరు లిక్వాకు వ 
రేణ్యులు రఘు వంశ నృవరు లతివ 
సీత తోడ నా విశిష్ట కాననమును 
వివిధ వృక్ష రాజ విలసితమును 3. 


వనమును జేరి ఘోరమును భాసిత పుష్ప ఫల ద్రుమమ్మునుం 
గని రట నుండి యొంటరిగ గన్పడ నెలెడ నారబట్టలే 
తనరెడు నాశ్రమమ్మునను దాపసి వృద్దు సుతీక్లుః గాంచిప 


ల్కెను రఘురాము+ డత్యుచిత లీలను నా మల పంక జూటునిన్‌ 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


సత్యవిక్రమ! ముని సత్తమ! రాముండ 
నేను మిమ్ము, గాంచ6ం గాననమున 
నేంగు దెంచితిం. దమి నింపుగ ధర్మజ్ఞ! 
పల్కుండు దయం గాంచి పన్నుగ నను 


కని ధీరుని ధర్మ నిరత 
జన ప్రవరు రాముని ముని చక్కగ నంతన్‌ 
ఘను గర యుగమున నాలిం 


గనము సుతీక్టుం డొనర్చి కమ్మగ బలికెన్‌ 


స్వాగతమ్ము రఘూత్తమ సత్యభృతుల 
శ్రేష్ట! యాశ్రమమ్మున కిస్టు సేర నీవు 

నాథ వంత మైనది రామ! నలిన నేత్ర! 
ముని నిలయ మెల్ల జక్కంగ మోద మలర 


వేచు చుంటిని నీ కయి వితత కీర్తి 

మంత! దేహమ్ము విడనాడి మహిని స్వర్గ 
మేంగ నెంచక నిజ రాజ్య హీనుండ వయి 
చిత్రకూట నగము వింటి జేరితి వని 


దేవ రా జిట కరుదెంచి శతక్రతు 
వమర వరుండు సెప్పె నఖిల లోక 
ముల జయించితి నని పుణ్యకర్మమ్ముల 


రాఘవేంద్ర! నన్నరసి నరవర! 


తపముచేం బడసిన నారద ముఖ మునులు 
దనరు జగముల మత్పసాదమున రామ! 
భార్య ననుజు లక్ష్మణు( గూడి భద్రముగను 


నీవు విహరింపు మింపుగ నీరజాక్ష! 


అనిన దపస్వి సత్య వచ నాళి రతుం డిటు లా రఘూత్తముం 
డనియెను గశ్యపుండు నలినాసనుతో వచియించు రీతినిన్‌ 
మునివరనే స్వయమ్ముగను బొంద దలంతును బుణ్య లోకముల్‌ 


10. 


11. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


వనమున నుండ గోరుదుము భద్రపుం జోటును జూప వేడెదన్‌ 


మీర లెల్లెడ కుశలమ్ము కోరు చుంద్రు 
సర్వ భూతముల హితము సక్కణగాను 
గౌత మాన్వయుండు శరభంగ పరమర్షి 


నాకు వచియించె మిము+ గూర్చి ప్రాకటముగ 


పలుక రాము డిట్లు పరమర్షి హర్ష ము 

ప్పొంగం బలికె మధురముగ మునింగి 

హర్ష వారిరాశి నమ్మహాత్ముండు సుతీ 
9 


శ్లుండు వాక్యములను గూర్మి మీజ 


ముని సంఘానుచరిత మీ 
ఘనాశ్రమము మూల ఫల నికాయ సమృద్ద 
మ్మును గుణవంతము రాఘవ! 


మన మలర వసింపు మిచట మనుజ వరేణ్యా! 


అరుదెంచి యాశ్రమమునకు 
విరివిగ మృగ సంఘ మడరి వీత భయమ్ముం 
జరియించి లోభపజచుచు 


మరలుచు నుండు రఘురామ మాన్య వరేణ్యా! 


మృగములకు మిన్న నన్యము మృగ్య మిచట 
దోష మెటుగుమ దీనిని దోరముగను 

విని ముని పలుకు లివ్విధ మనెను లక్ష్మ 
ణాగ్రజుండు వింటి నెత్తుచు నమ్ము తోడ 


వచ్చిన మృగ రాశి. బరమ నిశిత బాణ 
ముల వధింతు నశని వలం జెలంగు 
వాని చేత బుణ్య భావ మహా భాగ! 


యాశ్రమ జనులకు భయమ్ము తొలంగ 


అది యొసంగు మీకు నలమట మిన్నగ 

దాని కన్న మిన్న దలశు నన్య 

మొండు నుండ గలదె యుండ నిట జిరమ్ము 
పాడి కాదు మాకు వర మునీంద్ర! 


పన్నుగ వచించి రాముడు మిన్నకుండె 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


నంత పడమటి సంధ్య రానతండు వార్చి 
రాము. డాశ్రమ మున దార లక్ష్మణులను 
గూడి రమ్యమున వసతి గూర్చె నడరి 


కం. చని సంధ్య రాతిరి సెలగ 
ముని వరుడు సుతీక్టుః దొసంగె భోజన మంతన్‌ 
మనుజర్షభులకు స్వయముగ 


ముని యోగ్యమ్మును గడు శుభమును మన్ననతో 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేడవ 


సరము. 
౧ 


అరణ్య కాండము 
సరము రి. 
౧ 


సుతీక్లునిచే గౌరవింపంబడి రామలక్ష్మణు లా రాత్రి యచట సుఖముగం గడపి ప్రభాతమున లేచి 
మహర్షి యనుమతిం గొని సీత యిచ్చిన ధనుస్సులు తూణీరములు ఖడ్గములు ధరించి సుందర 


మైన దండకారణ్యమునకు మునులతో గూడి పయన మగుట. 


కం. మన్ననల నంది మునిచే 
మిన్నగ రాముం డనుజ సమేతము నిశనుం 
జెన్నుగం గడపి యుదయమున( 
గ్రన్నన మేల్కొనె నుచితపుం గాలము నందున్‌ 1. 


ఆ.వె. లేచి తగిన వేళ లేమ సీతను గూడి 
రఘు కుల తిలకుండు రాము డంత 
నుదకము స్పృశియించె నుత్సల గంధమ్ము 
శీతలమును సుగుణ శేఖరుండు 2. 


కం. కలసి యపుడు సీతా రా 
మ లక్ష్మణు లుదిత విధం బమర గణ శిఖులన్‌ 
లలితమ్ముగ నర్చించి ము 


నులకు శరణ్య మగు వని ఘనులు ముద మారన్‌ 3. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఉదయించు ప్రభాకరుం గని 

వదలిన కల్మషము లున్న వారు సుతీక్టుం 
గదిసి మహర్షినిం బల్కిరి 

మృదువుగ వచనమ్ము లిట్లు నృగణ వరేణ్యుల్‌ 


గౌరవింప(గ మునివర! గారవమున 
మమ్ము దేవ! కలుగంగ సుఖమ్ము మా కి 
చట వసించితిమి నిశిని.జన ననుమతి 
వేడెదము పల్కిరి మునులు వేగిర మని 


దండకారణ్య వాసుల దర్శనమ్ము 

న కయి యాశ్రమ మండలము కదియంగ 
ద్వరపడుచు నుంటి మిప్పు డీ తాపసులను 
గూడి పుణ్య శిలుర నెల్ల వేడుకగను 


కోరెద మీ మునివ్రజముః గూడి తపో ధన ధర్మ నిత్యులన్‌ 
మూరెడు వారి నగ్ని వలె ముక్త శిఖావలి పుణ్య దాంతులన్‌ 
సార కృపార సామృత లసన్మహి మాన్విత వాక్సయమ్ములన్‌ 
వార కనుజ్ఞ నిం డనెను బన్నుగ నంజలి నూని మ్రైక్కుచున్‌ 


చెడు కుల జాతు డర్ధమును చెడ్డ పథమ్ముల నంది గర్వ మం 
దెడు నరు భంగి దుస్సహపు దేజముతో రవి రాక మున్నయే 
వడి. జన నెంతు మెల్లరము పల్కి రఘూత్తము' డివ్విధమ్ము దా 


నడుగులు తాకి సీతను నిజానుజుం గూడి నమస్కరింపంగా 


చరణముల నంటు వారిని నరసి లేపి 
ముని వరేణ్యు. డపుడు గాఢముగను గౌంగి 
లించుకొని ప్రీతి సెలంగంగ నంచితముగ 


నంత బలికె వాక్యము లిట్లు సంతసమున 


భద్ర పథము నందుం బన్నుగం జనుమ సౌ 
మిత్రిం గూడి యింక మేదిని నిను 
ఛాయ భంగి దివిరి సతత మనుసరించు 


సీత తోడ రామ! శీఘ్రముగను 


దండ కారణ్య వాసుల తపము చేత 


బ్రహ్మ నెటింగిన వారి తపస్వుల కడు 


10. 


11. 


రమ్య మైన యాశ్రమమును రామ! గాంచు 


మచట వీరవరా! ముదమార నెడంద 


చం. పురువుగం బండ్లు మూలములు పూసిన కానలు జంతుజాలమున్‌ 
గురు శమి తాండ జావళులు కోమల ఫుల్ల సరోజ షండముల్‌ 
వర విమ లోదకమ్ములును బద్మిను లుండ6గం గన్నె లేళ్లులున్‌ 
గిరి వర నిర్ణరమ్ములు వికీర్ణిత కేకి ర వాటవీ తతుల్‌ 12. 


ఆ.వె. రమ్య దృశ్యముల నరయ నింపుగ నచట 
కేగు మయ్య రామ యెలమి మీటి 
జక్కంగం జను మయ్య సౌమిత్రి నీవును 
జూచి తిరిగి నన్ను జూడ వలయు 13. 


ఆ.వె. ఇట్లు పలుక సంయ మీంద్రుండు కాకుత్నుు. 
డట్లె యని వచించి యంత లక్ష్మ 
ణుని సహితము సేసి ముని వరునకుం బ్రద 
క్షిణము కదలెను వనికి నరుగంగ 14. 


తే.గీ. అంబులపొదిని వింటిని నాయతాక్షి. 
సీత యొసంగెం గృపాణ విశిష్టములను 
భ్రాతలకు వారిరువురకు రామలక్ష్మ 


ణులకు సంప్రీతి నప్పుడు నుత గుణవతి 15. 


ఆ.వె. అందుకొని ధనువుల నార్భటముల. దూణ 
ముల నుభయులు కట్టి యలరి మిగుల 
నాశ్రమమ్ము నుండి యా రఘు వీరులు 


వెడల దొడంగి రంత వేగముగను 16. 


కం. సీతను గూడి ధనుర్ధరు 
లాతత భాగ్య విలసితులు నాత్మప్రభలన్‌ 
ద్యోతితు లతి సుందర తను 
లే తరలిరి రాఘవులు మహీప కుమారుల్‌ 17. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నెనిమిదవ 


సరము. 
౧ 


కం. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


అరణ్య కాండము 
సరము 9. 
౧ 


మహర్షి సుతీక్టుని యనుమతిం గొని రాముండు చనుచుండ, జేరి పతిని సీత హృద్యముగాం బ్రేమ 
తోడను రాజ్యమును వీడిన క్షత్రియునకు నాయుధములతో హింసకు బాల్పడ నేల యని 
యాయుధముల వలన కలుగు ననర్థములను దృష్టాంతములతో వక్కాణించి స్త్రీ చాపల్యమున 
నిట్లు పలికితి నని మీకు నుపదేశింపం గల వా రెవరని తమ్మునితో. జక్క(గ నాలోచించి తోచిన 
విధముగా నచిరము చేయ. డని పలుకుట. 


కైకొని సుతీక్లు ననుమతి 

కాకుత్సుండు చనుచు నుండ గదియుచుం బతితో 
థ 

నా కాంతామణి జానకి 


వీకన్‌ హృద్యముగ నిట్లు ప్రీతిం బలికెన్‌ 


కరము సూక్ష్మపు విధిం గలుగు గొప్ప దగు నీ 
ధర్మ మార్యపుత్ర! తథ్యముగను 
గామ జనిత రక్తి నే మనుజుండు మ 


రల్చు శక్య మగు నరయ నతనికె 


నరులకు కల్లు మూడు వ్యసనమ్ములు కోరికలన్‌ జనించుచుం 
బరము లసత్య వాక్యములు పన్నుగ నెంచ(గ వచ్చు ముందుగం 
బరుల సతీ మతల్లులను బైకొను యత్నము వైర హీనమే 


పర(గుట రౌద్ర మెల్లెడల భార తరమ్ములు రెండు నంత్యముల్‌ 


మున్ను గనము మిథ్యా వాక్యము గన లేమె 
యింక ముందు నీ లో రామ! యింతు లందు, 
బరుల దారలం దభిలాష పరమ ధర్మ 

నాశనం బది యెక్కడ నాథ! నీకు 


మానవర్షభ యనుమాన మేల యది లే 
దెన్నం డయిన నీకు నెంచి చూడ 
నుండ దింక రాఘవుండ! మనము నందు 


నైనం గొంచె మయిన నరయ లేము 


నిజ సతి యందు మిక్కుటము నిత్యము బంధము నీకు రాఘవా! 


బుజువుగ సత్య సంధుండవు నెక్కుడు ధర్మము నందు రక్తియే 


నిజ జన కాజ్ఞ నెన్నుదువు నిత్యము ధర్మము నిల్చు లక్ష్మణా 


గ్రజ! మటి సత్య మింపుగను రాఘవ! నీ మెయి సుస్తిరమ్ముగన్‌ 


శక్య మగును మహా బాహు! చక్క+గ నది 
యెల్ల ధరియింప ధాత్రి జితేంద్రియులకె 
యింద్రియములు నీ వశ మందు నెలమి యుంట 


నే నెబుంగుదు శుభరూప! నీరజాక్ష! 7. 


మూడవ దక్కటా భృశము మూరెను రౌద్రము ప్రాణి హింసనం 

బే డగరమ్ము వైర మది యింతయు నుండ కెడంద నెంచుచున్‌ 

నేం డిటం దాపసావనము నిష్ట బ్రతిజ్ఞ యొనర్చితీ వహో 

వాండిగ దండకాటవి క్షపాచరులన్‌ వధియింప నాజిలో 8. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఈ నిమిత్తమ బభ్రాతతో నేంగు దెంచి 
తీవు దండకావనమున కిప్పు డూని 
చాప బాణము లది చూచి చాల చింత 


యొదవెం జింతింతు నీ హిత మొప్పు గాను 


చన దండకావనమ్మున 
కు నాకు రుచియింప దిష్టు ఘోరాటవికిన్‌ 


వినుడు నుడువంగం గారణ 


మును వీర వరేణ్య! భద్రము దలంతు మీకున్‌ 


లక్ష్మణ సహితం బరణ్యమున కరుదెం 
చివిలు నమ్ములు గొని చేత ధృతిని 
విరివిగం జెలరే(గి వెచ్చింతు రమ్ములు 
కానను వన చరులు కంటం బడిన 


క్షత్రియుల హస్త మందుండు కార్ముకమ్ము 
జాతవేదుని యింధన సన్నిభమ్ము 

చెంత వెలయంగ నయ్యది శ్రేష్టముగను 
బెంచు బలమును దేజమ్ము మించి సతము 


పూర్వమున మహాబాహు! తపోనిరతుం దొ 
కండు సత్యవాక్కుండు శుచి కలండు మృగ వి 
హంగ విలసిత పుణ్య మహాటవిని వ 


సించుచు మహర్షి సత్తము( డంచితముగ 


10. 


11. 


12. 


13. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


చం. 


ఆ.వె. 


బుషికి( దలంచి విఘ్న మొనరింపం దపమ్మున శక్రు డంతం బౌ 
రుషమున నేంగుదెంచి భట రూపము నూని కృపాణ హస్తుండై 
విషయము చెంత కిచ్చె నసి వెల్లుచు నుండ దపమ్ము నందు నా 


బుషి గని మ్రొక్కి తా-గుదువ యియ్యది యంచు వచించి నమ్రతన్‌ 


కరవాలమ్మును దా గ్రహించి ముని తత్కాంతార మధ్యమ్మునం 
జరియింపంగ సతమ్ము న్యాస పరి రక్షా దక్షతన్‌ నిల్చుచున్‌ 
వర ఖడ్గమ్మును వీడ కన్నడును దా వన్యమ్ములం గెకొనం 

౧ 
దిరుగుం గానన మందు దాపసుండు సందేహింప కింతేనియున్‌ 


విరతిం దాపస శుద్ధ కార్య మెదలో వీక్షింపంా నేరకే 
కరవాలమ్ము వహింప రౌద్రముం దపః కాంతుండు వూనెన్‌ మదిన్‌ 
నిరతం బుండ(గ నట్లు రౌద్రమునం దా నిర్భీతి ధర్మచ్యుతిం 
బర(గం గృత్యము లం దహో నరకమే ప్రాప్తించె నా మౌనికిన్‌ 


కత్తి పట్ట:గ నయ్యె నీ వృత్త మెల్ల 
త్తి పట్ట త్త మల్ల 
శస్త సంయోగ మంగార సంగ మాభ 

మందురు బుధులు నే స్నేహ మందు గౌర 


వమ్మున వచియింతును గబిపంగ( గాదు 


చాప మూని నీ వెన్నండు నే పగయును 
లేక దండ కాశ్రితులను వీక రక్క 

సుల వధింపం దగదు సుమ్ము శూర! నిరప 
రాధులం జంప నకట యర్హమ్ము కాదు 


వనమున నాత్మైక నిరత 

మునులకు నార్లుల కొసంగ సముచి తావనమున్‌ 
ధను వంతవటి కవసర మ 

గును క్షత్రియులకు గణింప గురు వీరులకున్‌ 


వనములు హేతు లెక్కడ తపమ్ములు కాత్రము లెక్క డెంచ(గన్‌ 
మన మిట నాక్రమించితిమి మాన్య మునీశ్వర భూమి నివ్విధం 
బనువుగ దేశ ధర్మ మగు నాదరణీయము నాథ యిత్తజిన్‌ 

మనమున జింత సేయుమ యనాదర మేల నొసంగ మీ కిటుల్‌ 


ఆయుధమ్ము నూన నార్య! పుట్టు గలుష 
బుద్ది డెంద మందు మూరి కరము 


సని యయోధ్య కచట క్షాత్ర ధర్మమ్మును 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


దిరిగి చూప వచ్చు నరవరేణ్య! 


అక్షయంపు హర్ష మత్త మామల కిత్తు 
వయిన నీవు మునివి యటవి లోన 
విడిచి రాజ్య మెల్ల వీరవరేణ్య! ర 


క్తి నునుచి తప మందు. గీర్తిమంత! 


ధర్మమున గల్లు విత్తము తథ్యముగను 
ధర్మమునః బ్రభవించును ధరను సుఖము 
ధర్మమున సర్వము లభించు. దలంచి చూడ 
ధర్మ సారమ్ము జగ మెల్ల మర్మ మిదియ 


తమ్ము తాము కృశింపంగ నెమ్మి. జేసి 
కొని నిపుణులు నియమముల+( దనరి తివిరి 
పడయుదురు ధర్మ మింపుగం బడయ లేరు 


సుఖము లెన్నండు సుఖముల జోద్యముగను 


చరియింపుమ ధర్మమ్మున( 

బర(గ శుచి మతియె తపః ప్రభా వనిని నిజం 
బరయంగ ముజ్జగము లెటుక 

గురు తరముగ సౌమ్య! నీకు, గువలయ నేత్రా! 


అబలా చాపల్యమ్మున 
ను బలికితిని పరులు నీకు నుడువం గలరే 


సుబలుడు తమ్ముని భావ 


మ్ము( బరిగణించి తగం జేయుము యథేచ్చ వడిన్‌ 


22; 


23. 


24. 


25. 


26. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు, 


ద్‌ మ్మిదవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 10. 


కం. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


సీత భర్తపై. బ్రేమతో( బలికిన వచనముల నాలకించి రాము(డు శరణు వేండిన మునివరుల రక్షణ 


మత్యంత ధర్మ యుక్త మైన కర్తవ్యమని వివరించుట. 


బదులు వచించెను విని యా 
సుదతీ మణి సీత పలుక సురుచిర భక్తిన్‌ 
సదమల ధర్మ స్థితు( డెద 

థి 


ముద మూని రఘూత్తముండు ముగుదకు నిట్లున్‌ 


చెప్పితి యుక్త వాక్యములు స్నేహ యుతమ్ముగ దేవి! ధర్మమున్‌ 
గొప్పగ నేరు దీవు సుమకోమలి! నా హిత మెంచి చక్క(గా 
నొప్పం నీ కులమ్మునకు నొక్కటి చెప్పుదు నీవ యంటివే 
యిప్పు డణంగు నార్తరవ మీశుండు చాపము నూని నిల్చినన్‌ 


దండకారణ్య వాసులు తాపసేంద్రు 
లు శరణార్హులు సువ్రతులు స్వయ మేంగు 
దెంచి సీత! నన్ను శరణ మంచితముగ 


వేండి రార్తులు భృశముగ వేగు చుండి 


వని నివసించుచుం గరము పాలన సేయుచు ధర్మ మెప్పుడుం 
దినుచును బండ్లు మూలములు తీవ్ర భయమ్మున వీత సౌఖ్యులై 
మును లిటం గ్రూర నిత్య నర భోజన రాక్షస కోటి భక్షణ 

మ్మును గను చుండి రెల్లరును బూనుచు వే నియమమ్ము లింపుగన్‌ 


తిన బడుచు నుండ దండకావన ముని వరు 
లట్లు రాక్షస తతి చేత నా ద్విజేంద్రు 
లరుగుదెంచి మమ్ముల నెల్ల నడరి కావు 
మయ్య యని పల్కి రెల్లరు నార్తి తోడ 


వారి వదన చ్యుత గిరల 

నా రీతి విని చరణముల నంటి పలికితిన్‌ 
మూరుచు నీ వాక్యమ్ముల 
వీరోచితములను నేను వినుమా సీతా! 


ఇవ్విధమ్ము మీర లేతెంచ మునులార! 
యర్హులు కదియం బడ నకట కలిగె 
సిగ్గు నాకు మిగుల నెగ్గు సైరింప వే 


డుదు( గరుణ వహింపుండు నను గాంచి 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


కం. 


నే నేమి జేయ నర్హుండ 

దాని వచింపుం డని యడుగం దాపసు లంతన్‌ 
దీనమ్ముగ వాక్యమ్ములు 

వీనులం బడ ననిరి కలసి వేదన తోడన్‌ 


కామ రూపులు పెక్కురు భీమ రాక్ష 

సు లడరుచు దండ కావని సువ్రతులను 
మమ్ము బాధించు చుంటిరి మాన వేంద్ర! 
రక్ష నొసంగుమ మా కెల్ల రామ! కరుణ 


అనఘ! హోమ వేళ లందు. బర్వముల దు 
రాసదు లరుదెంచి రోస మూని 
పలల భోజను లసురులు భాధ లొసంగుచు 


నున్న వారు మాకు మిన్నగాను 


రాక్ష సోగ్ర గణ నిరంతర పీడితు 
లకు ననాథ మౌనులకును రక్ష 
కై వెదకెడు వారి కౌదు వీవ పరమ 
గతివి రాఘవేంద్ర! కమల నేత్ర! 


సమయింపగ రక్కసులను 

సమర్థుల మయినం దపంపు శక్తి దపః క్షీ 

ణము వాంఛింపము సుంత చి 

ర మార్జితము సుమ్ము తపము రఘుకుల వీరా! 


బహు విఘ్నంబుల నిత్తురు 
సహింపంగ నశక్య మయ్య సంతత మిచటన్‌ 
విహరించి యథేచ్చను దిన 


నహ రహమున్‌ మము శపింప నడరము రామా! 


దండకావనమున దైత్య బాధితులము 
మేము దుఃఖితులము రామ! భ్రాత 
తోడం గలసి మమ్ము తూర్ణము రక్షింపు 


మీవ నాథు(డ విట నెంచ మాకు 


విని యా బుషుల వచనములు 
జనకాత్మజ! పాలనమ్ము సలుపం బ్రతిజ్ఞన్‌ 


మునులను సంపూర్ణమ్ముగ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


వనిలోన నొనర్చితి ధృతి వారక యంతన్‌ 


ప్రతిన సేసి యట్లు బ్రతికి యుండగ నన్య 
గతి నొనర్ప. జాల నతివ! మునుల 
కెన్నం డేని నేను మిన్నగం బ్రీతి స 


త్యమ్ము నాకు జాల వమ్ము సేయ 


విడువ గల జీవితమ్మును వెజిపు లేక 
విడువం గల నిన్ను లక్ష్మణు నుడువు కొజకు 
విడువ లేను జేసి ప్రతిన విప్రుల కయి 
ముఖ్యముగ జనకాత్మజ! పుడమి లోన 


మునుల పరిపాలనము నా 
కు నవశ్యము సేయ నింకం గోరక యున్నన్‌ 
మునులం బాలింప వలయు 


ననినం జెప్పంగ నేల నాడంగం బ్రతినన్‌ 


నా పై_గల ప్రేమ వలన 
నా పై సౌహార్ద ముండ నత్యధికముగా 
నోపితి విట్లు వచించుట 


కై పొరపాటు గన సీత! హర్షం బయ్యెన్‌ 


అనుకూలము నీకు( గుల 

మ్మునకును దగి నట్టి వాక్యము పలికి తిట్లున్‌ 
వినుమా సధర్మ చారిణి! 

నిను బ్రాణమ్ములకు మిన్న నేం దలంతు మదిన్‌ 


పలికి యిట్లు మహాత్ముండు లలిత వాక్య 
ములను దయిత విదేహ రాట్పుత్రి తోడ 
ధనువు నూని లక్ష్మణుం గూడి తరలె రాము 
డపుడు రమ్యము లగు తపో విపినములకు 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు బదవ 


సరము. 
౧ 


అరణ్య కాండము 
సరము 11. 
౧ 


సీతా రామ లక్ష్మణులు వనమున, బయనించి ధర్మభృత మహర్షిని గాంచి పంచాప్సరస మను 

సరస్సును గాంచి మాండకర్ణి మహర్షి చరిత్ర మెజి/ యచట మునుల నిలయములలో వరుసగా 
కొంత కాలము చొప్పున నివసింపగాం బది వత్సరములు గడవం దిరిగి సుతీక్లుని యాశ్రమమునకు 
వచ్చి ముని వలన యగస్త మహర్షి సోదరుని యగస్త,. ముని యాశ్రమములకు మార్గము నెటి(గి 


5 Wy 


దారిలో రాముడు తమ్మునకు నిల్వల వాతాపుల చరిత్రము వచించుచు నగస్త్య మహర్షి తమ్ము, 


డగు సుదర్శన మునినిం గలిసి యగస్త్య మహర్షి యాశ్రమమును జేరుకొనుట. 
కం. తరలంగ రాముం డగ్రము 
న రమణి సన్నని నడుమున నడవ6గ నడుమన్‌ 
ధరణిజ వెనుకను లక్ష్మణుం 
డరి దమనుండు వడి నే(గె నస్తము తోడన్‌ 


చం. వివిధము లైన శైలముల వీక్షణ మేర్పడ సుందరమ్ములా 
వివిధ నదీ వ్రజమ్ములను బ్రీతిని, గాంచుచు రామ లక్ష్మణుల్‌ 
సువదన సీత తోడుత విశుద్ద నదీ తట భాసితమ్ములన్‌ 


స వనజ చక్రవాక ఖగ సారస పంక్తులం జాగి రింపుగన్‌ 


తే.గీ. పద్మ యుక్త సరస్సుల బన్నుగా న 
రయుచు మృగ యూధములం గరివ్రాతముల ద్రు 
మ రిపులను వరాహ మహిష మత్త వృషభ 
రాజముల నెల్ల గాంచుచు రమ్యములను 


ఉ. దారిని దూర మే(గి కడు తాపనుం డేగ(గ బశ్చి మాద్రికిన్‌ 
వారలు గాంచి రచ్చ టొక పద్మిని యోజన విస్తృతమ్మునున్‌ 
నీరజ రమ్య సోత్పలము నిర్భయ కుంజర యూధ యుక్తమున్‌ 
సారస హంస సంచయము సంకుల సుందర నీరచారినిన్‌ 


తే.గీ. విమల జల రమ్య పద్మాకరమున గీత 
వాద్య ఘోషములు వినగ వచ్చె నంత 
నయిన నొక్కరు నచ్చట నచ్చెరువున( 
గనం బడరు కంటి కప్పుడు కాంతు మనిన 


తే.గీ. అంత కౌతూహలమ్మున నడిగిరి రఘు 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


నందనులు బల్లిదులు విమలేందు ముఖులు 
ధర్మభృతు( డను ముని చంద్రు మర్మ మెటుగ 
నెంచి కదిసి భక్తి నమస్కరించి యిట్లు 


అద్భుతమ్ము వినగ నందబకును మాకు 
ముని వరేణ్య! కలిగ ఘనముగం గుతు 
కమ్ము చెప్ప దగిన గాకున్న నతి రహ 


స్యమ్ము చెప్పు. డంచు సమ్మదమున 


విని రాముం డిట్లు పలుక 
ముని ధర్మాత్ముడు వచింపం బూనెను సర్వ 
మ్మును గొలను ప్రభవ వృత్త 


మ్మును రఘనందనుల కిట్లు ముద మారంగన్‌ 


నిత్య జల పూరితం బిది సత్యసంధ! 
వెలుంగు పంచాప్ఫరస మనం గొలంకు సుమ్ము 
మాండకర్ణి నా ముని సత్తముండు స్వీయ 


తపపు మహిమ నిర్మించెను దద్ద ప్రీతి 


తాపసి మాండకర్ణి యిటం దద్దయు నిష్ట వహించి నిల్చి తా 
నాపము నందు మారుతము నన్నముగాం బది వేల సంఖ్య లం 
డ్లేపున నాచరించె. దప మెల్లను దీవ్ర తరమ్ము నంత సం 


తాపము జెంది రగ్నిముఖ దైవత వర్యులు దల్చి రివ్విధిన్‌ 


మునివరుం డెంచె నేమొ నెదం బొంద(గ నొక్కని స్థాన మింపుగా 
మన సుర లందు నంచు నిజ మానస పద్మము లందు వేదన 
మ్ము నరసి వార లొండొరుల ముచ్చట లాడి తపో వినాశన 


మ్ము ననరుపంగ నచ్చరల ముఖ్యల బంపిరి పంచ సంఖ్యలన్‌ 


మెజపులను బోలు తేజము మెజయు నప్ఫ 
రసలు సుర కార్య సిద్దికి రతి పతి వశ 
మందు నుండంగ సంయమి నాత్మ తత్వ 


మెటి(గి నట్టి వానిని జేసి రెల్ల రంత 


అచ్చర లైరి యైదుగురు నన్నుల మిన్నలు భార్య లింపుగా 
మెచ్చి మునీంద్రు డప్పుననె మేటి గృహమ్మును గూర్చె వారికై 
యచ్చొటు కాన రాని విధి నంత దటాకము నందు నుండగా 


నిచ్చలు యౌవనమ్మున మునిప్రవరుండు దపః ఫలమ్మునన్‌ 


10. 


11. 


12. 


13. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


లా 


ఆ.వె. 


తే.గీ. 


వనితలు వసించి సుఖముగ 

మునిని, దపో బలమున సతము సెలంగగ యౌ 
వన మప్సరసలు సెలగుచు 

ఘనముగ ముంతురు ముదంపుం గడలిని రామా! 


వినంబడు చున్నవి రాఘవ! 
వనితా మణు లాడు చుండ వాద్య సగాన 
స్వనములం గాంచన భూషా 


ధ్వనులు మనోహరము లిచట( దగ మిళితములై 


తమ్ముని గూడి రాఘవుడు తాపసి బ్రహ్మ విదుండు పల్క(గన్‌ 
నెమ్మిని నాలకించి రహి నెమ్మన మందు సెలంగ నంత దా 
నమ్ముని గాంచి పల్కె నిది యచ్చెరు వంచు భృశమ్ము పల్కు చి 
ట్లమ్మను జేంద్రు లంత గని రచ్చట యాశ్రమ మండలమ్మునున్‌ 


నార చీర లాజుచు నుండ నా రఘూత్త 
ముండు ద్విజ కాంతు లలరుచు నుండ నాశ్ర 
మమ్ము చేరి జానకిని లక్ష్మణుని గూడి 
మునులు పూజింప వసియించె మునుల తోడ 


ఆశ్రమము లందు. గాకుత్సు. డడర సుఖము 
య 

మును లొసంగంగ గౌరవమ్మును సతమ్ము 

పూర్వ ముండంగ నొక యింట మురిసి పిదప 


నొండు నింట నస్తం బూని యుండె వరుస 


కొంచె మటు నిటుగ నంచితముగ బది నెల లొక చోటను నిలువ నొక్క 

యేం డుండ నొరునింట నెలమి తోడుత నాల్లు నెల లుండ మజి యొక్క నిలయ మందు 
నైదు నాటు నెలలు మోదమున నొకట నెల కెక్కువ న్‌కట నెలకు నరయు 

నొకట నెలలు మూడు నొండున నెనిమిది పరు నింట రాముండు వజల నిట్లు 
ఆశ్రమమ్ము లందు ననుకూలముగ నివ 

సించు చుండ వార లంచితముగ, 

గడచిన వట యేండ్లు కాంచు చుండగ. బది 


సంతసం బడర(గ సంతతమ్ము 


తిరిగి తిరిగి కాకుత్సుండు తిరిగి సీత 
[a] 

తోడ లక్ష్మణునిం గూడి తూర్ణ మేంగు 

దెంచెను సుతీకు వాటిక కంచితముగ 


14. 


15: 


16. 


17. 


18. 


19. 


20. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


కం. 


ధర్మవేత్త శ్రీమంతుండు తాపసి గన 


చేరి సుతీక్టు శాల ముని శేఖరు లింపుగం జల్పం బూజలే 
గారవ మొప్ప నుండెను సుఖమ్ముగం గొన్ని దినమ్ము లచ్చటన్‌ 
వీర వరుండు తాపసినిం బ్రీతిని నక్క దినమ్ము చెంత దా 

నారసి పల్కె నివ్విధి మహాత్ముని నమ్రత నా సుతీక్లుతో 


ఇయ్యరణ్య మందు నయ్యగస్త్యుండు భగ 
వంతు. డుండు నంచు సంతతమ్ము 
వింటి చెప్పు చుండ విబుధ వరులు దేవ! 


నెగడ దాపసేంద్ర! నెమ్మి యిడ(ద 


ఎజు+గ నా స్థలమ్ము నీ విశాల వనిని 
ధీనిధి ముని యున్న దివ్య తటిని 
నమ్మహర్షి పావ నాశ్రమం బెచ్చట 
నలరు చుండు నెటు(గ నార్య! నేను 


ఆగక యుండ మీ దయ మహర్షి నగస్తు. నమస్కరింప నే 


ఫే 
నేగుదు దార యూ యనుజు( డింపుగ వెంట జరింప నెమ్మినిన్‌ 
బాగుగ గోర్కి డెందమునం బన్నుగం జేయ స్వయమ్ము సేవలన్‌ 


వేగమ యమ్మునీంద్రునకు వెల్లుచు నున్నది మౌని సత్తమా! 


సంతస మంది సుతీక్టుం 
డంత వినంగ రఘు రాము డట్టు లనగ స్వీ 
యాంతఃకరణమ్మున( దా 
నెంతయొ దాశరధి( గాంచి యిట్లు వచించెన్‌ 


ఇదియే వచింప నెంచితి 

మది నేనును రామ నీకు మానుగ నీవున్‌ 
సుదతి ధరణిజయు ననుజుండు 

కదలి యగస్త్యని మునీంద్రు( గాంచుం డనుచున్‌ 
స్వయము నీవ భాగ్య వశమున నడిగితి 

విట్లు నరవరేణ్య! యింపుగ నుడి 

వెద నగస్త్య మౌని సదయుండు వసియించు 
నట్టి తావు నీకు నరుగ నటకు 


వెడల నిట నుండి రాఘవ 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


వడి నాలుగు యోజనములు పన్నుగ నంతన్‌ 
వెడల(గ దక్షిణ దిక్కున 


కడరి యగస్తు.ని యనుజు గృహము కనిపించున్‌ 


లే 


చదునుగ నుండి ప్లక్ష తరు సంచయ శోభిత రమ్య పుష్ప రా 
శి దనరచున్‌ ఫలావలి యశేష ముదమ్ము నొసంగ వెల్లగం 
గదలక పక్షు లచ్చటను గమ్మగం గూయంగ హర్ష మారంగన్‌ 


సదమల నీర పద్మినుల( జక్క చరింపంగ హంస సంఘముల్‌ 


మూర చక్రవాక కారండ వాదిగ 
విహగ రాజము లట రహి నొసంగ 
నిలిచి యొక్క రాత్రి నెమ్మి నుదయమున( 


జన. దగు రఘురామ! వన పథమున 


దక్షిణంపు దిక్కు తరలి చెట్ల గమి ప్ర 
క్కన నరుగుచు రయముగ నొక యోజ 
నంపు దూర మందు నరవరేణ్య! యగస్తు 


శీ 
నిలయ మరయ గలవు నీరజాక్ష! 


రమణీయ వనమ్మున వృ 

క్షము లుండగం బెక్కు లచట కాకుత్సా! నీ 
థ 

వు మగువ మైధిలి లక్ష్మణు 


నమిత బలుని తోడ ముదము నరయుదు వచటన్‌ 


బుద్దిని నుంచినను మహా 


బుద్ది! యగస్తుంని మహర్షి బూజింపంగన్‌ 


శీ 
బుద్ది నిడుమ నేండ చనంగ 


శుద్ద మనమ్మున మహా యశో వరభూషా! 


వినియా ముని వచనమ్ముల 
ననుజునిం గూడి నతులొసంగి సాదర మంతన్‌ 
ముని వరునకు దా రానుజు 


లను గూడి తొడంగెం జాగ రాముడు ప్రీతిన్‌ 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


చూచుచు రమ్య సానువుల సుందర మేఘ నిభాద్రి పంక్తులం 
జూచుచు బద్మినీ తతుల శుద్ధ జలావృత వాహినీ తతిం 
బ్రోచి వచింప సన్మునియె పోయెడు మార్గము సాగు చా గతిం 
జూచుచు రాఘవుం డనుజు శోభల నింపుగం బల్కె నివ్విధిన్‌ 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఇదె కనబడు చున్న దింపుగ బుణ్య క 
ర్ముని యగస్త్యు సోదరుని వరాశ్ర 

మమ్ము లక్ష్మణా! శుభమ్మును గనుమ త 
థ్యమ్ముగ నిదె యంచు! దలంతు నేను 


ఘనముగ ఫల పుష్పమ్ముల 
వనమున వంగిన తరువులు పథమున నరయన్‌ 
మన మిట వేవేలుగ నో 


యనుజా! యిదె నే నెటి(గిన దంచు. దలంతున్‌ 


పండిన పిప్పలి పండుల 

మెండుగ కటువై తనరు నమిత వాసన లీ 
యండన నిప్పుడు వచ్చుచు 

నుండెను సౌమిత్రి! కంటె యుద్దుత గతినిన్‌ 


ప్రోవు వెట్టిన కట్టెలు పుడమి నచ్చ 

టచ్చట పొడచూపుచు నున్న వచ్చముగను 
దర్భ లగపడు వైడూర్య తండ నిభము 

వెల్ల సౌమిత్రి! కాంచుమ విస్తృతముగ 


నల్ల మబ్బుల వలె వెల్లి విరియు వన 
మధ్య మందు నున్న మౌని వరుల 
యాశ్రమమ్ము లందు నడరు నగ్ని శిఖల 


పొగలంగనుమ దట్టముగ నగపడ 


స్నాన మొనరించి యింపుగ సంయ మేంద్రు 
లెల్ల బుణ్య తీర్థము లందు నెలమి పుష్ప 
ముల స్వయమ్ముగను గ్రహించి పూజల నన 
రింత్రు బ్రాహ్మణోత్తములు విరివిగ నచట 


కనబడు చున్నది యవ్విధి 

మునీంద్రుం డెవ్విధి నుడివెన్‌ పుణ్య సుతీక్టుం 

డు నిజముగ నీ ప్రదేశ మ 

గు నగస్త్య మునీంద్రుని యనుగు టనుజు మఠమే 


పుణ్య కర్ము( డెవ్వానికిం బుట్టె. దోడ 


నాతండు జయించి మృత్యువు నక్కజముగ 


36. 


37: 


38. 


39. 


40. 


41. 


42. 


43. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


లోక హిత మెంచి యియ్యెడ మిక నయ్యె 


నెల్లరకు శరణ్యుండు మునీంద్రు( డెలమి 


మున్నిల్వల వాతాపులు 
మిన్న(గం గ్రూరులు కడు బలిమిని సహజన్ముల్‌ 
చెన్నుగ విప్రులను బిలిచి 


యన్నర భోజనులు సంస్కృ తాలాపములన్‌ 


శ్రాద్ధ భోజన మున కంచు బ్రాహ్మ ణాకృ 

తి ధరియించి యిల్వలుండె యతిథులుగ నను 
జన్ము మేష రూపమ్మున సంస్కరించి 

వారి భుజియింపం జేయును మూరి యంత 


తిన(గ విప్రవరు లతిథులు వాతాపి! ర 
మ్మనుచు నంత నాత డబివ నిల్వ 
లుండు విని పిలుపును వెండి వాతాపి కూ 
యుచును మేక వోలె నుద్యమించి 


విజిచి విజిచి మేనుల నెల్ల విప్రవరుల 
కాయముల నుండి వెడలు నమేయ మాయ 
నసుర ముఖ్యుండు వాతాపి యవ్విధమ్ము 


ద్విజ సహస్రముల సతము తీర్చు చుంద్రు 


కామ రూపు లప్పగిదిని క్షయ మొనర్ప 
సుర గ ణార్జితుడై యగస్త్యుడు మహర్షి 
శ్రాద్ద మట్లు భుజించె నరగణ భోజ 


నాసురుని నక్క నాడు మహా ద్విజుండు 


అంత నిల్వలు డొసగి మహర్షికి గర 
మందు జలము కర్మము పూర్తి యైన దంచు 
వెడలుమ బయట కింక సంప్రీతి నంచు 
బ్రాతను బిలిచె దొడ్డ సంభ్రమముతోడ 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


మాటల నాలకించి కడు మందము నవ్వుచు నిల్వలుం డనం 
బాటవ మెట్లు లుండు చన భ్రాత కజాకృతిం గాంగ జీర్లమే 

ల ణి 
వీటికి నేంగె ధర్ము( గన వేగమ యిల్వల! నీదు భ్రాతయే 


దీటుగం బల్క నిట్లు ముని ధీనిధి నిశ్చల బుద్ది నంతటన్‌ 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


అన విని నిజ సోదరుని ని 
ధన వాక్యమ్ముల, దొడంగె ధర్షింప మునిన్‌ 
ఘన రోషమ్మున నిల్వల 


దను జాధము+( డంత గాఢ తప్తాత్ముండై 


ఎగసి యిల్వలుండు మునీంద్రుపై లంఘింప 
దీప్త తేజుని పయిం దీవ్ర వహ్ని 

సన్నిభాక్షి దగ్ధ సంతప్త గాత్రుండై 
స్వర్గమున కరిగె నిశాచరుండు 


ఆశ్రమమ్ము చారు వన పద్మాకర విల 
సితము వాని తమ్ముని దిది శిఘ్ర మెవ్వ 
రిట్టి దుష్కర్మ మొనరించె దిట్ట మైన 


యబభిరతి ద్విజులం దడరెడు నట్టి వాని 


వచియించు చుండ రాముండు 

రుచిర మనుజుతో దివాకరుండు క్రుంగంగన్‌ 
శుచి సంధ్యా వందన మొన 

రిచె దమ్మునిం గూడి నర వరేణ్యుం డంతన్‌ 


పశ్చిమంపు సంధ్య వార్చి భ్రాతను గూడి 


విధి యుతమ్ము నరుల నధికు.డార 


ఘు వరుడు త్వరితముగం గూర్మి జేరి మునీంద్రు 


నాశ్రమమ్ము మునికి నర్చ లొసంగె 


ఒసంగ నాతిథ్య మింపుగ నుత్తముండు 
ముని వరుండు నా రాతిరి తిని ఫలమ్ము 
లింక మూలములను వసియించె నాశ్ర 


మమ్ము నందు రాము డెడంద నెమ్మి నూని 


చన నిశీధి వెలు(గః జక్క నాదిత్య మం 
డలము గౌరవం బడరంగ రాఘ 

వుం డగస్త్యు 
మంత్రణమ్ము నెమ్మి మాన్య మునిని 


భ్రాత బూజించి వేండెనా 


నతు లొసంగుదును ఘన మునీంద్ర! కడపితి 


మి సుఖ మడర నిసిని మీదు భ్రాత 
గాంచ దేవ! గురుని గదలెద మానతి 


51. 


52. 


53. 


54. 


55. 


56. 


57. 


58. 


నిండు కరుణ తోడ నింక మాకు 


వెడలు, డన మునీంద్రుండు రా 
ముం డుక్త మార్గమునం గనుచుం బుణ్య వనమ్మున్‌ 
వెడలం జాగెం బ్రీతిని 


దడయక దా రానుజ సహితమ్ము రయముగన్‌ 


నీవారమ్ముల( దాల వంజుల న గానే కా ల్యశో కావలిన్‌ 

వే విన్నూతన వృక్షముల్‌ పనసలన్‌ బిల్వమ్ములం దుమ్మికుల్‌ 
వేవేలం జిరిబిల్వ పాదపములన్‌ వే యిప్ప వృక్షమ్ములం 

దా వీక్షించుచుం బుష్పితమ్ముల లతా తండమ్ములం బ్రీతితోన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఏనుగుల తొండముల నింక వానర తతి 
చేత నలిగిన తరు రాశి నాతతమ్ము 
మత్తిలిన ద్విజ శతములు నిత్తె మజివ 


వినం బడంగ రవమ్ములు వినుచు నంత 


తనదు చెంత నుండి తరల( దన వెనుక 
లక్ష్మణు ననుజుం గని రాము డబ్ద 
లోచనుండు రఘు వరుల లక్ష్మివర్జను. 
తోడం బలికె నిట్లు వేడుకగను 


మెటియు దళములం దరు లిట మీజుచుండ 
మృగవిహగ ములు శాంతితో మెలంగు చుండ 
భావితాత్ము(డు బ్రహ్మర్షి పరగు చుండు 
మేటి యాశ్రమ ముండు నిచ్చోటు నందు 


స్వీయ కర్మ రాశి వెలుగు నగస్త ము 


శ్రీ 
నీంద్రు నాశ్రమంబ యెల్ల లోక 
ములను విశ్రుతమ్ము పుణ్యాశ్రమమ్ము శ్ర 


మం దొలంగింపం గలది యదియె నగును 


అధిక ధూమ సమావృత మమల చీర 

పంక్తి విలసితమ్ము ప్రశాంత భద్ర జంతు 
యూధ సంయుతమ్ము ద్విజ గణోత్క రాభి 
రుత విలసి తాశ్రమ మిది సురుచిర మగును 


ఆతని యాశ్రమ మియ్యది 


61. 


62. 


63. 


64. 


65. 


66. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


చూతురు దక్షిణపు దిశ నసురులు సతమ్మున్‌ 
భీతు లయి తపశ్శక్తికి 
నా తాపసుల దినం జాల రమ్ముని మహిమన్‌ 


ఎప్పటి నుండి యగస్త్యుం 
డిప్పుణ్యుం డీ దిశ వసియింపం దొడంగెనో 
యప్పటి నుండి ప్రసాంతత 


యొప్పంగ నిర్వైరు లయిరి యుగ్రాసురులే 


దక్షిణ దిశ విశ్రుతం బయ్యె నీ భగ 
వంతు పేరు వడసి సంతతమ్ము 
ముజ్జగముల యందు. బురుషుల( గ్రూర క 


రులకు జొరంబడంగ నలవి కాదు 


వినయ జ నార్చితార్కు నట వీధిని నాప(గ నెంచు వింధ్యయే 
విని ముని భాషణమ్ములను బేర్మిని వర్ణిల కుండె నత్తటిన్‌ 


ఘన చిర జీవి తోత్తము( డగస్తుని పుణ్యత మాశ్రమం బగుం 


ఫే 
గన నిది సౌమ్య! లక్ష్మణ! సుఖమ్ముగం గాంచుమ చేర నింపుగన్‌ 


లోక పూజితుం డతి పవిత్రుండు విబుధు 
లందు నిత్యమ్ము రతి నూను నట్టి పరమ 
తాపసుని యాశ్రమమునకు( దరల మనకు 
మేలు నొనగూర్చు నా ముని మిక్కుటముగ 


అచ్చట నగస్త్యు నర్చింతు నమ్మహా ము 
నిని మిగిలిన కానన వాసమును నరవర! 
లక్ష్మణ! యటం జల్ప దలంతు లలిత రీతి 


సౌమ్య! సంతసం బేపార సంతతమ్ము 


పరమర్దుల్‌ సుర సిద్ధ సంచయము సంభావింత్రు గంధర్వులున్‌ 
వరభక్తిన్‌ నియతాశనున్‌ మునిం గృపా పారంగతున్‌ నిత్యమున్‌ 
గురు ముఖ్యుం డగు నా యగస్త్యు 
నరులం గామ వశాత్ములం గనము వింతన్‌ రిక్త సంవాదులన్‌ 


అచ్చట దేవయక్ష స విహంగ వరోరగ కోటి యుండునే 
నిచ్చలు ధర్మ తత్పరత నెమ్మి నియంత్రిత భోజనమ్ములన్‌ 
సొచ్చెము లన్య దేహముల సూర్య నిభంపు విమాన పంక్తిలో 


నచ్చట నుండి స్వర్గము మహాత్మలు సిద్దులు గాంతు రింపుగా 


నచటం గ్రూరాత్ములన్‌ దుష్టులన్‌ 


67. 


68. 


69. 


70. 


71. 


72. 


73. 


తే.గీ. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు, 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


ఇచట నర్చింపంబడి తగ నిత్తురు సుర 
వరులు యక్షత్వము మణీ దేవత్వము వివి 
ధము లయిన యట్టి రాజ్య భోగముల భూత 
కోటి కింపుగ శుభములం గూర్మి తోడ 


సుమతీ! వచ్చితి మయ యా 

శ్రమమున కేగి మును ముందు లక్ష్మణ! వచియిం 
పుమ ముని వరునకుం జేరితి 

ని మైధిలిని గూడి యిటకు నే నని భక్తిన్‌ 


బదునొకండవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 12. 


సీతా రామ లక్ష్మణు లగస్త్య మహర్షి యాశ్రమము సేరి మునీంద్రుని? బూజింప మహర్షి వారికి యుక్త 
మైన యాతిథ్య మొసగి రామునకు వైష్ణవ చాపము నక్షయ తూణీరములను బాణములను 


గరవాలమును బ్రసాదించుట. 


ఆశ్రమము సేరి యధ్వపు 

టా శ్రమయి తొలంగంగ రాఘ వానుజు, డటని 
త్యాశ్రిత వత్సల మునివరు 

నాశ్రిత శిష్యుం గని యిట్టు లనియెం బ్రీతిన్‌ 


రాజవర దశరథు ప్రథమ పుత్రుండు రా 
ముండు వచ్చె బల్లిదుండు భార్య 

సీత తోడ నిటకుం బ్రీతి దర్శింప ము 
నీంద్రవరు దపస్వి నీ యగస్త్యు 
లక్ష్మణు. డను వాండ రాముని తమ్ముండ 
నేను వాని హితుండ నిత్యము నను 


74. 


75. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కూలుండ నింక భక్తి. గూడి యుందును విని 
యుంటి వేని నన్ను నుండ నోపు 


కానల కేగుదెంచితిమి క్రన్నన( గైకొని తండ్రి పంపునే 
కానంగ నెంచు వారలము గ్రక్కున బల్కు(డు మౌనివర్యుతో 
నా నన నాలకించి ముని నాథుని శిష్యుడు వల్లె యంచు దా 


మౌనివరేణ్యు నింగిలపు మందిర సన్నిధి కగ వేగమే 


చేరి యగస్త్య మౌనివరు శిష్యుడు లక్ష్మణుం డన్న పల్కులన్‌ 
మూరి వచించె నంజలిం దపో ధను తోడ వినమ్ర గాత్రుడై 
చేరంగ రాని సంయమిని స్వీయ తపో విభవమ్ము మీఅంగా 


నా రఘు రాము నాగమము నంచిత మింపుగ యుక్త రీతినిన్‌ 


దశర థాత్మజు లర్చింప( దలంచి మిమ్ము 
రామ లక్ష్మణు లరుదెంచి భామ సీత 
తో నిలిచి యుంటి రిచ్చట నానతి నిడ 


నర్హుల రనంతరము సేయు నట్టి పనికి 


అట్లులు వచియింప౦ం జట్లు లక్ష్మణునితో 
ల ల 

రాము డువిద సీత రాంగ తోడు 

యాశ్రమమ్ము. జేరె నంచు మునీంద్రుడు 


పలికె నాలకించి యలమి నిట్లు 


మేలు రాము డరుగుదెంచెం జాల కాల 
మునకు( జూడ సన్నిధికి నతనినిం గాంచ 
డెందమున+ గోరుకుంటిని యందటి వడి 
నెలమి రానిమ్ము మన్నన నేల నాప 


అన ధర్మజ్ఞుండు వచనము 

ల నా మహాత్ము. డొసంగి నతులను దగ నటులే 
యని యంజలించి శిష్యుండు 

చని లక్ష్మణుం గాంచి పలికె సంభ్రమ మడరన్‌ 


రాముం డెక్కడ యని రాందగు స్వయము సీ 
క్షింప మునిని ననగ శిష్యు డతని 
తోడ ద్వారమునకు దూర్ణము చని లక్ష్మ 


ణుండు సూపె సీతను రఘురాము 


10. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ముని మాటల నుడివి వినయ 
మునను బ్రవేశింప( జేసె ముని శిష్యుడు రా 
ముని మన్నించి మిగులమ 


న్ననలకు నర్హుని స లక్ష్మణ స వైదేహిన్‌ 


లక్ష్మణుని జానకినిం గూడి రాము డడుగి 
డెను బ్రశాంతపు టాశ్రమమును మృ గావృ 
తమును గాంచుచు నెమ్మినిం దాపస వరు 
పర్ణ శాలను బురుషర్షభ ప్రవరుండు 


అచట వీక్షించె రాముండు రుచిర దేవ 
సంచయ స్థానములను బ్రశస్తములను 
బ్రహ్మ దేవుని స్థానము వహ్ని విష్ణు 


శక్ర భాస్కర శశధర స్థల వరముల 


భగ కుబేర ధాతృ విధాతృ వాయ్వనంత 
సర్ప రాజాదుల పరమ స్థలముల వసు 
గణ వరుణుల గాయత్రీ స కార్తికేయ 

ధర్మ పాశ హస్తుల వర స్థలములం గనె 


శిష్య బృంద మెల్ల జేరి చుట్టును రాగ 
న ట్‌ 
మునివరుండె యడరి తనకు నెదురు 
వచ్చు చుండ గాంచి పరమ మునుల ముందు 


నా యగస్తు( రాము. డనెను బ్రీతి 


ఫీ 
లక్ష్మి వర్ణన! లక్ష్మణ! రయముగ నరు 
దెంచు మునివరేణ్యు నితని నెంచుదును న 
గస్త. మునిగం దపోనిధిగ మదిం గాంచి 


లీ 
యతని యాదార్యమును నిశ్చయముగ నేను 


అని యిట్లు మహా బాహుండు 

ముని రవి సన్నిభు నగస్త్యు పుణ్య పదములన్‌ 
వినయమ్మునం దాశి నిలిచె 

ననుజుని వైదేహి గూడి యంజలి తోడన్‌ 


స్వాగతించి కాకుత్నునిం బన్నుగ నడి 


గి కుశలమ్ము నగస్తు( డుదకము నాస 


ఫే 
నమ్ముల నొసగి పల్కెను నెమ్మి వారి 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


కం. 


చం. 


తే.గీ. 


కం. 


తోడ నాసీను లగు డని తోష మడర 


వేలిచి ఘృతము నగ్నిని వేగ మొసంగి 


యర్ల. మతిథుల కింపుగ నర్చ లిచ్చి 


భ్య్‌ 
వారి కెంచి వానప్రస్థ పరమ ధర్మ 


మంత భోజనము నొసంగె నాదరమున 


మును దా నాసీనుండై 
ముని పుంగవుం డనెను ధర్మము నెజింగిన వా 
డనఘుం డంజలి నిల్చిన 


ఘన ధర్మ నిపుణుని రాముం గని యిప్పగిదిన్‌ 


అనలున కిచ్చి నేతి దగ నర్జ్యము వచ్చిన వారి కీ వలెన్‌ 
ఘనముగం బూజ లింపుగను గాక మునీంద్రుడు సల్ప నన్యముం 
దిను తన మాంస మా నరక తీరమునం జెడు సాక్షి భంగినిం 


గనలుచు మిక్కుటమ్ముగను గావున నట్టుల నే నొనర్చితిన్‌ 


రాజు వెల్ల లోకములకు. బూజనీయు( 
డవు మహారథివి ప్రియాతిథివి సు ధర్మ 
చారివియు మాన్యుండవు నీవు చక్కంగ నరు 


దెంచి తిటకు మా సన్నిధి కంచితముగ 


అని ఫల మూల సు మాదుల 

ఘనముగం బూజించి ప్రీతిం గాకుత్స వరుం 
దన మెచ్చిన రీతి తిరిగి 

మునీంద్రుండు వచించె నిట్లు ముద మారంగన్‌ 


కొను మిదె దివ్య చాపమును గూర్మి రచించెను విశ్వకర్మయే 
కనక స రత్న భూషితము కార్ముక మియ్యది విష్ణు చాపమే 
యిన నిభముల్‌ శరమ్ము లివి యెొన్నండు వ్యర్థము కావు రాఘవా! 


వనజజుం డిచ్చెం బార్జివ! యపార కృపారస వీక్షణమ్ములన్‌ 


అమ్ముల పొదు లక్షయములా యమ్ము లుండు 
నిండుగ గనలు చుండ నగ్ని నిభ మడరి 
యింద్రు డొసంగె మున్నివి నాకు నెలమి మీటి 
రజత కోశముతో నసి రత్న మొసగె 


కరమున నీ ధనువు నిడి య 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


దరి విష్ణు వసుర వరుల నడచి యమరులకున్‌ 
విరివిగ శ్రేయము లొస(గెం 


బరమాత్ము(డు రామ మున్ను బవరము లందున్‌ 


ఆ.వె. కొనుము రామ విష్ణు ధనువుం దూణీరము 
లను శరముల నింక రమ్య ఖడ్గ 
మును జయార మడరి మున్ను వజ్ర ధరుండు 
(a 


వజ్ర మంది నట్లు పార్షివేంద్ర! 
ల థ 


కం. పలికి మహా తేజుం డి 
ట్టుల భగవంతుం డగస్త్యుండు వరాయుధ సం 
కులము సమస్తమ్ము నొసంగి 


యెలమిన్‌ రామునకు+( బలికె నింకను( బలుకుల్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు, 


బండ్రండవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 13. 


అగస్త్య మహర్షి సీతతోం గూడి రామ లక్ష్మణులు తనకు వందనము లిడ రాగ మిక్కిలి సంతోషము 
నందితి నని పలికి జానకీ దేవి గుణ గణములను పొగడ రాముడు సంతసించి వనములో 
నుండుటకు. దగిన చోటును దెలుప డనిన మహర్షి పంచవటి యనుకూలమైన దేశ మని పలికి 


యచట కేంగు మార్గమును వచింప సీతా రామ లక్ష్మణులు పంచవటికి బయలుదేజుట. 


తే.గీ. సంతసించితి మిక్కిలి సత్య సంధ 
రామ! భద్ర మగును నీకు లక్ష్మణ! పరి 
తుష్టుండ నయితి నవనిజ తోడ రాగ 
మీరు నతు లిడ నాకు నమితపు రక్తి 


కం. బడలితిరి మీర లడవిని 
నడచి నడచి వ్యక్తమయ్యె నారీమణియే 
వడలిన ముఖమ్ముతో నగ 


2/7. 


28. 


కం. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


కం. 


చం. 


ఆ.వె. 


కం. 


పడంగ జనకాత్మజయె యపారము రామా! 


సుకుమారి సీత క్రుంగక 
యకముల కిసు మంత యైన ననురాగంబే 
వికసింప భర్త పై( దివి 


రి కాజడవి కేంగుదెంచె లీలగ సతియే 


ఎట్లు సీత కోరు నట్లు సేయుమ రామ! 
వనము నందు నిరత మనుగమించె 
నిన్ను రక్తి తోడ నెమ్మి వహించి దు 


ష్కరపు బనిని నిట్లు కాంత సేసె 


అడరుదు రెల్ల స్త్రీలు ధర నంద(గ సౌఖ్యము లెల్ల రాఘవా! 
విడుతురు వొంద దుఃఖము లభీతి సదా సహజమ్ము స్త్రీలకుం 
గడు చప లాత్మలే మెజపు కైవడి శస్త్ర నిభమ్ము తీక్టలే 


కడు వడి మారు తాక్షులను గాంతలు మింతురు మానవర్షభా! 


కాంచ మీ దోషముల నీదు కాంత యందు 
రామ! పరికింప నిత్యము శ్లాఘనీయు 
రాలు నాదర్శవంతు రాలీలలనయ 
రుంధతీ సతికి సమము రుచిర చరిత 


అరివీర దమన! యిచ్చో 

టరామ! సీత ననుజుని బడసి యుందువొ యా 
సురుచిర దేశము వెల్లును 

ధరలోన నలంకృత మయి తద్దయు సతమున్‌ 


పలుక నగస్త్యుం డివ్విధము ప్రాంజలు(డై తగ సంయమీంద్రునిన్‌ 
వెలుగుల వహ్ని సన్నిభుని వీక్షణ మింపుగం జేసి బల్కె స 
ల్లలితము లైన వాక్యములు రాముడు ధన్యుండ నైతి సంతసం 


బలరంగ మీకు సీత మజి భ్రాత గుణమ్ములం బ్రాపు నందితిన్‌ 


ఎచట నాశ్రమమ్ము నేర్పజచుకొ నిసు 
ఖముగ నుండ గలమొ కాన లోన 
విరివిగ నుదకమ్ము వెలయు ప్రదేశము 
నానతిండు కరుణ మౌని వర్య! 


అన విని మునిచంద్రు( డొకిం 


10. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


త నిజ మనమ్మునం దలంచి ధర్మాత్ముండే 
ఘన ధీర చిత్తుండు వచిం 
చెను ధీరతర వచనములు శ్రేష్ట తరమ్ముల్‌ 


ఫల మూ లోదకములు కడు 
వెలసిన పంచవటి యనంగ విశ్రుత దేశం 
బల కలదు రెండు యోజన 


ముల దూరములో బహు మృగములు చరియింపన్‌ 


చని యటకు నాశ్రమమ్మును జక్క(గ నన 
రించికొని లక్ష్మణుని గూడి నంచితముగ 
ననుభవింతువు సుఖమును జనకు నాజ్ఞ 


ను బరిపాలించుచు. దగ మనుజ వరేణ్య! 


దశరథుడు విధించిన యాజ్ఞ దనరి నట్టి 
కాల మందు నధిక మిటం గడచె నయ్య! 
ప్రతిన బూరించి యింపుగ రాఘవేంద్ర! 


రాజ్య మందు సుఖింతువు రమ్యముగను 


నరవరుని నిన్ను బడసి ద 
శరధు(డు జ్యేష్ట సుతినిగ భృశమ్ముగ నా భూ 
వరు డయ్యిను దగ ధన్యుడు 


తరియించె యయాతి భంగి ధాత్రీశుండే 


ఎజు6గుదు నీ వృత్తాంతము 
మెజయంగం దపో విభవము మేలుగ నెల్లన్‌ 
మజియు నెద దశరథుని పయి 


దట చయి స్నేహమ్ము నాకు దనర(గ రామా! 


నీ మనమ్మునం గల కోర్కి నే నెజటుగుదు 
నా దగు తపో మహిమ చేత నన్ను గూడి 
యిట వసింప(గం దదుపరి యేంగ వచ్చు 


పంచవటి కీవు ప్రీతిని? బలుకు చుంటి 


పొగడ దగిన దవ్వన దేశము కడు రమ్య 
మైన దనతి దూరమ్మునం గానం బడును 
మైథిలి రమించు నచ్చట మందముగను 


జెంత గోదావరీ తటి సంతతమ్ము 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


మూలములు ఫలములు వేలు వేలుగ నుండు 
వివిధ విష్కిర పరివృత వివిక్త 

దేశము ఘన బాహు! దివ్యమ్ము రమ్యమ్ము 
వాస యోగ్య మౌను బార్జి వేంద్ర! 


రామ సదార వసించుచు 

నా మునులం గావ శక్తి యడరంగ నచటన్‌ 
గోమునం బాలింపం గలవు 

తామరసాక్ష! యవలీలం దాపస వరులన్‌ 


అదె కనంబడు చుండె నట నిప్ప చెట్టుల 
గొప్ప యడవి యేంగ నొప్పుగను గు 
బేర దిక్కునకు సుదూరము మజ్జి చె 
ట్టు గను నంత వకు విగత భయము 


అచట నద్రి చెంత నలరు నున్నత తల 
మెక్కి చన గనెదవు చక్క నైన 

పంచవటి యనంగ బ్రఖ్యాత మైన దే 

శమ్ము నిత్య పుష్పితమ్ము వనము 

పలుక ముని యగస్త్యు, డిటుల వందనమ్ము 
లొసంి కోరె నానతిం దాపసోత్తముని ర 
ఘూత్తముండు సత్యవాదిని నత్తజి వెడ 


లుటకు( దమ్మునితోం బంచవటికి నెలమి 


కొని మునివరు ననుమతి వం 

దనమ్ము లిడి పాదములకుం దరుణీ మణి సీ 
తను గూడి వార లాశ్రమ 

ము నుండి పంచవటికి ముదముగ( జాగి రి(కన్‌ 


సమ రాభీతులు నృప సుతు 


లు మనుజ పుంగవులు ధనువులు దనర నిజ తూ 


ణములను గట్టి ముని నుడివి 


న మార్గముననె వెడలిరి కనం బంచవటిన్‌ 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు, 


కం. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


బదుమూడవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 14. 


సీతారామ లక్ష్మణులు పంచవటికి బోవు చుండ దారిలో జటాయు వను గృధ్ర రాజమును గనుట, 
జటాయువు తాను దశరథుని మిత్రుం డని చెప్పి వాని వంశ చరిత్రమును బ్రాణికోటి 
యుద్భవమును వివరించుట, వారికి తోడుగ నచట నుందు నని పలుకుట. 


చనుచుండ. బంచవటికి ర 

ఘు నందనులు సీతం గూడి కోమలి గృధ్ర 

మ్ము నొకటి మహా శరీర 

మ్మును భీమ పరాక్రమమును ముందు కని రటన్‌ 


శ్రీమంతులు రఘ నందను 

లా మజట్లి పయి నిలిచిన మహా పక్షీంద్రున్‌ 
అ 

భీమాంగుని రక్కసునిగ 

వే మది నెంచి యెవ రీవు విశదపజపుమా 


అని యడుగ రామ లక్ష్మణు లాలకించి 
సౌమ్యముగ మధురముగ వచనము లిట్లు 
ప్రేతి నొసంగు పగిది బల్కె భూతల పతి 
మీ జనకుని మిత్రుండ నని మీ రెజుంగుండు 


అతనినిం దండ్రి మిత్రు. డని యాత. డెటింగి రఘూత్తముండు ప్రీ 
తి తనరం గొల్చి భక్తి, దగం దెల్పుమ నామము వంశ మార్య నా 
రతి నడుగంగ నా విహగ రాజము రాముని నాలకించి యి 

ట్లు తెలుప నుత్సహించెను గడుం దమి భూత విహంగ భూతులన్‌ 


పూర్వ మందు మహా బాహు భూమి యందు 
నుండిరి ప్రజాపతులు రామ యొప్పుగ నుడి 
వెద మొదటి నుండి నందజినిం దగ వినుమ 
కర్దముడు ప్రథముండు వారిం గాంచం బిదప 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


వెలసె విక్రీతు( డాతని పిదప శేషు 

డడరె సంశ్రయుండు బహు పుత్రు డతి వీర 
వరుడు స్థాణు మరీచులు వటిల నత్రి 

మటీయు క్రతువు పులస్త్యుడు మనుజ వరులు 
అంగిరసుడు ప్రచేతసు( డంతం బులహు( 

డడర దక్ష వివస్వంతు లంత నాయ 

రిష్టనేమి వెలయ నృవరేణ్య! కశ్య 

పుండు మహాతేజుఃడు చివర బుట్టి రామ! 


పుట్టిరి యంత దక్షునకుం బుత్రిక లర్వది మంది కన్యలన్‌ 
దిట్టలె యా యశస్వినుల దేవుల నెన్మిది మంది గశ్యపుం 
డిట్టె గ్రహించె, బత్నులుగ నింపుగ రమ్య త రావలగ్నలం 


బట్టుల నుండగా నదితి పన్నుగ నా దితి నామ లింకనున్‌ 


దనువు కాలిక తామ్రలు తనరం గ్రోధ 

వశయు మనువు ననల లైరి భార్య లంత 
బ్రీతితోం గశ్యపుం డనెను ద్రిజగ దవను 

ల సుతుల సముల నాకు నిలను గను డని 


అదితి కాలిక దితు లా వాక్యముల మది 
దలంచి రింపుగ రవి కుల వరేణ్య! 

తక్కిన సతు లెదలం దల(పరు రాఘవ! 
కశ్యప వచనముల గారవమున 


అదితి కాదిత్యులు వసువు లశ్వినులును 
రుద్రులు జనించిరి నలిన లోచన! రిపు 
దమన! ముప్పది ముగ్గురు దైవతములు 


విశ్వ విఖ్యాతు లల్లరు వినుత యశులు 


దితి దైత్యులను సుపుత్రుల 
సతి కనెను యశస్వుల వన సాగర సుపరీ 
వృత భూతలమ్ము సెందెను 


సుత సంచయమునకు వినుత శూర వరులకున్‌ 


దనువునకు హయగ్రీవుండు తనయుండు జని 
యించె శత్రు వినాశక! యంచితముగ 


నరకుం డిం గాలకుండును నారి కాలి 


10. 


11. 


12. 


13. 


క కుదయించిరి పుత్రులు ఘనులు రామ! 


తామ్ర కికళ( బంచ కన్యలు ధరణిం బుట్లి 

ల 
రింపుగను గ్రౌంచి భాసియు శ్యేనియు ధృత 
రాష్టియు శుకి యనంగం బరమ యశస్వి 


నులు సకల లోక విదితలు నుత చరితలు 


కన్నది గుడ్డగూబలను గ్రౌంచియె భాసియు భాస పక్షులం 

గన్నది శ్యేని డేగలను గద్దలం దేజులం గన్న దింపుగా 

నన్నుల మిన్న హర్షముననా ధృతరాష్టియు రాజహంసలం 
వ ట్ర 


గన్నది చక్రవాకముల( గమ్మని కంఠము లున్న హంసలన్‌ 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శుకి కుదృవించె నత యను 

సుకన్య యక్కన్య కంత శూరవరా! మె 
ల్తుక వినతా నామ కుమా 

రి కలిగె భద్ర మగు నర వరేణ్యా! నీకున్‌ 


మృగియు మృగమంద హరి యన మగువ భద్ర 
మదయు మాతంగి శార్దూలి మజియు శ్వేత 
సురభి లక్షణసంపన్న సురస కద్రు 


క లనం బదుగురం రోధవశ లలన కనె 


మృగము లుద్భవించె మృగికి నరోత్తమ! 
యెలుగు గొడ్డు పుట్టె నింక లేళ్లు 

చమర సంచయమ్ము సంతానము మృగమం 
దకు ముద మడరంగం దద్ద యెడంద 


హరికి, బుట్టె వడిగల సింహములు వాన 
రములు సంతులై చక్క(గ రాఘవేంద్ర! 
భద్రమదకు నైరావతి( బన్నుగ జని 


యించె నందన యానంద మెడందం గలుగ 


పుత్రుం డైరావతుం డంత( బుట్టి గజము 
లలన కైరావతికి( గరులకు నధిపతి 
సంతు లయ్యె మాతంగులు సంతసముగ 
నారి మాతంగికి వినుము నరవరేణ్య! 


కొండముచ్చు లింక( బులులు మెండుగాను 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


దనయు లైరి శార్జూలికి( దద్ద ప్రీతి 

శ్వేత దిగజములం గన వేడ్క సురభి 
౧ 

నెమ్మి రోహిణి గంధర్విని సుతల గనె 


గోవులం గనెను రోహిణి పావనముల 
గుజ్జములం గనె గంధర్వి గొప్పగాను 

అ 
సురస జన్మ మయొస(౧ నాగ వరములకును 


గద్రువకుం బుట్టినవి పన్నగమ్ము లెలమి 


మనువునకు నుద్భవించిరి మానవులు న 
రర్హభ! యశస్వు లింపుగ బ్రాహ్మణులును 
క్షత్రియులు వైశ్య శూద్రులు సర్వ పుణ్య 


ఫల తరువు లనల కెలమిం గలిగె రామ! 


వినత శుకికి మనుమరాలు కనెను బుత్రు 
లిరువుర నరుణు(డు మజియు గరుడు డనంగం 
గద్రువ సురస సోదరి కనెను వేయి 


ముఖములు గల సర్ప పతిని బుడమి ధరుని 


అరుణుని కుమారు(డను నా 
గురు వా సంపాతియే యగు జటాయు వనన్‌ 
వర నాముండ శ్యైనీయుండం 


బర దమన! యిెటుంగు మిట్లు పన్నుగ నన్నున్‌ 


దుర్గమం బీవనము మృగ దుష్ట రాక్ష 
సగణ సేవితం బిది మీకు సమ్మతం బ 
యిన వసింతు నిచట సాయ మెంచి సతము 


వెడల మీరు రక్షగ సీత కడరి నేను 


వంగి కౌగిలించికొని యప్పక్షిరాజు 
నెలమిం బూజించి రాముడు లలిత జనకు 
స్నేహ కథల బక్షి నుడువం జెలంగి మరల 


మరల వినె ముద ముప్పొంగ మనము నందు 


తరుణీ మణి సీత నునిచి 
గురు వీర్య జటాయు రక్ష( గోమలి నంతం 
దరలెను పంచవటికి సో 


దరు తోడ దహింపంగ మిడుతల వలె రిపులన్‌ 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు, 


బదునాలుగవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 15. 


సీతారామ లక్ష్మణులు పంచవటికి జేర రాముడు చక్కని ప్రదేశమును జూప లక్ష్మణుండు 
పర్ణశాలను నిర్మించి గోదావరీ నది కేంగి స్నాన మాచరించి పుష్పములతో, దిరిగి వచ్చి పర్ణశాల 
కర్పించి రామునకు జూప సీతా రాములు సంతసింప రాముడు ప్రేమతో దమ్మునిం 


గౌశగిలించికొని జటాయువుతోం గూడి వా రచట సుఖముగా నుండుట. 


కం. చని పంచవటికి నానా 
ఘన భీకర మృగ పరివృత కాననమునకుం 
గని దీప్త తేజు సామి 


త్రిని రాముండు పల్కె నిట్లు ప్రీతి ననుజుతో 


ఉ. వచ్చితి మా యగస్త్య ముని పల్కిన చోటున కిప్ణు లక్ష్మణా! 
యిచ్చను మెచ్చు పంచవటి కింపుగం బుష్పిత పాదపమ్ములే 
యెచ్చుగ నున్న చోటునకు నెక్కడ యెల్లరమున్‌ వసింపగా 
వచ్చునొ చూడు లక్ష్మణ యపార సుఖమ్మున నీవు దిట్టవే 


ఉ. ఎచ్చట సీత మోదిలునొ యీవును నేనును మిక్కుటమ్ముగా 
నెచ్చట నీటిపట్టు లవి యింపుగః జెంతం జెలంగు చుండునో 
యెచ్చట రమ్య కాననము లెచ్చట రమ్యపు చోటు లుండునో 


యెచ్చట నింధనమ్ములు సు మేద్ద కుశాంబువు లుండు( జెంతనున్‌ 


తే.గీ. అట్టి దేశమ్ము గాంచుమ యనుజ! యనంగ 
రాము డంత బలిక నిట్లు లక్ష్మణుండు 
సీత యుండ. జెంత వశుడం బ్రీతి నీకు 


శత సమ లరసి చోటు నాజ్ఞ నిడు చేయ 


ఆ.వె. ప్రీతి నొంది కరము బభ్రాతృవాక్యములకు 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


నమ్మ హాత్ము(డు సుమహాభుజుండు 
సర్వ గుణ యుతమ్ము స్థలమును దగ బరి 
కించి యెంచె నొకటి నంచితముగ 


చేరి చక్కని యచ్చోటు మూరు నాత్ర 
మంపుం గర్మమునకు నంచు మదిని నెంచి 
స్యీయ కరముల సౌమిత్రి చేతులం దమిం 


బట్టి రాముండు సంప్రీతిం బలికె నిట్లు 


సమతలంపు స్టలము సౌమిత్రి! యీ దేశ 
మింక సుందరమ్ము సంకులమ్ము 
పుష్పిత తరు నిచయమున నిట నిర్మింప 


నర్హుండవు తగు విధి నాశ్రమమును 


సురభి గంధ యు తాదిత్య పరమ కాంతి 
సన్నిభ సరోరుహములతోం జక్క నైన 
సరసు కల దదూరమ్మున సౌమ్య! కనుమ 
మునివరుం డగస్త్యుం డన్నరీతి నడరుచును 


లా 


ల 


గోదావరీనది కుసుమ ఫలావృత తరు సంచయమ్ముతో దనరు చుండి 

హంస స కాంరండ వాకీర్ణ చక్రవాక సుశోభిత మొసంగుం గనుల విందు 

మృగ యూధము లడరి మెజియు చుండ మయూరము లజచు చుండంగ మోద మంది 
బహు కంధరమ్ముల పర్వత పంక్తి ఫుల్ల తరుల గూడి నలరుచు నుండ 

నతి సమీపము నతి దూర మందు గాక 

యగపడుచు నుండె దామ్ర సి తాభ్ర ధాతు 

పంక్తులు గవాక్ష తుల్యముల్‌ పరంగు చుండె 

నిచట నతి రమ్య గిరులు మత్తేభ నిభము 


సాలతా లామ్ర తమాల ఖర్జూర పనస తిమిశ వర పున్నాగ చూత 
నీవార తిలక మహా వృక్ష చంప కాశోక కేతక లతా సుమ సురుచిర 
గుల్మ తరు నిచయ కుంద చందన నీప పర్ణాస లికుచ సస్పంద నాది 
ఖదిర పాటల కింశుక ధవాశ్వ కర్ణ శమీ వృక్ష నిచయ సమేత మిచటం 
బుణ్య దేశంబ యిది యగ్ర గణ్య మగును 

మేధ్య మృగ విహగమ్ములు మించి యుండం 

బక్షి రాజుతో లక్ష్మణ! భద్రముగను 

ముదము మీటి వసింత మిప్పుడమి ననుజ! 


అన రాముం డిట్లు రిపు ద 


మనుండు లక్ష్మణుడు కట్టె మంచిగ నంతన్‌ 
ఘనబలుం డడరుచు నాశ్రమ 
మును వేగమ్ముగం గడింది యపూర్వముగ నటన్‌ 


నేలను ద్రవ్వి స్తంభముల నిల్పి కరీరములన్‌ శమీ శిఖల్‌ 
వీలుగ నుంచి యడ్డముగ విస్తృత రజ్జులు కట్టి యింపుగా। 


జాల కుశాలి కాశములు చక్క(గ నాకులుం బర్చి యెల్లెడన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


మేలుగం బర్జశాలను నమేయపు రమ్యము+ గట్టె నన్నకై 


సుందరుండు లక్ష్మణుండు విశుద్ధ జలవి 
లసిత గోదావరికి నే/౧ లలిత రీతి 

స్నాన మాచరించి తిరిగి శాలకు నరు 
దెంచె. బద్మములను గొని యంచితముగ 


అర్పణమ్ము సేసి యాతడు పుష్పము 
లను యథా విధిని నలరుచు శాంతి 
జేసి లక్షణుండు శీఘ్ర మన్నకుం జూపె 


నాశ్రమ పదము ముద మార నంత 


కని సౌమ్యపు టాశ్రమము న 
వనిజను గూడి రఘు వరుడు భ్రాతృ కృతమ్మున్‌ 
ఘను(డా రాముడు హర్ష 


మ్మును బడసె భృశమ్ము నంత బులకితు. డయ్యిన్‌ 


తుష్టుం డయి కరమ్ము తూర్ణము బాహుద్వ 
యములం గౌశిలించె ననుజు గాఢ 
మైన ప్రీతి నన్న యంత. బలికె నిట్లు 


రాము(డు వచనములు లక్ష్మణుం గని 


జనియించెం బ్రీతి మిక్కిలి 

ఘన కార్యము, జేసి తీవు కాకుత్భవరా! 
కనుదు. బరిష్వంగంబ త 

గిన దంచును గావున నొసగితి నీ కిట్లున్‌ 


పుడమి భావజ్ఞుడవు కృతజ్ఞుడవు లక్ష్మ 
ణ! మటీ ధర్మజ్ఞాడవు నరనాథుండు కన 
నిన్ను బుత్రుని ధర్మాత్ము( డెన్న( కాడు 
మృతుడు ధరలోన నెన్నండు నతడు నిజము 


12. 


13. 


14. 


15; 


16. 


17. 


18. 


ఆ.వె. లక్ష్మివర్ధనుండు రాముండు వచియించి 
యివ్విధమ్ము పలుకు లల్ల నచట 
ఫలము లుండ నిండి వసియించె సుఖముగ 
జిత నిజేంద్రియుండు చెలువముగను 19. 


కం. వసియించె( గొంత కాల 
మ్ము సేవ లొస(గంగ దార మూరి యనుజుండున్‌ 
మసలుచు ధర్మాత్ముడు దివి 
ని సురవరుని భంగి నడరి నృవరేణ్యుం డటన్‌ 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు, 


బదునేనవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 16. 


సీతారామ లక్ష్మణులు పంచవటిలో సుఖముగా నుండ శరదృతువు చని హేమంత బుతువు రాళ 
నొకనాండు మువ్వురు స్నానార్థము గోదావరీ నదికి? జనుచుండ లక్ష్మణుడు హేమంతర్తు 
వర్ణనము భరతుని కీర్తనము కైక నింద సేయ రాముడు లక్ష్మణునకుం గైకను నిందించుట తగ 
దని గోదావరిని. జేరి పితృ తర్పణములు దేవతారాధనము సేసి స్నాన మొనరించుట. 


కం. వచ్చెను హేమంతర్తువు 
చెచ్చెర శరదృతువు సనగ జెలంగుచు నుండన్‌ 
హెచ్చు సుఖమ్మున రాముడు 
మెచ్చుచు నిచ్చను సతమ్ము మేటి వనమునన్‌ kk 


కం. ఒకనాండు వేకువున రా 
జ కుమారుడు రాముం డరిగె స్నానార్థంబై 
వికచ నలిన లోచనుండు న 
దికి గోదావరికి బ్రీతి దివ్యపు నదికిన్‌ 2. 


ఆ.వె. కలశ ముండ స్వీయ కర మందు సహ సీత 3. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


వెనుక నరుగుదెంచు వీర వరుండు 
లక్ష్మణుండు భ్రాత రామునితో ననె 
వంగి కొంచె మిట్లు వచనములను 


ప్రియవచన! కడింది ప్రియ మైన కాలము 
నీ కిది యరుదెంచె నెమ్మి సెలగ 
నల యలంకరించి నట్లు శుభపు టేడు 


కానంబడుచు నుండె గాననమున 


మంచు నందు మున్గిను నరసంచయమ్ము 
పమ్మె బుడమి సస్యశ్యామలమ్మయి కడు 
జల మది స్పృశింపంగ భృశము చల్ల నయ్య 


నగ్నింగన వింతగ సుభగ మయ్యె గరము 


క్రొత్త సస్యము లగ్నికి రుచిర రీతి 
నర్పణమ్ము సేసి మజియు నర్చ లొసగి 
పితరులకు గాల మందు సంప్రీతి సాధు 
లెల్ల విగత కల్మషు లౌదు రుల్లసిల్ల 
జానపదులు గో రసం బధికమ్ముగం 

బొంది కోర్కి లెల్ల నందు చుంద్రు 

విజయ మందం గోరి పృథివిపతులు యుద్ధ 


యాత్ర లందు నుందు రడరి మిగుల 


సేవింప నంతకుం డలరి 
సేవించెడు దిక్కును రవి చిత్రముగ నుదీ 
చీవరదిశ కన్పట్టె న 
ల 
హో విగత తిలక సతి వలె నుండంగం గాంచన్‌ 


సహజముగనె నిధి తుషారమునకు హిమ 
వంతుండు రవి యిపుడు పరగ దూర 
ముగను వ్యక్త మయ్యె దగిన నాముం డని 


హిమగిరి వరుండు కడు హిమము నిండ 


స్పర్శ కింపు మధ్యాహ్నము పగటి పూట 
తిరుగ నత్యంత మోదము పరంగు రవిమ 
నో హరుం డగు నీడ వినోద మీయ 
నేరదు జలము గన నట్టి తీర యగును 


10. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


సౌమ్యు డయ్యెను సూర్యుండు రమ్యముగను 
దట్ట మయ్యె నీహారమ్ము పట్రపగలు 

ల ల 
శూన్య మయ్యె నరణ్యము చోద్యముగను 
మంచు చలిగాలి దిన మందు మించె నిపుడు 


ఆరుబయట నిద్ర జనులు గోర రిపుడు 
పుష్య మాసము దరిసేర మూరె నెటుపు 
మంచు దిశ లందు శీతమ్ము మించె మిగుల 


మూడు జాములు పొడ వయ్యె మూరి నిశలు 


ఛన్న సూర్య ప్రభాయుత చంద్రు డరుణ 
రుచి తుషార మండలుం డిపుడు రుచిరము వె 
లుంగండు నిశ్వాస మారుత రుద దర్శ 
wm 
నమ్ము భంగినిం గాంతి హీన వదనుండు 


11. 


12. 


13. 


మంచు భృశమ్ము నిండంగం గ్రమమ్ముగం బౌర్ణమి నాటి రాత్రి నే 
కొంచెపు జ్యోత్స్న నైన నిట ఘోరపు రీతిని, గాన కుంటిమే 
మించిన యెండ మాడ్చ(గ నమేయము సీతను బోలి యుండగా 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


నెంచంగ నక్కజమ్ముగ విహీన వరానన కాంతి భామినిన్‌ 


చల్లగ నడరు సహజమ్ముగ నీ పశ్చి 
మంపు మారుతమ్ము మంచు నిండ 
శీతలము ద్విగుణపు రీతి( జెలంగెను 


గాంచ నిపుడు మించి కాననమున 


యవ గోధూమము లటవిని 

నివ బిందులం గూడి యుండె నింపొదవంగన్‌ 
రవి యుదయింప ముదమ్మున 

రవముల బక సారసములు రంజిలె, గరమున్‌ 


కనక ప్రభా రుచుల నిం 
డిన తండులములను వరి కడింది బరువునన్‌ 
ఘన ఖర్జూర సుమల భం 


గిని వంగి రవంతయె చెల(గెను రమ్యముగన్‌ 


హిమ నీహార కణ నిచయ 
సమేత రవి కిరణ కోటి చనంబొడవుగ దూ 


14. 


15. 


16. 


17. 


18. 


తే.గీ. 


కం. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


రమున నుదయింప నపుడు ది 
నమణి కనంబడెను శశి యనంగ నిక్కముగన్‌ 


ఆన దరయ' దాపమ్ము పూర్వాహ్న మందు 
నంట సౌఖ్య మొసంగు మధ్యాహ్న మందు, 
నెట్టగ రవంత తెల్లగ నెనయు తాప 


మడరు భూతలమ్మున రవి యలరు చుండ 


పొగమంచు కురియ బెడిద 
మ్ముగం దడియం బచ్చగణిక భూతలమున వె 
చ్చగ సూర్య రశ్మి చెదరి ప 
డగ శోభించు భృశముగ నడవు లింపొసంగన్‌ 


కరముగ డస్సి యేనుంగులు కానన మందు జరించు చుండి త్రా 
గ రయము మీటి జల్ల జలకమ్మును దాశకి కరమ్ములన్‌ వడిన్‌ 
మరలంగ జేసి నిల్చు నట మాన విహీనులు దొమ్మి( బాటు న 
ట్లరయంగ నిల్చి తీరమున నప్పున మున్గవు నీటి పక్షులే 


మును(గం బొగమంచు చీకటి ముమ్మరముగ 
మును(గ మం చనంబడు తమమునను భృశము 
విగత పుష్ప వృక్షమ్ములు విరివి నుండ 

నిద్ర వోయిన యట్టుల నెగడె వనము 


జలము సంపూర్ణ భాష్ప సంఛన్న మయ్య 
స్వ రుత విజ్ఞేయము లచటి సారసములు 
తీరపు టిసుక మంచుతోమూరి తడియ 


నిపుడు కన్పట్టి నదు లెల్ల నింపుగాను 


పడం దుషారము రవి భాసిల్ల మృదువుగ 
శైత్య మెల్ల చోట్ల నత్యధికము 

పరశు చుండ. బాబ బర్వ తాగ్రమ్మున 
నయిన నుదకము రుచి నడరెం దజిచు 


ముదిమి వాడిన వగు పద్మములను గూడి 
కర్షికలు కేసరమ్ములు జీర్ణము లయి 

(x) (x) 
మిగుల నాళ మొక్కటి తామర గమి తోడ 


భాసిలదు కమలాకర పర్వ మిపుడు 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


పురుష వ్యాఘ్రుండు వగచుచు 
భరతుం డిపుడు దుఃఖమున నపారము నయ స 
చ్చరితుండు నీ భక్తుడు త్వ 


త్పరుం డయి తప మాచరించు( బన్నుగ బురినిన్‌ 


విడిచి రాజ్య మాన వివిధ భోగమ్ము ల 
నేకములం దపస్వి వీక శీత 

ల తమ భూ తలమున మితముగ భుజియించి 
నిదుర వోవు చుండు నిన్ను దలచి 


ఆతం డీ సమయము నందు నిత్యము పౌర 
సంచయమ్ము తోడం జనుచు నుండు. 
దివురుచు సరయూ నదికి స్నాన మాచరిం 


చుటకు( దప్పకుండ సుగుణ నిధియె 


సుకుమారుం డత్యంత సు 
ఖ కలిత సంవృద్దుండును సుఖములకు నర్హుం 
డకటా యపర నిశ భరతు 


న కెవ్విధి సరయున గాహనము సేయ నగున్‌ 


26. 


2/7. 


28. 


29. 


వీరుడు నీల వర్ణు(డరి వీర నిజేంద్రియ జైత్రు( డబ్బ ప 
త్రోరు విశుద్ద నేత్రుండు కృశోదరు డుత్తమ ధర్మవేత్త హ్రీ 


3 


కార నిషేధు( డుచ్చ భుజ కాండ యుగుండును సత్య వాదియున్‌ 


కం. 


కం. 


కం. 


వారక తీపి పల్కులను బల్కెడి యీ భరతుండు నిత్యమున్‌ 


విడిచి వివిధ భోగముల న 
తం డాశ్రయించె మది నుంచి త్వత్సర రీతిం 
గడు భక్తి నిన్ను రఘు వీ 
రుండు భరతుండు నలినాక్ష! రుచిరాత్ముండే 


వనమం దున్నను దపమున 
ననుజుండు భరతుండు సక్క ననవరతమ్మున్‌ 
నిను ననుసరింపంగ జయిం 


చెను స్వర్గమ్మును వర గుణ శేఖరు( డెలమిన్‌ 


ద్విపదులు వర్తిల రట తం 
డ్రి పథమ్మున( దల్లి ననుసరింతు రనెడి యా 
యపవాదముః. దొలంగించెను 


30. 


31. 


32. 


33. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


చం. 


కం. 


కం. 


తే.గీ. 


నృప నందనుడు భరతుండు నిశ్చయ రీతిన్‌ 


దశరథుని వంటి భర్తను ధరను బడసి 
భరతునిం బోలు మంచి కొమరునిం బడసి 
యంబ కైకేయి యివ్విధి నక్కజముగ 


గ్రూరు రా లెట్టు లయ్యెను నేర రాదు 


స్నేహ మడర బలుక నిట్లు చెలగి ధార్మి 
కుండు లక్ష్మణుండు విని రాముండు జనని 
నింద సేయ సహింపక డెంద మందు 


బదులు పల్కెను ధర్మంపు బలుకు లిట్లు 


మధ్యమంపు నీదు మాత నిబ్బంగినిం 
దగదు దూజి నెపుడు తద్ద పలుక 
నర్హుండ విట భరతు నరసి ముదమ్ముగ 


నట్లు సేయు మయ్య! యంచితముగ 


వన వాస మందు దృఢముగ 
మన మున్నను నిశ్చయముగ మదనుజు స్నేహ 
మ్మునం దపియింప దిరిగి బా 


లుని లీలం జరింతు( గడింది లోలత్వమునన్‌ 


భరతుని తీపి పల్కులను భవ్య సుధా నిభ హృద్య వాక్కులం 
గరము మనః ప్రమాదము లఖండ శుభావహ భాషణమ్ములన్‌ 
స్మరణ మొనర్తు నే నెపుడు చక్కగ నా భరతుం, గనిష్ట సో 
దరు, నిను గాంచ నేర్తు నని తల్చెద నిత్యము రాఘవోత్తమా! 


విలపించు చుండ నాతండి 
టుల గోదావరిం గదిసి కడు ముదం బారన్‌ 
జలముల దోంగెను రాముండు 


లలనామణి ననుజు గూడి రయమున నంతన్‌ 


సలిలము లొసంగి తగ బిత 

రులకు సురల కింపు మీ రుచి రోదితు సూ 
ర్యు లలిత రీతిని స్తోత్ర 

మ్ములం బొగడె దేవతలను మూరిన భక్తిన్‌ 


వెలింగె సీత ద్వితీయగ జలక మాడి 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


లక్ష్మణునిం గూడి నదిలోన రాఘవుండు 
గిరిజతో నందితో జలకేళి సలిపి 
నటి రుద్రుని బోలుచు నంచితముగ 

ల 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు, 


బదునాఅవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 17. 


సీతారామ లక్ష్మణులు పంచవటిలో నాశ్రమమున సుఖముగం గాలము గడపుచు నుండ రావణ 
ఖర దూషణాదుల సోదరి శూర్పణఖ నామ రాక్షసి రాముని గాంచి మోహమున వచ్చి తనను 
భార్యగా స్వీకరింపు మనియు సీతను లక్ష్మణుని భక్షించెద నన నవ్వుచు రాముండు బదులు 


పల్కుట. 


కం. స్నానం బింపుగ మువ్వురు 
నా నది నటు లాచరించి యమల జలములన్‌ 
మేను లలర గోదావరి 


నానందమ్మున మరలిరి యాశ్రమమునకున్‌ 


తే.గీ. చేరి యాశ్రమ మనుజుని సీత తోడ 
నాచరించి యుదయము సేయం దగి నట్టి 
కర్మముల నెల్ల రాముండు ధర్మ విదుండు 
పర్ణశాల లోని కరిగె భవ్యముగను 


ఆ.వె. పూజ లందుచు ముని పుంగవు లొనరింప 
సుఖముగ వసియించె సుగుణ వంతు 
డచట లక్ష్మణుండు ననుజుండు తోడుండ 
వివిధ కథలను వినిపించు చుండి 


తే.గీ. పర్ణశాలలో గూర్చుండం బడతి సీత 
తో మహాభుజ రాముండు తోరముగను 


వెల్లె నంతా జిత్రాదేవి వెంట నలరు 


చం. 


ల్‌ 


ఆ.వె. 


ల 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


హిమకరుండు చంద్రుని భంగి విమలముగను 


తనరం గథా నిమగ్ను( డయి దారను గూడి ముదమ్ము మీఅంగన్‌ 
వనిత యొకర్తు రక్కసియె వచ్చె యదృచ్చ వనమ్ము లోనికిం 
గనె నట నాతి శూర్పణఖ కాంతను గూడిన రాఘవేంద్రునిన్‌ 


మనుజ వరేణ్యు దేవ నిభు మానిని రావణు చెల్ల లర్మి లిన్‌ ర్‌, 


సింహ సమాన విశిష్ట వక్షుని మహా బాహువు నాజాను బాహుం బద్మ 

పత్ర నిభాక్షు దీప్త వదను సుందర దర్శను గుంజర దర్ప గమను 

వర జటా మండల భాసితు సుకుమారు సత్త్వ సంపన్ను సుక్షత్రియ కులు 

రాముని నిందీవర సదృశ శ్యాముని గందర్ప సన్నిభ కాంతి కాయు 

దేవరాజ నిభుని నా వనమునం గాంచి 

రక్కసి నృప సుతుని రాఘవేంద్రు 

ఘన కకుత్స వంశుం గామ మోహిత యయ్యె, 

దత్‌క్షణంబ ఘోరతరము గాను 6. 


దుర్ముఖి సుముఖుని దొడ్డ కడ్పుది సన్నని నడుము గల వానిని వికృ తాకి. 

సువిశాల లోచను శోణ కేశిని సుకేశుని విరూప సురూప సురుచి రాస్యు 

భైరవస్వర కలస్వరుని దారుణ వృద్ధ తరుణు దుర్భాషిణి దక్షిణుని సు 

దుర్వృత్త నయవృత్తు దుష్ట దర్శన సుదర్శను మానవేంద్రుని రాము నరసి 

రాక్షసి తగిలి తగులమ్మున భృశముగం 

బల్కెనంత నిట్లు వాక్యములను 

జడల నూని తపసి సరణి సతిని గూడి 

వచ్చి తేల యసుర వరుల వనికి ల్‌ 


వచ్చిన కారణ మెయ్యది 

యిచ్చాపము నమ్ము లడర నిట్లు భుజములం 

జెచ్చెర చెప్పుమ సత్యము 

చొచ్చి తసుర సేవితమును జోద్యం బయ్యెన్‌ 8. 


విని రాక్షసి వాక్యము లె 
ల్లను బుజు బుద్ది తనరంగ రాముం డంతన్‌ 
వినిపింప( దొడంగె సకల 


ము నామె కిబ్బంగి సత్యమును రమ్యముగన్‌ 9. 


అనృతము రుచియింప దినకుల జాతున 
కెన్న డేని నాకు నున్న నాశ్ర 


మమున స్తీజనుల సమక్షమున విశేష 10. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


ముగను గొంచె మైన మగువ వినుమ 


అవని వెలింగె నా దశర థాఖ్యుండు భూపతి దేవ విక్రముం 


డవిరళ ధర్మ వేత్త భువి నాతని పుత్రుండ రాము. డంద్రు న 


న్నవరజుః డౌను లక్ష్మణ వరాఘ్యు(డు వెంట జరించు చుండు న్స్‌ 


యవనిజ సీత భార్య యగు నన్నుల మిన్నయె నాకు నింపుగా 


తండ్రి యాజ్ఞ నింక దల్లి యానతి( దల, 
దాల్చి ధర్మ కాంక్ష ధర్మము కొ 

కు నయి కాననమ్మున నివసింపం దలంచి 
వచ్చితి మిచట కెద నిచ్చ నూని 


నిన్ను నెజుంగ6 గోరెదను నెమ్మి వచింపుమ నీ గుజించియే 
పన్నుగ నెవ్వ తీ వెవరి భామవు రక్కసి వోలె లేవు నీ 
వెన్నగ సుందరాంగి! యిట కెందు నిమిత్తము వచ్చి తివ్విధం 
బన్న రఘూత్తముండు విని యామద నార్దిత పల్కె నివ్విధిన్‌ 


వినుమ రామ నే జెప్పెదను నిజ మెల్ల 
శూర్పణఖ యను దానను జొప్పడు భయ 
మెల్లరకు నన్నసురిం గన నేను గామ 
రూపిణిం జరింతు నీ వని లోన నొంటి 


రావ ణాఖ్యుండు వర రాక్షసేశ్వరుండు బ 
ల్లిదుండు భ్రాత నా కగు దనయుండు 
విశ్రవసునకు ఘన వీరుండు విని యుందు 
వేని నతని మును నరేంద్ర వర్య! 


తను ఘన కుంభకర్ణుండు సతమ్మును నిద్రం జెలంగు వాండునున్‌ 


ఘనుడు విభిషణుండు కనం గాదు నిశాచర చేష్టితుండు ధ 
ర్మ నిరత మానసుండు ఖర రాక్షసుః డింకను దూషణుండు వీ 


రిని మమ సోద రోత్తము లరిఘ్ను లనంగ నెజుంగు రాఘవా! 


వారి నెల్ల వీడి వచ్చితి చూచి నం 
తటనె నిన్ను రామ! తనరం బ్రేమ 
నిను బురుష వరేణ్యు నెమ్మది భర్తగ 
నెంచి నిశ్చయముగ నంచితముగ 


ఎన్న నాధిపత్యమ్మున మిన్న నేను 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


సంచరింపం గలను స్వేచ్చ సత్వ మడర 
భర్తగం జిర ముండుము నాకు భామ సీత 
తోడం బని యేమి నీ కింక వీడు మయ్య! 


ఆ.వె. వికృత మటి విరూప వెలది నీకు సరి కా 
నేర దెంచి చూడ నే నగుదుం ద 
గ ననురూప నీకు గాకుత్న! భార్య రూ 
(a) 


పమునం గాంచు మయ్య! పార్ట! నన్ను 19. 


కం. తిందు నసతిం నతోదరి 
నందముగా లేని దాని ననుజుని తోడన్‌ 
విం దనంగం గరాలనునా 


డెంద మలర మానిసినిం బటిమయు సెలంగన్‌ 20. 


కం. విహరింతువు కొండ కొనల 
నహరహము వనముల నెల్ల నరయుచు+ బ్రియ! నా 
సహితమ్ము దండకా వని 
నహో నిరాటంకముగ మహానందముగన్‌ 21. 


కం. పలుక నిటుల మదిరేక్షణ 
యలర నగ వొకింత నుడువ నారంభించెన్‌ 
నలినాక్షుం డిట్లు వాక్య 
మ్ముల నైపుణుండు తగు వాక్యములు రక్కసితో 22. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు, 


బదునేడవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 18. 


రాముడు శూర్పణఖతో దాను వివాహితుడు గనుక భార్య దగ్గర లేని లక్ష్మణుని వేడు మని 
పంప నామె యేంగ లక్ష్మణుడు తాను దాసు డని దాసుని భార్యగ నేల యుందు వని తిరిగి 


రాముని వద్దకు బంప శూర్పణఖ సీతను మ్రింగ నుజుక రాము. డాపి లక్ష్మణునితో నామెను 


విరూపినిని జేయ మన లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసిన నామె యేడ్చుచు నన్న 


ఖరుని చెంత కేగి యీ వృత్తాంత మెల్ల వచించుట. 


ఘన కామపాశ బద్దను 
వనితను శూర్పణఖ గాంచి పలికెను రాముం 
డు నగుచు మెల్లగ స్వచ్చము 


గను వాక్య విశారదుండు కాకుత్ను. డిటుల్‌ 
య 


నే వివాహితుండ నీ వనితా మణి 
నా ప్రియంపు భార్య నారు అందు 
నిన్ను బోలు నాతి కెన్న సవతి పోరు 
దుఃఖ కారక మగు దోరముగను 


ఈతండు లక్ష్మణుం డనుజుండే యగునా కతి భాగ్యవంతుండున్‌ 
నాతి సెలంగె దూరమున నారినిం గోరును వీర్యవంతుండే 
యీతఃడు శీలవంతుండు మహిం గన రూపరి యౌవనుండునున్‌ 


బ్రాత ఘనమ్ముగాం దగును భర్తగ నీ కనుకూలుం డౌ నిటన్‌ 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


వరియింపు మీతని ననుజ 

వరుని వరారోహ! మేరు పర్వతము బ్రభా 
కర రశ్మి వలె సపత్నీ 

విరహితము విశాల నేత్ర! ప్రీతిం బతిగన్‌ 


విని యా రాముని పలుకులు 

ఘన రాక్షసి రాము వీడి గ్రక్కున నంతం 
గని లక్ష్మణుం గామవశ వ 

చనమ్ము లివ్విధము పలికె సంరంభమునన్‌ 


ఇట్టి నీ రూపమునకు నా యట్టి వనిత 
యుక్తము వరవర్ణిని గొని యూఢగః దమి 
నన్ను గూడి దండక లోన మిన్నగ విహ 
రింపం దగుదువు లక్ష్మణ! సొంపు మీటి 


అప్పలుకుల నవ్విధ మన 
నప్పు డసుర శూర్పణఖ మహా కామముతో 
గొప్ప వచనముల నేర్పరి 


యొప్పుగ లక్ష్మణుం డనె నగ వొలుకం బలుకుల్‌ 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆర్యునకు వశుండ నిరత మట్టి భ్రాత 
ల 

నేను దాసునకు సతివై నీవు దాసి 

కా'దలంతు వేల తివిరి కమలవర్ణి 


నీ! యెడంద నక్కజమ్ముగం దోయజాకి.! 


అమలవర్ణినీ మహాత్మునకు సు సమృ 
ద్దార్థున కెలమి సతి వయి చెలంగు 

మ కృత కృత్య వయి సమంచితముగ చిన్న 
భార్యగా ముదమ్ము వడయం( దగుదు 


పొందు నసతిం నతోదరి 
నందముగా లేని వృద్ద నతివం గరాలం 
గుందంగ వీడి వెస నినున్‌ 


డెంద మలర సతింగ బ్రేముడి రఘూత్తముండే 


వరవర్షిని! శ్రేషం బి 
(x) o 
ట్టి రూపము నితంబినీ! విడిచి మానిసి యం 
దురతి వహించెడు వా రె 
వ్వ రుందురు విచక్షణులను బరికింపంగన్‌ 


లక్ష్మణు డన బదములను గరాల నతోద 
రి యని విని నిజము లని యువిద యెద 
దలంచెంను బరిహాసము లని తా నేరక 
కామ తప్త చిత్త యేమి యెజుంగు 


పర్ణశాలలో గూర్చుండం బడతి సీత 
తోడ దుర్దర్దుం డాతని తోడం బలికెం 
గామ మోహిత శూర్పణఖ రిపు దమను 


జేరి రాముని బల్కులు దారుణముగ 


ఇందు నసతిం నతోదరి 
నందముగా లేని వృద్ద నతివం గరాలం 
గుందిన వీడి వెస ననున్‌ 


డెంద మలర సతింగ బ్రేముడిం గైకొనవే 


నీవు చూచుచుండ నేండు భక్షింతు నీ 
మానుషిం గడు ప్రీతి. గాననముల 


సంచరింతు నిన్ను జక్క6గం గూడిసు 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


ఖముగ సవతి నిచట గాంచకుండ 


కొజవినిం బోలు కన్నులను గోపము మీఅంగ దూత సీతపై 
నజచుచు నుల్క రోహిణిని నారసి పర్విడు భంగి దో(పగన్‌ 
వెటి పిడ మృత్యు పాశ మన వీర వరేణ్యుండు గాంచి యాపి తా 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


నజిముటి లక్ష్మణుం గని మహాగ్రహుడై వెస రాముం డిట్లనెన్‌ 


తగ దనుజ పరిహాస మాడంగ ననార్యు 
ల మటిీ క్రూర జనుల తోడ లక్ష్మణ! విను 
మెట్టులొ బ్రతికి నిల్చిన యట్టి సీతం 

ల ల 


గాంచు మయ్య! వైదేహిని, గ్లాంత నిట్లు 


ఈ విరూప నసతి నీమహోదరిని ర 
కసిని? గరము మత్త కాంత నిటంగు 
రూపిణి నొనరింప రోషమ్మున దగుదు 


వయ్య లక్ష్మణ! తడయక నరవర! 


విని యప్పలుకుల రోష 
మ్మున(గరవాలమ్ము దీసి ముక్కు చెవుల గ్ర 
క్కునం గోసె రామునిం గదిసి 


ఘన బలు డా లక్ష్మణుండు కాంతకు నంతన్‌ 


తెగంగర్ల నాస లవ్విధ 
ణి 
ముగ శూర్పణఖ యటబజచుచును ముమ్మరముగ నా 
మగువ వడిన్‌ వచ్చిన య 
ట్టి గతిని బాజు వనమునకు రీవి నశింపన్‌ 


ఆ విరూప యమ్మహా ఘోర రాక్షసి 
తడిసి రక్త మందు బెడిదముగ వి 
విధము లైన యట్టి వింత ధ్వనుల జేసె 


వర్ష కాల మందు వర్ష నిభము 


కాజుచుండ రక్తం బధికమ్ము గాను 
బట్టి స్వీయ బాహువులను బెట్టిదముగ 
ఘోర దర్శన రాక్షసి మూరి తూజా 
ఘోర వనమున గట్టిగం గూంత లిడుచు 


అంత వికృతపు రూపపు టింతి రాక్ష 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22: 


23. 


తే.గీ. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు, 


కం. 


ఆ.వె. 


సనిచ యావృతుని ఖరుని ఘనుని నుగ్ర 
దర్శనుని జనస్థాన గత సుమహాసు 
రుం గదిసి పడె భువి నశని పగిది ననుజ 


కోణి తోక్షిత విహ్వల శూర్పణఖ ఖ 
రున కనుజ వచియించె రాముని వ నాగ 
మము సతిని లక్ష్మణుని గూడి మజియుం దనను 


నిట్లు వికలాంగ జేసిన వృత్త మెల్ల 


బదునెనిమిదవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 19. 


రక్తము కాబుచుండ(గ నేలపై( బడి యున్న చెల్లెలిని ఖరుడు క్రోధము చెలగ బ్రశ్నింప నామె 
రామ లక్ష్మణులను వర్ణించి చెప్పి లక్ష్మణుడు తన ముక్కుచెవుల( గోసె నని పలుక 


బదునలుగురను రక్కసులను వారిని వధింపం బంపుట. 


పుడమిని గూలిన యామెను 

బడుచుండ(గ రక్త మెల్ల భగినిం గని యా 
చెడిన నిజ రూపం గ్రోధం 

బడరంగ ఖరుం డసురుండు బ్రశ్నించె నిటుల్‌ 


లెమ్ము త్యజింపు మోహమును లేచి వచింపుమ యెవ్వ రివ్విధిం 
గొమ్మరొ రూప నాశనము ఘోర తరమ్ముగ జేసి రక్కటా 

పమ్మి కరమ్ము స్పష్టముగం బన్నగ ముండ(గ దూర మందు నే 
రిమ్మెయి+ ద్రొక్క నెంచెద రహీన విషావృత కృష్ణ సర్పమున్‌ 


ఎవ్వరు నిను జేరి యియ్యుగ్ర విషమును 
ద్రాగ నెంతు రివ్విధమ్ముగ నిట 
నెవ్వ రజ్జు నందు నిట్టులం గాల పా 


శమ్ము నేర కుండ నెమ్మి నుంత్రు 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


బలమునం దీవు మిన్నవు వలసి నట్టి 
తావునకు నేంగు దానవె నీవు కామ 
రూపిణివి నీకు నిట్టి విరూప మే రొ 


నర్చిరి యమ నిలయము గనంగ నకట 


ఎవ్వండా మహోన్నత వీర్యు డిట్లు నిను వి 
రూపిణిగం జేసినది స్వర్గ లోక వాసు 

లందు గంధర్వ తాపసు లందు సర్వ 
భూతములలో మహాత్ముల బొలతి! సెపుమ 


కాంచను నేను లోకమున గన్నులు వేయి గలట్టి యింద్రునిన్‌ 
మించిన పాకశాసనుని మేటి సురావలి జేయ హానినే 
యంచ జలమ్ము నందు గల యట్టి పయస్సును ద్రాగు చంద మే 


నంచిత బాణ వృష్టి నట నాగక కుర్చి గ్రహింతుం బ్రాణముల్‌ 


తెగ మర్మమ్ము లని భృశ 
మ్ముగ నా ఘోర తర బాణముల ఫేన యుతం 
బగు రక్తము త్రాగును గూ 
లంగ నెవ్వం డాతని రుధిరమును ధర తమిన్‌ 


ఎవ్వని జంపుదు రణమున 
నవ్వాని శరీర మందు నా పలలమ్మున్‌ 
నివ్వెజ విహగమ్ములు తిను 
నివ్వనమునం జీల్చి హర్ష మేపారంగన్‌ 


రాక్షస పిశాచ గంధర్వ రాజ దేవ 
గణములం దొక్కని నయిన గావగాస 
మర్థుం నరయ ల మెవ్వని మడియం జేయ 
నెంతు వాని నాహవ మందు వింత కాదు 


తెప్పిటిల్లి సుంత చెప్పంగ నీ వర్హు 
రాల వెట్టి దుష్టుచే లయమ్ము 
కాంగ నోజ యెల్లం గ్రచ్చటి విక్రమిం 


చి యపజయమును బడసితివి యనుజ! 


మించి యన్న పలుక విశేషించి క్రుద్దు( 
డిట్లు నాలకించి పలికె నింతి శూర్ప 


ణఖ కనుల నీరు నిండ గనలున నంత 


10. 


11. 


వాక్యముల నిట్లు సంతాప భారమునను 


తరుణులు రూపవంతులు సదా సుకుమారులు వీర్యవంతులున్‌ 
వర నరు లబ్జ లోచనులు పార్టులు దాశరథుల్‌ సుధార్మికుల్‌ 
గురుతర నార చిరలను గూర్మిని నూను తపశ్చరుల్‌ ఫలా 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


చం. 


ది రుచిర మూల భోజనులు దిట్టలు భ్రాతలు రామలక్ష్మణుల్‌ 


దాంతులు నృప వంశజులు గంధర్వ రాజ 
సన్నిభులు సురలో నర సత్తములో వి 
చార మొనరించి దర్కింపం జాల నేను 


నిక్క మెంచంగ నగ్రజ యక్కజముగ 


రూపవతిని నా తరుణి సర్వ భూషణ 
భూషితను వనితను మూరి వారి 
మధ్య నిలువనే సుమధ్యను గాంచితి 
నవనిజను జనక నృపాత్మజ నట 


ప్రమద కొజకు నిట్లు వా రుభయులు న న్న 
నాథ యసతి యన బాథ సెలంగ 
న్స్‌ యవస్థ నా కమేయముగ గలుగ 


జేసిరి దయం గనక వీస మైన 


సమరమున మోసగత్తె య 
గు మగువ నా యిరువుర నతి ఘోరముగ వధిం 
ప మనుజుల యా పడతి రుధి 

రము ఫేన యుతము వలంతును ద్రాగ(గం బ్రీతిన్‌ 


ఈ నా మొదటి మనోరథ 
మే నీ విటం దీర్చిన యసురేంద్రుండవు కా 
నానందమ్మున ద్రాగుదు 


నే నీ మువ్వుర రుధిరము నెమ్మి సెలంగన్‌ 


అన విని యామె వచనముల, 

గనలి భృశమ్ముగ ఖరుండు కాల సదృశులన్‌ 
ఘనుల బదునల్లురను బం 

పెను బల్లిదుల నసురుండు బెను రక్కసులన్‌ 


మనుజులు శస్త కోవిదులు మానిని తోడుత నేంగుదెంచి రీ 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


వనికిని దండకా వనికి, బన్నుగ నారలు జింక చర్మముల్‌ 
దనరంగ మేని పైన గని దారుణ రీతి వధించి వారి నా 
వనిత యుతమ్ము రా వలయు వారి యసృక్కును రోలు జెల్లెలే 


ఆ.వె. స్వీయ తేజ మడర వేగమ వధియించి 
వారి నసుర వరులు! వాంఛ నెలమి, 
దీర్పు. డిప్పుడు వెలందికి నాదు సోదరీ 
మణికి సంభ్రమించి మానితముగ 20. 


కం. త్వరను జతుర్దశ రాక్షస 
వరు లాజ్ఞప్తు లయి యిట్లు పాఅిరి సుమహో 
దరి శూర్పణఖను గూడియు 
మరుత్తుచే వేగ పాటు మబ్బు విధముగన్‌ 21. 


తే.గీ. వాడి బాణమ్ము లున్నను వారలాయ 
సుర వరేణ్యులు జాల రయిరి యుదగ్ర 
తేజు రాముని మర్దింప ద్విపము లడవి 


రగులు వహ్నిని నాపంగ రాని పగిది 22. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు, 


బంద్‌ మ్మిదవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 20. 


ఆశ్రమమునకు వచ్చిన చతుర్దశ రాక్షసులను రాముడు వధింప శూర్పణఖ యన్న ఖరుని కడ 


కేగి యా వృత్తాంత మెల్ల నాతనికి( దెలియం జేయుట. 


కం. కదిసి రఘువ రాశ్రమము ను 
విద శూర్పణఖ భృశ ఘోర వీక్షించి యటన్‌ 
సుదతి జనకాత్మజను బ 


ల్లిదుల సహజుల నసురులకు లీలం జూపెన్‌ 1. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కాంచి రంత వారు కాకుత్సు నాసీను 
బర్జశాల లోన బలుని సీత 

తోడ లక్ష్మణుండు తోడున్న వానిని 
రాక్షస ప్రవరులు రాముని నట 


వచ్చిన యయ్యసురులం దాం 
జెచ్చెర గని రాఘవుండు స్వీయ రుచులతో 
నచ్చముగ వెల్లు లక్ష్మణు 


నచ్చట వీక్షించి పలికె నాదర మొప్పన్‌ 


నిలువు మొక్క ముహూర్తము నిలిచి జాన 
కీ సతికిం జెంత సౌమిత్రి! యీ సమీప 
మునకు వచ్చిన వీరి నిపుడు వధింతు 
ననంగ నట్లె యనె నుతించి యనుజ వరుండు 


ధనువును దాల్చి రాఘవుండు తప్త హిరణ్య విభూషితమ్మునున్‌ 
గొ నయము గూర్చి తత్‌క్షణము గొప్పగ ధర్మ రతుండు సోకులం 
గని వచియించె నిప్పగిదిం గానకు దాశర థావనీశ నం 
దనులము కూడి జానకిని దండక నుండగ వచ్చి యుంటిమే 


రామ లక్ష్మణులము మే మరణ్య మందు 
దాంతులు ఫలమూ లాశన ధర్మ నిరతు 
లు నగు దండకా వాసులు ముని వరులకు 


నేల బాధ లొసంగుదు రిట్లు సతము 


మిమ్ము మునుల సంతతమ్ము బాధించు పా 
పాత్ములను మహాహవమున( జంప 

బుషి వరుల ననుజ్జ నిచటకు వచ్చితి 

గొని శరాయుధములు వనికి నేను 


నిలుండు సంతుష్టు లైన నెదలం గరమ్ము 
కారు తిరిగి పో నర్హులు గాంచ మీరు 
యుద్ద భూమినిం దొలంగంగ యుక్త మగునె 


ప్రాణముల నాశ కల్ల మరలుండు వేగ 
౧ 


ఆలకించి యా పలుకుల నా చతుర్ద 


శాసుర వరులు రోషమ్ము సంతరింప 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


గరము బ్రహ్మఘ్ను లా శూల కరులు పల్కి 


రిట్టు లెల్లరు వాక్కులు బెటిదముగ 
ల ౧ ల 


కిన నూని ఖరుండు కీర్తిత విభుడు మ 
హాత్ము( డనుప మమ్ము నాజి నిన్ను 
జంప బ్రాణములను క్షత్రమ్ము నుండి త్య 
జింతు వీవ రామ! వంత తోడ 


నీకు నొక్కనికి ననేకుల నెదిరించి 
నిలువ మాకు నెదుట కలదె శక్తి 
యన్న. దిరిగి యుద్ధ మాచరింతు ననెడి 
మాట యేల కల్లు మానవేంద్ర! 


రమ్ము మేము విసరిన శూలమ్ములం బరి 
ఘలను బట్టిసమ్ముల స్వీయ కర విముక్త 
ములను నీ కరపు ధనువు బలము నింక 
బ్రాణములం ద్యజింతువు రఘురామ నీవు 


పలికి చతుర్దశ రక్ష 

స్సు లిట్లు రోషమ్ము తోడ శూలము లంతన్‌ 
బలముగ విసిరిరి యెల్లరు 

నిల దుర్భయు+ డా రఘువరు నీక్షించి వడిన్‌ 


ఆ పదునాలుగు శూలము 
లేపారం గాంచి రాము డేసి శరమ్ముల్‌ 
కోపమున వసు విలసితము 


లా పదు నాలుగిటిం ద్రుంచె నా శూలములన్‌ 


కొని నారాచము లర్క తుల్యములు గాకుత్సుండు క్రుద్దుండునై 
శే 
మన మందుం బదునాల్లు సంఖ్యల మహాశ్మవ్రాత తీక్టమ్ములన్‌ 
౧ ౮ 
ధనువుం గైకొని కాంచి రాక్షసుల నుద్దండుండు వేసెన్‌ వడిన్‌ 
ఘను డా యింద్రుండు వజ్రమున్‌ విసరు వీ(కన్‌ మీటి నుత్సాహియై 


పసిడి పింజలను గనలు బంగరు ములి 
కు లడరుచు రక్కసుల కల్ల గుండె లందు. 
దూటి చిల్వ(గ నెత్తురు పాజం దడిసి 
వెడలి యంత మునింగినవి పుడమి లోన 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


తే.గీ. పగుల గుండెలు వికృత రూపమ్ము లంది 
రక్త మందు. దడిసిన గాత్రముల తోడ 
నసువులను వీడి పడిరి యా యసురు లెల్ల 


వేళ్లు తెగినట్టి చెట్టుల విధము తోశు 17. 


ఆ.వె. నేలంగూలి నట్టి వేలుపు గొంగల 
గాంచి శూర్పణఖ వికల మనమ్ము 
న వగపున కినిసి ఘనమ్ముగ నేడ్చుచు 
నజిచె భైరవముగ వెజపు తోడ 18. 


ఆ.వె. చేరి ఖరుని నాతి శీఘ్రమ యించుక 
రక్త మెండ మెయిని మ్రాని బంక 
తోడ నందు గనెడు ద్రుమమును బోలి నే 


ల పయిం గూలె.దా నలసి భృశమ్ము 19. 


కం. అన్న యెదుట శోకమ్మున 
మిన్నగ శూర్పణఖ సేసె మీజిన ధ్వనులం 
గన్నులం గన్నీ రొలుకంగ 
విన్నని వదనమ్ము తోడ వేదన తోడన్‌ 20. 


కం. కని భండనమున మడియం 
గ నైరృతులు పర్వు వెట్టి ఖరునకుం జెప్పెన్‌ 
వనిత యసుర నాశమ్మును 
ఘనుం డగ్రజునకు వివరముగ ననుజ యెల్లన్‌ 21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నిరువదవ 


సరము. 
౧ 


అరణ్య కాండము 
సర్గము 21. 


పదునాలుగురు రక్కసులు రామునిచే సంహరింప బడ శూర్పణఖ భయముతో బాజి 
యగ్రజుండు ఖరునకు నా వృత్తాంత మెల్ల నుడువ ఖరు( డామెను ననునయింప శూర్పణఖ 


ఖరుని రాముని జంప బురికొల్పుట. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


తిరిగి పడ శూర్పణఖ యా 

ఖరుం డారసి యాగ్రహమ్ము కర మేపాటం 
బర మానర్థము తోడుత 

నరుదెంచిన యనుజ తోడ ననె స్పష్టముగన్‌ 


పంపితి రుధిరాశనుల నా భక్త వరుల 
రక్కసుల శూరుల మ దనురక్తుల హితు 
లను బ్రియ మొనర్ప నీకు నెల్లరను దిరిగి 
యేల విలపింతు వివ్విధి బేల వోల 


చంప నెంచిన మటి చంప బడెడు వారు 
కారు వీర లెపుడు కయ్య మందు. 
జెప్పి నట్టి పనిని జేయక యుండెడి 
వారు కారు వీరు వీర వరులు 


వినం గోరెద నేం గారణ 
మును దిరిగి యనాథ వోలె. బుడమిని ఫణి భం 
గిని దొర్లంగ హా నాథా! 
యని యేడ్చ్బుచు నివ్విధముగ నకటా చెపుమా 


కావ(గ నెల్లర నాధుండ 

నే వటిల ననాథ పగిది నీరజ నేత్రా! 

నీ వేలా విలపింతువు 

వే వీడి భయమును లెమ్ము వీడుమ కలంతన్‌ 


సోదరుం డా ఖరుం డిటుల శూర్పణఖం దగ నూజడింప నే 
త్రోదక మెల్లనుం దుడిచి యుత్తర మిచ్చెను గాంచి యన్ననే 
నీ దరి కర్ణ నాసికల నెత్తురు కాజంగం గోలుపోయి నీ 


యాదర మేను బొందితినె యగ్రజ యింపుగం జేరి నిన్నిటుల్‌ 


పంపితి వీవు రాక్షసుల భవ్య చతుర్దశ వీర వర్యులం 
జంప(గ రామలక్ష్మణుల సంగర మందు మదర్ధమై రుషం 
జంపెను వారి నెల్లరను సన్నుత పట్టస శూల పాణులం 


బెంపు వహించి రాఘవుండు భీకరుండై శిత సాయకమ్ములన్‌ 


మర్మముల నాట నమ్ములు మహినిం గూల 
నక్క క్షణమున రక్కసు లుక్కి రాము 
నమ్మహా కర్మ మయొసంగ భయమ్ము తిరిగి 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


నే విషణ్ణ నుద్విగ్నను నిన్నరసితి 


కనిపింప భయం బెల్లెడ 

ల నత్యధిక మగ్రజా! శరణ మర్జింపన్‌ 
మనమున దలంచి శీఘ్రమ 

చనుదెంచితి భీతి నిటకు సంతాపమునన్‌ 


వగపు లను మొసళు లడరి వాస ముండు 
భయ మను తరంగ పంక్తి ప్రబలుచు నుండు 
విపుల శోక సాగర మందు భీతి మునుగ 
నన్ను గాపాడ రా వేల యన్న! దయను 


నన్ననుగమించి వచ్చిన 
యిన్నర భోజను లసురులు నెల్లరు బల సం 
పన్నుని రాముని శరముల( 


గ్రన్నన సమసి పడిరి భువింగానన మందున్‌ 


కలిగిన నీ కనుగ్రహము కాంతను నా పయిం గొంచె మైననుం 
గలిగిన యీ వరాసుర నికాయము నందు నకింత యనియుం 
గలిగిన శక్తి రాఘవుని కన్నను మిన్నగ నింక దేజమున్‌ 


సలలిత దండకా నిలయు( జంపుమ రాక్షస వైరి రామునిన్‌ 


విడుతును నీ యెదుటను నే 

వడిం బ్రాణమ్ములు మదీయ వైరిని రామున్‌ 
బెడిదముగ( జంపకున్నం 

దడయక నిరపత్రప! ప్రవిదారణ మందున్‌ 


అమ్మ హాత్ముని రాముని నాజి లోన 
న్‌ వెదిర్చి నిల్వ నెదుట నీవరబల 
సంయుతమ్మును జాలదు శక్తి నీకు 


నం చెబుంగుదు బుద్దిని నంచితముగ 


శూరుండ వని తలంచు చుండు మిథ్యా విక్ర 
ముండ వీవు నిజము భండనమున 
రామ లక్ష్మణుల నర వరుల వధియింప 
శక్తి లేదు నీకు వ్యక్త మయ్యె 


తేజ మింక శక్తి దీపించు నేనిని 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


శాచర! రఘురామ శక్తి మించి 
దండకా వనమున. దనరు రాముని జంపు 
మ కులపాంసన! వదలక చెలంగి 


కం. బలహీనున కీ విధముగ 
లులిత పరాక్రమున కేల రుచిరంబౌ యీ 
లలిత జనస్థాన వసతి 
కలసి స పక్షుల వెడలుమ గ్రక్కున నింకన్‌ 17. 


తే.గీ. రామ తేజమ్ము నిన్ను ఘోరమ్ముగ నశి 
యింప( జేయు క్షిప్రము తేజ మింపొసంగి 
నట్టి వాడు రాముండు వీరు డైన యట్టి 


లక్ష్మణుండు విరూపిని నన్నిల నొనరించె 18. 


కం. విలపించి యాతతోదరి 
పలు విధముల నిట్టు లసుర బాందుకొనెం గర 
మ్ముల నుదరమ్ము భృశమ్ముగ. 


జెలరే(గుచు గొల్లు మనియె( జింతాకులతన్‌ 19. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నిరువది 


యొకటవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 22. 


శూర్పణఖ పరుషముగ నిందింప ఖరుడు తాను రాముని గణింప నని యుద్ధమున జంపెద నని 
పలుక సోదరి సంతసించి పొగడంగ ఖరుండు దూషణుం డను తన సేనాపతితోం బదు నాలుగు వేల 
మంది రాక్షసులతో రామునిం జంప నేగుట. 


కం. నిందింపం బడంగ రక్కసు 
లందజి నడుమ. బరుషముగ నవరజ చేతన్‌ 


మందమ్ముగ నా ఖరు(డెదః 1. 


చం. 


ఆ.వె. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


గుంది ఖరతరముగ. బలికె ఘోర వచనముల్‌ 


భవ దవమాన సంజనిత పార విహీన మదీయ రోషమున్‌ 
లవణ పయోధిం బాజిడు జలమ్మును సుంత భరింప లెనిరీ 
తి వనిత! నే భరింపంగ మదిన్‌ లవ మాత్రము జాల కుంటి ని 


య్యవసర మందు నే మనుదు నక్కట మూరిన యట్టి దుర్విధిన్‌ 


ఎన్నను నే రఘూధ్వహుని నెన్నండు రాముని క్షీణ జీవినిం 
గ్రన్నన వీడుం బ్రాణములు రాముండు సేయగ దుష్కృతమ్ములన్‌ 
మిన్నగః జంప నే నిపుడు మిక్కిలి కోపము నూని యాజిలో. 


గన్నుల నీరు నింపకుమ కాంతరొ చత్తురు రామ లక్ష్మణుల్‌ 


త్రాగుదు వీవు రక్తమును రామునిం జంపంగ నేండు గొడ్డలిన్‌ 
వేగమ సంగరమ్మునను వేండిగ నుండ(గం బ్రీతి తోడుతం 
దూ(గకు సంభ్రమమ్మునను దుడ్వుమ భాష్పము లక్షులం దింకం 


దోంగుమ హర్ష వారిధిని, దొయ్యలి శాంతి వహించి యొప్పుగన్‌ 


ఖర ముఖచ్యుతములు గిర లెల్ల నాలకిం 
చి ముద మందె మిక్కుటముగ శూర్చ 
ణఖ పొగడెను దిరిగి నాతి మూర్టత్వము 


చేత ఖరు నసురుల శ్రేష్టు నంత 


మున్ను మిక్కుటముగ, దన్ను దూషించి య 
వ్విధము తిరిగి పొగడ వింత నింతి 
యంత నా ఖరు( డిటు లనెను సేనాపతి 


దూషణుని నసురుని దూరము కని 


మనము నెటింగి వర్తిలెడు మాన్య చతుర్దశ సంసహస్రులన్‌ 
ఘన మగు భీమ వేగ భట కాయము నందు వెలుంగు వారినిన్‌ 
మనుజ పలాన్నులం గలిని మళ్లని వారినిం గ్రూర కర్ములన్‌ 


ఘన నిభ వర్ణ ఘోరుల జగమ్మున హింస నొనర్చు వారినిన్‌ 


వ్యాఘ్ర దర్పులను సు విశాలాస్యుల( గడు 
బల్లిదుల మహౌజసులను భండ నార్ధ 
మెల్లరను సిద్ధ పటుపమ యిపుడు సౌమ్య! 
దూషణా! యుద్యమింపుమ తోరముగను 


తెమ్ము రథము విల్లు నమ్ములు క్షిప్రము 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


శక్తి చిత్ర ఖడ్గ సంచయమ్ము 
వాడి యైన వెల్ల బన్నుగ నుంచుము 
రాక్షస గణ వర్య1 రమ్ము వేగ 


రణకోవిద! పౌలస్త్యు ల 
గణిత మహాత్ములు చనంగం గయ్యమునకు నా 
గణమునకు ముందు నేంగెద 


నణయంగ దుర్వినయు రాము నత్యుగ్రముగన్‌ 


పలుక నిట్లు ఖరుడు భాస్కర వర్ణ మ 
హారథమ్ము నంత నశ్వములను 
వివిధ చిత్ర వర్ణ విలసితముల' గూర్చి 


నిలిపి దూషణుండు నెమ్మి, జెప్పె 


ఎక్కె ఖరుండు తే రలుక నెక్కటి వేలుపుటింటి కోన నా 
మిక్కిలి వెల్లు బంగరుపు మేలిమి పూత. బసిండి కల్లులం 
ముక్కని పిల్లికన్‌ రతనపుం బెను బండినొగం జెలంగెడిం 


జెక్కంగం బూలు చేపలును జెట్టులు కొండలు వేడి వేలుపున్‌ 


మేలి పిట్టలు చుక్కలు మించి తనర 
టెక్కె మడరంగం గత్తులు మిక్కుటంబు 
నుండ చిటు గంట లడరంగ మెండు బలపు 


గుజ్జముల తేరు నెక్కెను విఅవీంగి 
అ అ 


కనియా రథమ్ము నెక్కఃగ 
ఘనునిన్‌ ఖరు దూషణు బలగణ నాయకు వా 
రిని జుట్టు ముట్టి రసురులు 


చన భీమ పరాక్రము లని సల్ప రయమునన్‌ 


ఖరుం డుండి స్యందనమ్మున 
గురు ధానుష్కుల స వర్మ ఘోరాయుధులన్‌ 
వర కేతన ధారుల( దా 


నరసి చనుం డని వచించె నసురుల నెల్లన్‌ 


కదల నా రాక్షస బలము కవచముల. బ 
తాకముల నూని వడి జనస్థాన మందు 
నుండి వేగమ్ముగ నొనర్చు చుండి ఘోర 


గర్భనమ్ములు వన మెల్ల గంప మంద 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


తే.గీ. పట్టిసములు ముద్గరములు పదును గొడ్డ 
ళు లిక శూల చక్రములు కత్తులును వజల 
హస్తముల దోమరములు మహా ధనువులు 
పరిఘ శక్తి ముసల గదా వజ్రములును 17. 


తే.గీ. భీమదర్శను అసురులు వేగముగ గ 
దలిరి పదునాల్లు వేవురు దర్ప మడర 
ఖర మనో౭నువర్తులు ఘోర కానన మగు 


నా జనస్థాన మందుండి యంద అంత 18. 


కం. పరువిడు భీమ పరాక్రము 
ల రక్కసులం గాంచి ఖరుని రథముం జనియిం 
బరువున వారికి వెనుకను 
ఖరు బుద్ది నెటింగి త్రోల ఖరు సారథియే 19. 


తే.గీ. తప్త కాంచన భూషిత దార్డ చిత్ర 


ఛీ 
సైంధవ విరాజిత మడరి సత్వరముగ, 
జనంగ రిపు ఘాత ఖర వర స్యందనమ్ము 


దశ దిశల నిండె ధ్వను లల్ల దారుణముగ 20. 


కం. ఘన రోషం బూని ఖర 
స్వనుండు ఖరుడు పురికొల్పె సారథి యము భం 
గిని జంప నెంచి రిపులను 


ఘన ఘన మశ్మములం గురియు కరణి నజచుచున్‌ 21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నిరువది 


రెండవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 23. 


ఖరుని సైన్యము రామునిపై దండెత్త నే.గుచుండ ననేక దుశ్శకనములు పొడచూపిన ఖరుండు 


సందేహింపక ప్రగల్భములు వల్కి త్రిశిర దూషణాది రాక్షస వీరులతో నేగి రామలక్ష్మణులను 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


మార్కొనుట. 


చనుచుండ ఖరు మహాబలు 
ననీక మతి ఘోర మశివమౌ యసృ గుదక 
మ్మును గురిసె వారిదములు ఖ 


రని భారుణ వర్ణములు ధరణిపై వింతన్‌ 


అతి వేగవంతములు ఖరు 
ని తురంగములు రథ యుక్త నిపుణాశ్వమ్ముల్‌ 
విత తాధ్వమున స సుమ విల 


సితమ్మునం దడంబడం జాగెం జిత్రం బనంగన్‌ 


సూర్య బింబమునకు( జుట్టు నమర కారు 
టెబుపు రంగు నందు. గొజవి బండి 
కల్లు పగిది గుడుసు గాంచు చుండంగ నక్క 


జమ్ముగ( జనుచుండ( బమ్మి బలము 


ఘన కాయ గృద్రరాజము 

కనక ధ్వజ దండ మంతం గదిసి వెలయ స్యం 
దనమున నున్నతముగ ని 

ల్పెను దారుణ విష్కిరమ్ము లీలన్‌ వేగన్‌ 


చేరి యా జనస్థానపు( జేరువకును 
మాంస మారగించు విహగ మండల మృగ 
సంఘము లజచె భీకర స్వనములు వివి 
ధమ్ము లల్లెడల నడర దారుణముగ 


నక్కలు మిక్కుటమ్ముగ స్వనమ్ములు భైరవముల్‌ వెలుంగు నా 
దిక్కుల గాంచి చేసినవి తెల్లముగా నసు రాశివమ్ములన్‌ 
మిక్కిలి క్రిక్కిజించినవి మేఘము లద్రి నిభమ్ము లభ్రమం 


దెక్కుడు రక్త తోయముల నెల్ల వహించి నిరంతరమ్ముగా 


ఒడలు గగురుపొడుచు నోజం బొడమెం చీక 
టి దశ దిశలలోం గడింది కనని 

రీతి దేని నైన నాతతముగ వెల్లు 

లెల్ల నణంగె నపుడు తల్లడిల్ల 


పుంటి క్రొన్నెత్తుటికి సరిపోవు రంగు 


తే.గీ. 


చం. 


తే.గీ. 


కం. 


నూనె సంధ్య యకాలము లోనం గాంచ 
ఘోర మృగ ఖగములు కంక గోమి గృధ్ర 
ములు ఖరు నెదుట. గూసెను దెలుప భయము 


నిత్య మశుభ కరము లాజిని భయ దర్శ 
నములు జంబుకమ్ము లవి సేన కభి ముఖము 
గా నిలిచి కూసె మంటల గ్రక్కు పగిది. 


జెల(గి యప్పుడు వినుచుండ. జిత్రముగను 


పరిఘ నిభుండు కేతువు ప్రభాకరు సన్నిధి నుండం గన్పడెం 
దరుణము కాని కాలమున దద్ద గ్రహం బగు సైంహికేయుండే 
కరములం బట్టి నర్యముని గట్టిగ వీచెను మారుతం బటన్‌ 


ఖరకరుం డుండె నత్తటినిం గాంతి విహీనుండునై నభమ్మునన్‌ 


మిడుంగురు పుర్వు కాంతి వలె మిన్నునం దారలు కన్పడెం బగల్‌ 
బడలి మునింగె మీనములు పక్షులు కొ ల్నులు శుష్క పద్మముల్‌ 


విడిచిన వెల్ల వృక్షములు వింతగ బుష్ప ఫలవ్రజమ్ములన్‌ 


వడి నెగసెన్‌ రజం బపుడు వాయు విహీనమ యెట్టి మబ్బనన్‌ 


శారిక లెల్ల గూసె ఘన శబ్దము లీనుచు వింత వింతగా 
ధారుణి నుల్కలుం బిడుగు దాంటులు కూలెను భీకరమ్ముగా 


దారుణ రీతి కంపములు ధారుణి గన్పడె సాద్రి గోత్ర సం 


హారము మిక్కుటమ్ముగ మహాద్భుత భంగిని నిశ్చయమ్ముగన్‌ 


అరద మందున్న వానికి నజచు చున్న 
వాని కతి ధీనిధి కదిరె వామ భుజము 
ఖరున కత్తటి వీక్షింప(గ నతని గళ 


మంత బొంగురు వోయెను వింతగాను 


పరికింప నలుదెసలు నా 
ఖరునకు గన్నీరు నిండె.ంగనులన్‌ నుదుటం 
బర(గెను రుగ్మం బయినన్‌ 


మరలండు మోహవశమునను మనుజాశనుండే 


కని యుత్పాతముల గగురు 

నొనరించెడి వాని నెల్ల నుద్దండ ఖరుం 

డనె వచనమ్ముల నివ్విధి 

ఘను లా రక్కసులం గని నగవు తొలంకంగన్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


15; 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


అవశకునము లిట్టు లతి ఘోర దర్శన 
ములం గని బెదరంగం బోను వీర్య 

వంతుండ నయి కరము సుంత యేని మదిని 
నేను దుర్చలు వలె వీని కెపుడు 


తారలం గూల్లు బాణముల దద్దయు( తీక్టములన్‌ బలమ్మునం 
దారల దారి నుండి మృతి ధర్మము చావున కిత్తుం గిన్కతో 
నా రఘు వీరు లిర్వుర మహా రణ మందు వధింప కేనునా 


ఘోర శరమ్ములన్‌ మరలం గ్రూర బలోద్దతులన్‌ రయమ్మునన్‌ 


కోరిక తీరినది యగును 

వారి రుధిర మెల్ల ద్రాగి భగిని కలత యె 
వ్వారి వలనం గలిగెనో 

యా రాఘవుల రుధిరమ్ము నానందముగన్‌ 


అపజయ మెటుంగ మున్ను నే నాజి లోన 
మీర కనిరి ప్రత్యక్షము వీరు లార! 

యనృత మేను మీ కిప్పట్టు నందు సుంత 
యేని చెప్పుట లేదు మీ రెలమి వినుండు 


మత్త మైరావతమ్మున నుత్తమంపు 
యానమం దే(గు నట్టి దేవాధినాథు 
వజ్రధరు నైన నోడింతు భండనమున 
నన్న మానవ మాత్రుల నెన్న నేల 


ఖరుండు మీజి యట్లు గర్జింప వీక్షించి 
ప్రమద మందె ఘోర రాక్షస చము 

వెల్ల మిక్కుటముగ నుల్లములను మృత్యు 
పాశ వశము సెంది యాశ సెలంగ 


సిద్ధ గంధర్వ చారణ శ్రేష్ట దేవ 
తాపసులు మహాత్ములు రణ దర్శనాభి 
రతులు చేరి పలికిరి గో బ్రాహ్మణ జగ 


ములకు నెల్ల స్వస్తి కలుగ వలయు ననుచు 


జయము నందు గాక సమరమ్ము నందు. బౌ 


లస్త్యులను నిశాటుల సమయించి 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


రాము డాజి లోన భీమాసురుల నెల్ల, 


జక్రహస్తు( డడరి చంపినట్లు 


చం. ఇవియు మటిన్ని వాక్యముల నెల్ల గుతూహల మేర్పడంగం బ 
ల్కి వర విమాన కోటిం బరికించుచు వాహిని నెల్ల నిల్చి రం 
త విగత జీవులం గన(గ దారుణ రాక్షస వంశ వీరులం 


బ్రవిమల తాప సానిమిష వర్యులు చారణ సిద్ద సాధ్యులున్‌ 24. 


కం. వేగమ మహోగ్ర సైన్యము 
తో గమకించి చను ఖరుని దుర్ణయు గని వా 
రేగం జాగిరి రక్కసు 
లాగతి నుత్సాహితు లయి యందటు నంతన్‌ 25. 


తే.గీ. శ్యేనగామి పృథుగ్రీవు. డింక యజ్ఞ 
శత్రువు విహంగముండు దుర్ణయుండు ఘను ల 
గు కరవీరాక్ష పరుషులు గొప్ప వారు 


కాలకార్ముకు(డును మేఘమాలి యింక 26. 


తే.గీ. అసురు లా మహామాలి సర్పాస్యుండు రుధి 
రాశనుండు నాం బర(గు మహాపరాక్ర 
ములగు పన్నిరువురు ముదమున ఖరున కె 


దుటను జనం జాగి రెల్లరు తూర్ణముగను 27. 


తే.గీ. అమ్మహాకపాలి మజీ స్టూలాక్షుండును బ్ర 
మాథియు. ద్రిశిరుం డన బరమ రిపు ఘాత 
కులు నలువురు సేనానులు ఘోర దూష 


ణుని వెనుక తరలిరి నిపుణు లని యందు 28. 


తే.గీ. వేగవంత మా రాక్షస వీర సేన 
బల్లిదమ్ము సమర కాంక్షి పార్థ వరులు 
రామ లక్ష్మణుల నెదిర్ప గ్రహములు రవి 
శశుల మార్కొనెడు పగిదిం జాగె నంత 29. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నిరువది 


మూడవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 24. 


ఖరుండు రాక్షస సైన్యముతో నాశ్రమమును సమీపింప రాము(డు లక్ష్మణ సహితము ఖరుండు 
గాంచిన ఉత్పాతములను గాంచి లక్ష్మణుని సీతతోం గలసి గుహలో భద్రముగా విల్లమ్ములతో 
నాయత్తమై యుండు మని పనిచి మహా రౌద్రాకారమున( జాపము ధరించి యా రాక్షస 
సైన్యమున కెదురు నిలువ భూతములు వనదేవతలు కూడ భయముతోం బాజుట. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


చం. 


కం. 


ఖర విక్రమమ్మున ఖరుడు 
వరాశ్రమమున కరుదెంచ భ్రాత సహితమున్‌ 
నర పుంగవుండు రాముం 


డరసె. దదుత్సాత చయము నతిఘోరమ్మున్‌ 


ఉద్భవించిన యట్టి మహోగ్ర దుశ్శ 
కునముల గగురులం బ్రజలకు నహితమ్ము 
నొసంగు వాని వీక్షించి సహోదరుం గని 


లక్ష్మణుని నంత. బలికెను రాము. డిట్లు 


కను లక్ష్మణ! యుత్పాతము 

ల నాయత భుజా! జగమ్ముల కొసంగ హానిం 
దనరినవి సకల రాక్షస 

వినాశనమ్మునకు నుద్భవించిన వానిన్‌ 


రక్త ధారలం గురియుచు రౌద్ర తర ర 
వమ్ము లీనుచు గర్లభ వర్ల సన్ని 

యు (x) 
భారు ణాంబుధరములు నభమ్ము నందు. 


జెలంగి తిరుగాడు చుండెను జిత్రముగను 


పొగలను గ్రక్కు చున్న యవి మూరుచు నా శర కోటు లెల్లమే 

లుగ సమరమ్ము( గోరుచును రుక్క విభాసిత చాప రాజముల్‌ 

సుగతినిం దిర్గుచున్న యవి జూడుమ లక్ష్మణ సంభ్రమమ్ము మూ 
౧ 


ర గహన చారు లైన ద్యుచరమ్ములు కూయుచు నున్న విత్తజీన్‌ 


కాన నగున్‌ మన ముందట 
కాననమునం గడు భయమ్ము కానం వచ్చెన్‌ 


మేనుల నుండ నసువు లను 


మానము మన కిటం కడింది మనుజవరేణ్యా! 


ఘోరపు టాజి సంభవ మగున్‌ వడి సందియ మింత లే దిటన్‌ 
మూరుచు మాటి మాటికిని బోరనం గంపితమై భుజంబ యే 
పారంగ సూచితమ్ము నిజ భవ్య జయమ్ము ప రాజయమ్మునున్‌ 


శూర! ప్రసన్నతం బ్రభల శోభిత మయ్యె దవాస్య మిత్తణిన్‌ 


యుద్ద మొనరింప మిక్కిలి యుద్యమించు 
వారి వదనమ్ము లందు. బ్రభలు విగతము 
లయ్యె నెల్లర కాయుః క్షయంబు తథ్య 


మగును లక్ష్మణ! పరికింప నసుర తతికి 


ధ్వను లజఅవంగ రక్కసులు తద్ద వినంబడు చుండె( గాంచుమా 
ఘనముగ మ్రాగ దుందుభి నికాయము నాహత సంచయమ్ములుం 
గన వలె రా(గ నాపదలు గ్రన్నన ముందుగ నెంచి పూరుషుల్‌ 


మనములం జేయు కార్యముల మంచి నసంగెడు వాని నింపుగా 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


కావున ధనువు శరములు నీ విపుడుధ 
రించి సీతను గూడ గ్రహించి యేంగు 
మ వడి దుర్గమ మైన గుహాంతరమున 


కుం దరు సంకులపుం దటికి గూరుచుండు 


యిచ్చగింప నెడంద నివ్వచనముల గా 
దనంగ నాదు పదము లందు నాన 
లక్ష్మణ చను వేగిరమ్ముగ నాలసిం 
పందగ దింక ననుజ వర్య! వినుము 


వీరుండవు చంపంగల వయ్య వీరి నెల్ల 
సందియము లేదు సుంతయు( జంప నెంతు 
సర్వ రాక్షసుల స్వయమ్ము సంగరమున 


నేను గ్రూర కర్ముల నెల్ల నూని ధనువు 


అన విని జానకి సహితము 
ధనువు శరములను గ్రహించి దరికిం జేరం 
జనని గుహ లోని కేన్‌ 


ఘనుండు లక్ష్మణుం డనువుగం గాకుత్సునకున్‌ 
(a) 


వెడలంగ లక్ష్మణు. డవ్విధిం 


10. 


11. 


12. 


13. 


14. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


దడయక మైధిలిని గూడి తద్ద ముదమునం 
బడసితిం గార్యం బనిరా 


ముండు ధరియించెను గవచము పురుషోత్తముండే 


అనలము భంగి మండెడు మహా కవచమ్మున వెల్లు చుండగా. 
గనంబడెం జీంకటిన్‌ వెలి(గి కన్సడు ధూమము లెని యగ్నినా 
ఘన రఘు వీరు డత్తజినిం గార్ముక మెత్తి శరమ్ము లంది జ్యా 


ధ్వనులను నింపి దిక్కుల నవారిత రీతిని నిల్చెం దానటన్‌ 


సిద్ద గంధర్వ చారణ శ్రేష్ట దేవ 

తాపసులు మహాత్ములు రణ దర్శనాభి 
రతులు బ్రహ్మర్షులు జగముల గడు పుణ్య 
కర్ములు కదిసి యనిరి ట్లొకరికి నొకరు 


గోవులకు ద్విజులకు నీ వర లోకము 
లందు నున్న వారి కందజికిని 
స్వస్తి కలుగ వలయు. బన్నుగ నంచును 


నింక నిట్టు లనిరి యల్లవారు 


జయము నందు గాక సమరమ్ము నందు. బా 
లస్త్యులను నిశాటుల సమయించి 
రాము డాజి లోన భీమాసురుల నెల్ల 


జక్రహస్తు, డడరి చంపినట్లు 


అక్కట చూచు చొండొరుల నందటు నీ పదు నాల్లు వేవురన్‌ 
రక్కసులన్‌ రణమ్మున విరామము నొందక యెట్లు రాఘవుం 
డొక్కండు చంప నేర్చు నని యుత్సుకతన్‌ వచియించి రివ్విధిన్‌ 
మిక్కిలి ధర్మ తత్పరుడు మేదిని భండన మెట్లొనర్చునో 


ఇట్లు రాజర్లులును సిద్దు లెల్ల స్వీయ 

ఇ a ధ్‌ గ 
గణములను గూడి దేవతా గణము నిలువ 
వర విమానములను ద్విజ వరులు నిల్చి 


రటం గుతూహల ముప్పొంగ నాత్మ లందు 


సమర తల మందు జొచ్చిన 

యమిత స్వీయ తను తేజు నా రాఘవునిన్‌ 
సమ రోత్సాహుం గని భూ 

తము లన్నియు, దొట్రిలినవి తద్దయు భీతిన్‌ 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


అప్రతిమ రూపు రాముని నల పెజుంగ 
క పను లెల్ల జేసెడు వాని ఘనుని రూప 
మందం గోపమ్ము కన్పట్టి నప్పు డడరి 
రుద్రుని పినాక హస్తుని రూపము వలె 


అంత గన్పట్టె ఘోర వర్మాయుధ ధర 
రాక్షస ధ్వజని ధ్వజ విరాజితమ్ము 
వితత గంభీర నిర్హాద భీకరమ్ము 


నలుదెసల రామున కపుడు నర వరునకు 


ఘనముగ సింహ నాదముల గర్జల నొండొరులున్‌ సృజింప(గన్‌ 
ధనువుల( జాగ జేయుచు సతమ్మును జృంభములం జెలంగ(గన్‌ 
నినదము లార( జాటుచును నెమ్మిని దుందుభు లందు. గొ ట్టంగన్‌ 
వనమున ఘోర శబ్దములు పాటుచు నిండెను మిక్కుటమ్ముగన్‌ 


భయ మంద(గ శబ్దములకు 


రయమున శ్వాపదము లా యరణ్య మృగ గణం 


బె యద్రుచుం బర్వులు వెట్టి న 
రయక వెనుక కంత శబ్ద రహిత గతులకున్‌ 


అంత నసుర సేన యత్యంత ఘోర మా 
యుధములు వివిధమ్ముల ధరియించి 
లోతయిన కడలిని నాతతముగం బోలు 


చుండ రాము గదిసె శూర వరుని 


రాఘవుండు. జూచె రణపండితుండు ది 
క్కులను బటిపి దృష్టి ఘోర రాక్ష 

ల 
స వర సేన నంత సంగరమునకు నా 


యత్త మయిన దాని నలుక తోడ 


చాంచి భీమ ధనువు శరములం గొని యమ్ము 
ల పొది నుండి వేగ రాఘవుండు 
తీవ్ర కోప మూనెః దెగటాబ్ప సర్వ రా 


క్షసుల నాజి లోన సంభ్రమించి 


చూడ శక్యము కానట్టి వాండు ప్రభల 


యుగ లయాగ్ని సన్నిభముగ నుజ్జ్వలితుఃడు 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


క్రుద్దుం డయి నిల్వం దేజమ్ము. గూడి పాటి 
రి వనదేవత లారసి రేగ బీతి 


కం. దక్షు క్రతువు గూల్చెడి పా 
లాక్షుని రూపమ్ము వోలె నగపడె నపుడున్‌ 
సుక్షత్రియుండు రాఘవు( 
డా 


క్షణమున రోష మూన నా రూప మటన్‌ 30. 


ఆ.వె. తేజ మెల్ల నూని స్థిరముగ నిలువ సం 
గ్రామ భూమి లోన రఘువరుండు 
బ్రాణ రాసు లల్ల భయ మంది పర్వులు 
తీసె నార్తి తోడ దిక్కులకును 31. 


తే.గీ. అసుర సేన కార్ముకములు నాభరణము 
లుండ ధ్వజములు కవచ సంయుతము నగ్ని 
వర్ణ నిభములం గన్పట్టి భాస్క రోద 
(x) ల 


యంపు నీలాభ్ర రాశిగ నింపు గాను 32. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నిరువది 


నాలుగవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 25. 


తన్నె దిరింప వచ్చిన ఖరుని సైన్యములోని రాక్షసుల నెల్లర రాముడు యుద్దములో జంపుట, 


యుద్దభూమి భయంకరముగం గనిపించుట. 


కం. కనియున్‌ ఖరుండు మును చను 
జనులం గూడి నిజ హస్త చాప విలసితున్‌ 
ఘన విక్రము విద్విష మ 


రను రఘుకుల వార్షి చంద్రు రామున్‌ భిమున్‌ 1. 
ఎ య 


కం. కని సశర మూని చాప 


మ్మును ఖర నిస్వనమున వడి, బోనిమ్ము రథ 2. 


కం. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మ్మును రాముని కెదురుగ నని 


తన సూతునిం బంచె ఖరుండు దర్పం బడరన్‌ 


విని ఖరు నానతి సూతుండు 
ఘన బాహుండు రాముం దొంటిగ ధనువు తోడం 
గనపడు చోటునకుం దో 


లెను గుజ్జములను గడింది లీలగ నంతన్‌ 


మార్కొను నా ఖరుం గని యమాత్యులు రక్కసు లెల్ల, దత్‌క్షణం 


బుర్కుచు వానిం జేరి వడి నుద్దతిం జుట్టును బొబ్బరించుచుం 
గూర్కొన వారి మధ్య తన ఘోర రథమ్మున నుండ గన్పడెం 
దర్కము సేయ నభ్రమునం దారల మధ్య కుజుండు నా యనన్‌ 


అంత ఖరుండు శర సహస్రము లా రాము 
ని పయి నసమ తేజుని పయి వేసి 
పరమ నిశితములను బాధించి భృశముగ 


నటజచె ఘోరముగ మహాహవమున 


అంత నెల్లరు ఘన చాప హస్తు లయ్య 
సురులు క్రుద్దులై భృశము పెక్కు రకము లగు 
శస్తములం గురియించిరి యస్త విదుని 


రాముని పయి దుర్ణయునిపై రణము నందు 


ముద్దరమ్ముల( బట్టసమ్ములను శూల 

౧ ల 

ములను బ్రాసములను ఖడ్గములను బరశు 
వులను రోష తత్పరు లసురు లని లోన 
నడిచి రా రాఘవుని నీరజాక్షు నడరి 


ఘన నీలాభ్ర నికాశు లుగ్రులు మహాక్రందప్రభా భాసితుల్‌ 
ఘన వీర్యోద్దత ఘోర దర్శనులు నా కాకుత్ను వీక్షించి భం 
డన నైపుణ్యులు స్యందనమ్ములను ఘోటవ్రాత విన్యస్థులై 
యనికిన్‌ దూశిరి గుంజరమ్ములను గ్రోధావేశులై యెల్లరున్‌ 


రాక్షస దళము లా రఘు రాముని పయి 

బాణ వరము కురియించె. బర్వతమ్ము 
లి 

పెన వర్షించు పర్ణన్య పటల ముదక 

వా oa జు 


ధారల గురియు భంగిని దారుణముగ 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


చం. 


రాక్షస గణము తన చుట్టు నా క్షణమ్ము 
పరివృతమ్ము గా నటుల జూపట్టి రాము 
డపుడు సంధ్యా సమయమున నాత్మ పారి 


షదులు సేరంగ నిల్చిన శంకరు వల 


ఆపె యాతుధానులు వేసి నట్టి బాణ 
జాలమును రఘువీరుండు శౌర్యమునను 
సాగరమ్ము నద్యోఘము వేగ యాపి 
నట్టి చందము దీపింప నక్కజముగ 


కుందండు రాముడు సుంతయు 
నందటీ శస్తములు దా(క నాతని. బిడుగుల్‌ 
బృందమ్ములుగాం బడ నే 


చందము గిరి కదల దట్టి చందము స్థెరుండై 


దెబ్బతిన నెత్తుట( దడిసి 
యబ్బహు గాత్రమ్ము లుండ నగపడె రాముం 
డబ్బురముగ సందె నడరు 


మబ్బుల చాటున దినకరు మాడ్కి తలంపన్‌ 


ఒక్క. డుండ రాము డుగ్రులు వేలయ 
సురుల నడుమ నట్లు సురలు సిద్దు 
లు బుషి వరులు వ్యాకులు లయిరి గంధర్వు 


లును భృశమ్ము రాఘవు నటం గాంచి 


సంకృద్దుండై మెండుగ 

నంకమునన్‌ వంచి ధనువు నమ్ముల విడిచెన్‌ 
జంకక యంతట వందల 

నింకను వేలను నిశితము లినకుల మణియే 


కాలదండ సన్నిభములు కంకపత్ర 
బుజు చరములు దుర్వారము లేరి కైన 
నాజి దుస్సహములు సుమ హావలీల 


గ రఘు వరుడు విడిచె విశిఖములం గినిసి 


రిపుబల మందు రాఘవుండు లీలగ వేసిన ఘోర బాణముల్‌ 
నిపుణతం గాలపాశములు నివ్వెఅం గొల్పగ దీసి బ్రాణముల్‌ 


రిపులవి జీల్చి యంగములు రే(గి కడింది మునింగి రక్త మం 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


తే.గీ. 


దపు డవి సేరి యాకసము నగ్ని నిభమ్ము వెలింగెం నచ్చటన్‌ 


రామ చాపమండల వినిర్గత శర వ్ర 
జమ్ము ఘోరోగ్ర రాక్షస సంచ యాసు 


జాల సంగ్రహసామర్ధ సంచయంబ 


శ్రీ 
విడువంబడె నట్టి శరములు విస్త్తతముగ 


రిపు పతా కాగ్రముల నతి ధృఢ ధనువుల( 
గవచముల శిరమ్ముల హస్త కాయముల స 
భూషణముల( గుంజర నిభ భూరి సక్టు 


ల విజిచె శత సహస్రములను శరములు 


18. 


19. 


పంపెను రాఘవుండు నర వర్యుండు వేగమ కాలు నింటికిం 
ద్రెంపి రధంపుం బైడి నగ తేజుల సారథులన్‌ హయమ్ములన్‌ 
సొంపు గజమ్ములం జదిర చోదకులన్‌ మటి యాశ్వికావళిన్‌ 


గుంపుల నున్న కాలరుల ఘోరముగా రఘు రాము డాజిలోన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


తీక్ష నాళీక నారాచ తీవ్రతమ వి 
౮ 
దారిత శరీర రాక్షస వీరు లెల్ల 
రార్త నాదమ్ము లొనరించి రార్తి తోడ 
సమర భూమిలో భీకర స్వనము లంత 


వాడి ముల్కు లెల్ల బర వీర మర్మావ 
యవము లందు దూట నపుడు పడయ 
రింత యని సుఖము యిండి నట్టి వనము 
నిప్పు చేత బడయ నేర్వ నట్లు 


విసిరిరి కొందటు బల్లిదు 
లసురులు శూరులు బలమి మహాత్ముని పైకిం 
గసితోం గత్తులు గొడ్డళు 


లు సిరి శూలమ్ము లుగ్రులు మహాయుధముల్‌ 


వారించి వాని నమ్ముల 

నా రాముడు శస్త్ర తతుల నాయత భుజుండే 
వారి శిరోధరములు లీ 

లా రీతినిం ద్రుంచి తునిమె రాక్షసుల ననిన్‌ 


పగిలిన శిరములు విల్లులు 


21. 


22. 


23. 


24. 


25. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


పగిలిన కవచమ్ము లెల్ల బడె నేల పయిన్‌ 
ఖగరాజ పక్ష వాతము 


నం గుజమ్ములు నేల గూలిన పగిది నంతన్‌ 


మిగిలిన యసురులు తమిం జేరిరి ఖరుని 
చెంతకుం బరు విడుచు శీఘ్రమ శర 
ణార్భము శర సంచయార్తులు భీతిని, 


గడు విషణ్ణు లలసి కయ్య మందు 


దూషణుండు వారిం దూర్ణం బనునయించి 
తోడికొనుచు వారి దూశె నంత 
రాముని పయి ధర్మ రాజు రోషమ్మున 


రుద్రు పైకి దూకు రూపు తోంప 


కలుగంగ దూష ణాశ్రయము గ్రమ్మటి యెల్లరు వీడి బీతినిన్‌ 
శిలలును సాల తాలములు+( జేతుల నుండగ రాఘవేంద్రుపై 
జెలంగుచు నుర్కి రెల్లరు నశేషము కుర్యుచు బాణ వర్షముల్‌ 


ఎవెలయ(గ ఘోర శూలములు విల్లులు సమ్మెటలుం గరమ్ములన్‌ 


ముంచిరి ద్రుమ వర్షమ్ముల ముంచి రింక 
యె 

ఘన శిలా వరములను సంగరము నందు 

రాక్షసులు విజృంభించుచు రాఘవేంద్రు 


దుర్భయుని దోర్చలుని వెసం దోరముగను 


తుముల మద్భుతము మహోగ్ర సమర మయ్యె 
రోమహర్షణము వనము లోన శత్రు 
దుర్ణయుండు రామున కింక దుష్ట రాక్ష 


స ధ్వజినికిం బరస్పర జయము నెంచ 


అసురుల్‌ క్రుద్దులు చుట్టుముట్టిరి యరణ్యం బందు నా రాఘవున్‌ 
వెస వీక్షించి ధనుర్ధరుండు దిశలం బెక్కండ్రు సప్రాసముల్‌ 
గసిం గుర్యంగను బాణ వృష్టి. దనపై గాంధర్వ ఘోరాస్త్రమున్‌ 


వెస సంధించి యొనర్చె రాఘవు( డహో బీభత్స నాదమ్మునున్‌ 


రక్కసులపై మహాబాహు రాముం౦ డేసి 
యుజ్ఞ్వ లాస్తము నవ్వింటి నుండి వేయ 
శర సహస్రమ్ములను వేగ సర్వ దిశలు 


నిండె నా బాణముల తోడ మెండుగాను 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శరము లందుట సంధించుట రయమున శి 
లీ ముఖముల విడుచుటను లీల రాము 
డెద్దియును వింత నత్తజి నెటు(గ రకట 
బాణ నిచ యార్దితు లసుర వరులు సుంత 


శరములు నింపెను జీంకటి 
స రవి గగన భాగ మందు సంపూర్ణముగా 
శరముల గ్రక్కెడు భంగిని 


నరర్హభుండు రాఘవుండు గనంబడె నచటన్‌ 


ఒక్కుమ్మడిం బడు వారలు 
నొక్కుమ్మడిం జచ్చు వార లుగ్రాసురులే 
యొక్కుమ్మడిం బడిన యసురు 
లొక్కుమ్మడిం జెదర నిండె నుర్వీ తలమే 


పడ్డ వారు చంప బడ వారును సన్న 
(నే ms 

మైన వారు విటిీ(గి నట్టి వారు 

బగిలి నట్టి వారు తగ జీల్పం బడిన వా 

రచట నచట వేవు రగపడి రిల 


రామ బాణముల దెగిన రక్కసుల త 


లలు కిరీట యుతములు కరములు నంగ 


దముల సహితము మజియు ఛిన్నములు తొడలు 


నింక మోకాళ్లు నగల సహితము సెదర 


గుజ్జము లనేక రథములు కుంజరములు 
విసన కట్టలు చామర వితతి రథ ప 

తాక సంతతి నానావిధమ్ము లుండ 

నెల్ల జెదరి ఖండితము లయి పడి పుడమి 


చిత్ర శూల పట్టిసలు నిశితతమ కర 
వాలములు పరశ్వధములు ప్రాసములును 
వివిధములు వికీర్ణమ్ములు విరివి ఖండి 

తము లయి పడి యుండ భువిని దారుణముగ 


చూర్ల శిల లుండ విచ్చిన్న శూల బాణ 
(x) 


సంచయము లనేకమ్ములు సమర భూమిం 


33. 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


జెల్లచెదరి యుండ(గ నపు డెల్లెడలను 


గనంబడె భయంకరముగ నవని కనులకు 


ఇది శ్రీ వాల్మికి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నిరువది 


యేనవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 26. 


రాముడు దూషణుని నతని సైన్యమును దదితర రాక్షసులను బదునాల్లు వేల మందిని ఘోర 


రణమున నొక్క(డు వధించుట. 


తే.గీ. కాంచి తన సైన్య మవ్విధిం గయ్య మందు 
నణంగ దూషణుం డంపెను రణమున మర 
లని మహావేగు లేన్వేవుర నసురుల దు 
రాసదుల మహాభుజు( డసురప్రవరుండు 1. 


చం. కురిసిరి ఘోర రాక్షసులు క్రోధులు భీకర ఖడ్గ శూలముల్‌ 
తరువులు శైల రాజములు దారుణ సాయక పట్టిసమ్ములున్‌ 
విరివిగ నాపకుండగను బిక్కటిలంగ దిశోప దిక్కులే 


నరవరు పైన నంతట ఘనస్వన సన్నిభ మెల్ల రార్చుచున్‌ 2: 


ఆ.వె. ఆ శిలా ద్రుమనిచ యాఖండ వర్షము 
ప్రాణ హరము నంత రాఘవుండు 
తీక్ల్ష సాయకముల దిట్ల తనమ్మున 
t9 ల 


నాపె ధర్మరతుండు కోప మూని 3. 


ఆ.వె. పొంది వర్ష మట్లు మూసిన కన్నుల 
తోడ నెద్దు పగిది తూర్గము వధి 
యింప రక్కసులను నింపెః గోపమ్మును 


డెంద మందు భృశము కుంద కుండ 4. 


తే.గీ. తేజమున మండు భంగినిం దీవ్ర కోప 


సంయు తాత్ము(డు రాము(డు శర సమూహ క్‌, 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


మెల్ల దిశ లందు నింపెను వెల్లువలను 


దూషణ యుత మసురులపై( దోరముగను 


దూషణుండు సేనాపతి తూర్ణ మేసె 
నశని సన్నిభ శర నిచయమ్ము నంత 
శత్రు దూషణుం డున్నత చాప మూని 


రాఘవుని పైన గ్రుద్దుడు రణము నందు 


కత్తిని. బోలు బాణమున( గ్రన్నన దూషణు విల్లు ద్రుంచి తా 
నత్తటి నాల్లు బాణముల నశ్వ చతుష్కముం జంపి రాముం డ 
త్యుత్తమ మర్ధ చంద్ర విశిఖోగ్రము చేతను సూతు మూర్ణమున్‌ 
మొత్తియు దూష ణోరమున మూడు శరమ్ములు గ్రుచ్చె గట్టిగన్‌ 


విల్లు విటుగ హయమ్ములు పిలుకుమార 
సారధియు నిహతుండు గాం దేరు లేక 
శైల శృంగాభ రోమహర్షణ పరిఘము+ 


దూరముగ నందె. గరమున దూషణుండు 


పసి(డి పట్టల మెబిసెడు వర సుర ధ్వ 
జినిని మర్జింప( జాలెడు నినుప మేకు 
లడరు పర వసార్ద పుర సంహర్త పిడుగు 


బోలు పరిఘను గైకొని మూరి యంత 


అమ్మ హోరగ నిభ మగు పరిఘను గొని 
క్రూర కర్ము( డంత ఘోర రాక్ష 
సుం డుజికను దూషణుండు వేగమ్ముగ 


రాముని పయికి సమరతల మందు 


తన పయి కట్లు మార్కొనంగం దద్ద వడిం జనుదెంచు రక్కసుం 
గని నతి రోషు దూషణునిం గ్రన్నన రెండు శరమ్ము లూని త్రుం 
చెను భుజ యుగ్మ మాజిని విశేష కలాప యుతమ్ము రాఘవుం 
డనితర సాధ్య కర్మ మన నస్త్ర విశారదుం డక్కజమ్ముగన్‌ 


ఛిన్నహస్త దీర్ద తనుండు చేతి నుండి 
జాజం బరిఘ శక్రధ్వజ సన్నిభమ్ము 
సంగర తలమున( బడె దూషణుడు రాము 


నెదుట భీకరముగ గాంచ నెల్ల రపుడు 


10. 


11. 


12. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


చం. 


కం. 


తే.గీ. 


చెల్లచెదర నతని చేతులు రెండును 
బుడమి పైనం బడెను బొలసుదిండి 
దూషణుండు గాంచ రోష మద గజము 


కొమ్ములు చెదరంగం గూలి నట్లు 


కని సర్వభూత సంఘము 

ఘనుండు దూషణుండు గూలం గాకుత్య్సు ముద 
మ్మున సాధు సాధు వనుచు వ 

చ నాతిశయములం బొగడె భృశమ్ముగ నంతన్‌ 


కినిసి సేనాగ్ర గాములు కేళి మృత్యు 
పాశ బద్దు లయి మహాకపాలుం డనంగం 
గలియ స్టూలాక్షుండు బ్రమాథి ఘన బలుండు 


మువ్వు రంత దుమికిరి రాముని పయి వడి 


మూరి యెత్తి శూలము మహాకపాలుండు 
కొని ప్రమాథి గండ్ర గొడ్డలి వడిం 
బట్టిసమ్ము( బేతం బట్టి స్థూలాకు(డు 
రాగ బైకి వేగ రాముడు గని 


శిత తమ సాయకమ్ములను జేరిన వారి నెడంద నింపుగా 
నతిథులు నాం దలంచి యని నాపెను తీక్ట శరమ్ము లేసి వే 
యతులు మహాకపాలుని వరాంగము ద్రుంచె వరేషు పంక్తినిన్‌ 
వితతము వేసి బాణములు వీరు బ్రమాథిని సంహరింపణగా 


పడె నతః డంత భూమి పయి బాదప శాఖ నిభమ్ము నీల్లంగం 
గడు వడి స్టూలలోచనుని కన్నుల నింపెను సాయ కాలినిం 
దడయక యను వేల నిశితమ్ములు ముల్కుల నేనువేవురన్‌ 


మడియగ దూష ణానుగుల మాన్యుండు రాముండు సేసె నాజినిన్‌ 


కని దూషణు దూషణు బల 
మును నిహతము కా(/గ నట్లు పోరునం గ్రుద్దుం 
డునయి ఖరుండు భృశమ్ముగ 


దన సేనాధ్యక్షులకు ముదల నసు(గె వడిన్‌ 


దూషణుండు ససైన్యము దూల నాజి 
కొని మహా సేనను గుమానుషు నని రాము 
ని వధియింపుండు రయమున వివిదము లగు 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


నాయుధమ్ముల గైకొని యసురులార! 


యానతి యొసంగి రోషము 

నూని ఖరుం డధికముగ మహోగ్రుండై తా 
నా నరపుంగవు రాముని 

పై నతి వేగముగ దూశె భండన మందున్‌ 


శ్యేనగామి పృథుగ్రీవు( డింక యజ్ఞ 
శత్రుండు విహంగుండు మటి దుర్ణయుండును బరు 
షుండును గరవీరాక్షుండు నుండ గాల 


కార్ముకుండు మేఘమాలియు. గలసి యుండ 


ఘన మహామాలి సర్పాస్యుండును బలుం డ 
గు రుధిరాశనుండు ననంగ గొప్ప వీర 
వరులు పన్నిద్ద అధ్యక్ష వరులు స బల 

యు 
మమ్ము లేసిరి రాముని నరసి దూకి 


పావక సన్ని భాభ్ర వర వజ్ర విభూషిత సాయకమ్ములన్‌ 
భూవర నందనుండు రణ భూమిని జంపెను శేష సైన్యమున్‌ 
వావిరి వెల్లి తేజమున వజ్రము ద్రుంచిన పాద పాభులై 

౧ జ 


యీ వసుధన్‌ నిశాచరులు హీన విధమ్ముగం గూలి రెల్లరున్‌ 


రక్కుసుల వంద మందిని నక్క తడవ 

వంద బాణములను వెయ్యి మంది వేయి 
బాణముల రాఘవేంద్రుడు భండనమున' 
జంపి యొక్కండు యము నింటి కంపె నడరి 


విటిగి పడిన కత్తళముల విజిగిన వర 
భూషలను ఛిన్న భిన్న వరేషువులను 
శోణి తార్దులై యమ్మహాసురులు గూలి 


రెల్లరు ధరణీ తలమునం దల్లడిల్లి 


విడివడి నట్టి కేశముల బృథ్విని గూలిన రాక్షసాలితో, 
దడియంగ శోణి తోీదమున( దద్దయు నిండిన యట్టి భూమి క 


న్పడెం గుశ సంచయమ్ములు ఘనమ్ముగం జిందిన యట్టి జన్నపుం 


బుడమిని నున్న వేదికను బోలి చెలంగుచు భీకరమ్ముగన్‌ 


ఒక్క క్షణమ్మున నయ్యిను 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


మక్కిన రక్కసుల నేల మాన్య వనంటే 
యక్కజముగ నరకము వల 
గ్రక్కిన రక్తమ్ము నిండ గానన ముండెన్‌ 


కం. పదునాలుగు వే లసురులు 
విదళితు లైరి వని భీమ విస్తృత కర్ముల్‌ 
చెదరని ధృతి రామునిచే, 


బదాతి యొక్కండ మనుజు వలనన్‌ వింతన్‌ 29. 


ఆ.వె. చక్క వైన సర్వ సైన్య మందు మహా ర 
ధథుండు ఖరుం డసుర వరుడు త్రిశిరుండు 
రాఘవుం డొకండు రాముడు రిపు సూద 
నుండు మిగిలి రకట భండనమున 30. 


ఆ.వె. శేషు లెల్ల రని నశేషము సత్వ సం 
పన్నులు హతు లైరి యిన్న( దగిన 
వారు దుస్సహులు మహా రాక్షసులు రఘు 


రాముని వలన సమరతల మందు 31. 


కం. హత మైన బలము గని సమ 
ర తటిని రాఘవుని చేత రక్కసుండు ఖరుం 
డు తనరథ మెక్కి దశరథ 


సుతునిం గదిసె నశని నెత్తి సురపతి భంగిన్‌ 32. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నిరువది 


యాజవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 27. 


రాముడు ఖరుని సేనాపతి త్రిశిరు డను రాక్షసుని స సైన్యము యుద్దములో వధించుట. 


కం. రా మాభిముఖం బేగాడు 


భీ మాసురు ఖరుని గదిసి పేర్మిం ద్రిశిరుం డన్‌ 1. 


ఆ.వె. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


నాముండు చమూపతి యగు 


నా మానిసిదిండి పల్కె నపు డిబ్భంగిన్‌ 


విడుమ సాహసమ్ము విక్రమ! యివ్విధి 
నాన తిమ్ము నాకు నసుర నాథ! 
రాల వేగ నేల రఘురాము నమ్మహా 


బాహు గాంచు మెలమి నాహవమున 


రాక్షసులకు నెల్ల రాముండు చంప న 
రండు ద్రుంతు నతని భండనమున 

బౌ 

నాయుధమ్ము పట్టి యడరి వేయుదు నొట్టు 
నిజము పల్కుచుంటి నెమ్మి నేను 


సమరము నందు రాఘవుండు చచ్చునొ నా వలనన్‌ రయమ్మునన్‌ 
సమయుదునో సుఘోర మగు సంఖ్య రఘూద్వహు చేత నే నహో 
నిమిష మొకింత వేచి కను నివ్వెజ వీడి నిశాచరోత్తమా! 

సమితిని వీడి యుత్సుకత శత్రు వినాశక! ప్రాశ్నికుండవై 


సమయ రాఘవుం డని జనస్థాన మేగ 
గలవు హర్షము మది సెలగంగ భృశము 
నేన నిహతుండ నైనచో నీవ యనికి 


రాఘవుని సమీపింపుమ రాక్ష సేంద్ర! 


మృత్యు లోభ మడర నత్యధక మటుల 
వేండ6గం ద్రిశిరుండు వెడలు చేయ 
మ రణ మని యనుజ్ఞ ఖరు( డొసంగ వెడలె 


రామున కెదురు సమరమ్ము సేయ 


అరదము నెక్కి విలసితము 

తురగ సమాయత్త మంత. దోశుం ద్రిశృం గా 
పర పర్వతమ్ము భంగిం ద్రి 

శిరుండు రఘురాము+ జేరి శీఘ్ర మెదిర్చెన్‌ 


మేఘమును బోలి బాణ ధారాఘము కురి 
యించె( ద్రిశిరుండు రణ మందు మించి యజచె 
సలిల పూర్ణార్ధ దుందుభి సన్ని భంపు 

నిస్వనం బడర నరసి నీర జాక్షు 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


వచ్చెడు త్రిశిరు వీక్షించి యచ్చట వడి 
విల్లు కదలించి యెదిరించె వేసి నిశిత 
సాయకమ్ములు రాముండు సంచలింప 
కింత యేని పరమ వీర్యవంతుః డంత 


సింహ కుంజరముల చెన్నున( గనిపించి 
రాఘవత్రిశిరుల రణము చెలంగె 
బల్లిదుల నడుమను దల్లడిల్లంగ దిక్కు 
లెల్ల నిస్వనమ్ము లెల్ల నిండ 


నాట నుదుట నంత నారాచములు మూడు 
రాము( డంత బలికె భీమ కోప 
మునను ద్రిశిరు డేయ మూర నసహనమ్ము 


భాషణమ్ము లిట్లు దోషుం గాంచి 


ఏమి విక్రమమ్ము భీమ రాక్షస! యీ వి 
ధమ్ము బలము దనరె సుమ్ము నీకు 
విరుల భంగి నుండె శరములు నీవిను 
దుటను నాంట నీ విచట చెలంగి 


కొనుమ మద్దనుశ్చ్యతములు ఘోర బాణ 
ములను గూడ రాఘవుం డిట్లు పలికి త్రిశిరు 
వక్షమున ఫణి విష నిభ బాణముల జ 
తుర్దశములు గ్రుచ్చెం గినుక దోర్చలుండు 


తిరిగి తేజస్వి రాముండు దిట్ట ముడుల 
వెల్లు నాల్లు బాణమ్ములు వేసి త్రిశిరు 
గుజ్జ్దములను నాల్లింటినిం గూల్చెం దూల 


గ నవి యెల్ల బుడమి పైనం గాంచు చుండ 


చంపె సూతు నంత సాయకమ్ము లనిమి 
దింట రాఘవుండు తేరు ధ్వజము 
నొక్క కోల నేసి యున్నతమ్మును గూల్చె 


రాల నొక్క త్రుటిని నేల పైన 


పదపడి కూల స్యందనము భైరవ రాక్షస పుంగవుండు వే 
గ దుముకు చుండ రాఘవుండు కార్ముక మెత్తి శరమ్ము వేయంగా 


హృదయము నందు నిల్వ(గ మహిం ద్రిశిరుండు త్రిసాయకమ్ములన్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


విదులిచె వాని మూర్ణములు పృథ్వినిం గూలంగ మూడు క్రుద్దుండై 


కం. తన శిరములు గూలగ నే 
లను మున్ను నిశాచరుండు రామ శిత శరా 
లి నిపీడితుండు దాంగూ 


లను గ్రక్కుచు నెత్తురుం ద్వరితముగ నాజిన్‌ 17. 


తే.గీ. చావగ మిగిలినట్టి రాక్షసులు ఖరుని 
నాశ్రయించిన యట్టి వా రాగ కుండ 
బాజీ రెల్లరు పులి గని పాటు మృగ గ 
ణమ్ము భంగిని భీతి రణమ్ము నందు 18. 


కం. కని పరుగిడు రక్కసులను 
ఘన బలుండు ఖరుడు మరల్చి కాకుత్సునిపైం 
గినిసి భృశమ్ముగం దా దుమి 
కెను రాహువు చంద్రుని పయికి దుముకు భంగిన్‌ 19. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నిరువది 


యేడవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 28. 


ఖరుడు యుద్దములో నశ్వములు సారధి హతులు గాంగ రథము భగ్నము గాగ కత 


గాత్రు(డై గదతో దిగి యుద్దమునకు దలపడుట, దేవత లెల్ల రాముని మెచ్చుకొనుట. 


కం. హతుండై చన దూషణుండు స 
హితత్రిశిరుండై ఖరుం డు నీ రాము మహో 
న్నత విక్రమమ్ము నారసి 
యతి సంత్రాసుండు నయ్యె నాజిని నంతన్‌ 1. 


చం. బలుండు ఖరుండు గాంచి నిజ వాహినిం జంప6ంగ రాము డొక్కండున్‌ 
విలయులు దూషణత్రిశిర వీరులం గాంచి బలక్షయమ్మునుం 


గలంత చెలంగ రాక్షసుండు కయ్యమునం గదిసెన్‌ రఘూత్తముం 2: 


జలమున వాసవున్‌ నముచి శక్తిని మార్కొను భంగి నంతటన్‌ 


ఎక్కిడి చాప రాజము నహీన బలమ్మున నాఖరుండు వే 
వెక్కసముల్‌ శరమ్ములను భీమ భుజంగమ సన్నిభమ్ములన్‌ 
స్రుక్కక నెత్రుం ద్రాగునవి రోషము నూనుచు రాఘవేంద్రుపై 
నుక్కు సెలంగ వేసెను మహోగ్రత నంతట భీకరమ్ముగన్‌ 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కం. 


నిల్చి యరదమ్మునన్‌ నారినిన్‌ విదిల్చి 
వీరు. డస్త నైపుణ్యము విరివి: జూపు 
చు వదల శరమ్ముల ఖరుండు వివిధ దిక్కు 


లందు రాఘవుని పయి మహారథుండు 


అమ్మ హారధథు శరముల నరసి వేగ 
రాము డపుడు పూరించి ఘోరంపు వింటి 
నంత దుస్సహ సస్సులింగాగ్ని సన్ని 


భ శరముల నింపె నభము నభ్రముల భంగి 


ఆకాశ మయ్యె నప్పు డ 
నాకాశమ్ము ఖర రాఘ వాంబకములతో 
మీక జెలంగ వేయగ నా 


భీకమ్ముల నిర్వురును సలీల రణమునన్‌ 


వెలు(గండు దివాకరుండు శర 

ములు నింప(గ నెల్లిడలను బూర్లత మోత్సా 
హు లొకరిపై నొకరు తలంచి 

గెలుపును యుద్ధమునం జంపం గృత నిశ్చయులై 


సూది మొనల నడరు చుజుకైన ముల్కులు 
శిత వికర్ణుల ఖరు6. డతి రయమునా 
బటజిపి రాముని పయి బాధించె మునికోలం 


గుంజరమును మీటి గ్రుచ్చు పగిది 


ధను వూని యరదమున నిలి 
చి నట్టి ఖరు రాక్షసు నటం జేతం బాశ 
మ్మును బటి నటి దండధ 
ల ల 
రుని భంగిని భూతరాసులు కనిన వతనిన్‌ 


సక లాసుర హంతకు నరు 


10. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


ణ కిరణ వర గోత్రు రామ నామాంకితు( గాం 
చి కర మలసి నట్టెంచెను 
వికలుండు ఖరుండు నెడ(ద వింతగ నంతన్‌ 


మృగరాజు భంగి విక్రము 
మృగ రాడ్విక్రాంత గమను మేటి యసురు న 
ట్లు గనినం గుందండు రాముడు 


మృగేంద్రు. డరయంగ క్షుద్ర మృగమును భంగిన్‌ 


అంత సూర్య నిభపు టరదమ్మున నిలిచి 
ఖరుడు సేరె వడినిం బురుష వరుని 
సంగరమ్ము నందు శత్రుదమను రాము 


నగ్ని( జేరు శలభ మనంగ నడరి 


చేతి బలము సూపి యాతతముగ నమ్ము 
తోడ ముష్టి నున్న తోరపు గుణిః 

ద్రుంచె రాఘవునిది మించిన బలమున( 
జూచు చుండ ఖరుండు చోద్యముగను 


తిరిగి కొని యేడు శరములు 

పురంద రాశని నిభములు మూరుచు నంతం 
బురు పోత్తము కవచమ్మును 

గరం బలిగి చిల్చె వేగ ఖరుం డుగ్రుండై 


గనుపులు తద్ద వెల్లునవి గట్టివి యమ్ములు వే ఖరుండు వే 
సినంగవచమ్ము నేలం బడె శీఘ్రమ రామున కర్క తేజమే 
నినదము సేసె బిగ్గరగ నెమ్మి సహస్ర శరాలి కుర్సి రా 

౧ 


ముని పయి వీర్యవంతు పయి బోరున రాక్షస వీరు డుద్దతిన్‌ 


తగుల6గ మేనున బాణము 
లు గాసిలి రఘూత్తముండు క్రుద్దుం డయ్యం 
బొగ లేని నిప్పు వోలె వె 


లింగె నాజిని రాఘవుం దరి నిషూదనుండే 


బిగ్గరగం జేసి నాదము వెగ్గలంపు 
జాప మన్యము గైకొని జ్యాను గూర్చె 
శీఘ్ర తరముగ నంతము సేయ నెంచి 


శత్రువును శత్రు దమనుండు క్షాత్ర మడర 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


పరమ మునీంద్రుః డిచ్చినది వైష్ణవ చాపము జేత నూని యె 
త్తి రయము మీటి రాక్షసుని ధీరత మార్కొని రాము డంతటన్‌ 
శరములు స్వర్ణ పుంఖములు సన్నత పర్వము లేసి క్రన్ననన్‌ 


ఖరుని ధ్వజమ్ము( ద్రుంచె నట గయ్యము నందు. జెలంగి క్రుద్దుండై 


అమ్మనోహరపు( బతాక మంత ముక్క 

లై పసిడి మయ మది గూలి యవని పైన 
జెల్లచెదరెను దేవత లెల్ల రాన 

తీయం బుడమిం జేరిన యట్టి దినమణి యన 


క్రుద్ధుండై ఖరుండు యుద్ధమం దంత బా 
ణములు నాట్లు వేసి నరవరేణ్యు 

పైన మర్మవిదుండు బాధించె మిక్కిలి 
యంకుశమున గజము నడిచి నట్లు 


ఖర ఘన ధనుర్వినిర్గత 
శర విద్ద క్షతజ సిక్త చారు శరీరుం 
డు రఘుకు లార్లవ చంద్రుండు 
ణి 
పరమామర్హుండు నయ్యె భండన మందున్‌ 


విలుకాండ్రం బరముండు నుత్తమపు టా విల్లెత్తి యుద్ధమ్మునన్‌ 
బల మేపారగ గొప్ప ధార్మికుండు దాం బంపించె షడ్చాణముల్‌ 
దలయే లక్ష్యము కాగ నొక్కటి భుజద్వంద్వంబు రెండింటినిన్‌ 
లలితా ర్థేందు శిఖాంబకమ్ముల నురః ప్రాంతంబు మూడింటినిన్‌ 


ఇంక గైకొనె( ర్రుద్దు(డై యిన సమాన 
బాణముల బదుమూడింటి. బార్ధ సుతుడు 
చంప నెంచి రక్కసుని నా సమర మందు 
రాముడు ఖరుని దుష్కార్య రతునిం దివిరి 


రథపుం గాడిని నక్క శరమ్ముచేత 
నాల్లు గుజ్జములను మటి నాలుగింటి 
చేత సారథి నాజవ శిఖిని మూట 
బండినొగ నింక రెండింట బండికన్ను 


ఇంక బండ్రెండవ ములికి నీ ఖరుని ధ 
నువు సశరమును ద్రుంచి రాఘవుండు వజ్ర 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


తుల్య మగు పదుమూడవ తూపు చేత 


ఖరుని భేదించె నగుచు బలరిపు సముండు 


ఆ.వె. భగ్న మైన వింటి? బడిన యశ్వమ్ముల 
దూలి నట్టి సూతు తోడ ఖరుడు 
మేటి గదను దాల్చి మేదిని నిల్చెను 
విరథు( డంత దుమికి వీర వరుండు 26. 


కం. మునులును దేవతలు కలసి 
ఘనుం డగు మహారథు ఘన కార్యమ్మును గాం 
చిన మురిసి యంజలించుచు 
మనములం గొలిచిరి నిలిచి విమానము లందున్‌ 27. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నిరువది 


యునిమిదవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 29. 


విరథు(డైన గదాపాణి ఖరునిం గాంచి రాముడు పరుషముగ నీదు క్రూర కర్మముల వలన రాజ 
నియోగితుండనై యుద్ధమున నిన్ను నాకు వధింప వలసి వచ్చె నని పలుక ఖరు. డుగ్రుండై 
బదు లిచ్చి యెదిర్చి మహా గదను విసర రాముడు దానిని బాణముల ముక్కలు సేయ నది 


నేల గూలుట. 


కం. విరథుం డైన ఖరునిం గాం 
చి రాముడు గదా ధరు నటం జెలగగ ముందున్‌ 
గిరలు మృదువుగను బల్కెను 
బరుషముగ మహాత్ము( డంత వాక్యము లిట్లున్‌ 1. 


చం. తురగ మహార థేభముల తోడ మహాబల సంయుతమ్ము ప 
ల్వురు గనః జేసితే సకల లోక జుగిపిత కర్మ మివ్విధిన్‌ 
దురితములన్‌ నృశంస యిటు తోర మొనర్చుచు భూత రాశికిన్‌ 
గరువము నూని బాధ లిడంగాం ద్రిజగత్పతి యైన నిల్వండే 2. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


లోక విరుద్ధము లెవ్వరు 

వీక నసుర! చేయం బనులు పెను దీక్టమ్ముల్‌ 
యా కుమతిం గని యాగత 

కాకోలముం జంపు భంగి. గడపుదురు జనుల్‌ 


లోభమున నయిన గురుతర కామమ్మున 
నయినం బాప సంచయమ్ము సేసి 

యెవ రెజు6గరు వార లీక్షింత్రు నాశము 
కరకం దిన్న యెజ్ట కరణిం జుమ్ము 


దండకారణ్య మందున్న తాపసులను 
ధర్మచారులం బూజ్యుల దయను వీడి 
చంప నింకెట్టి ఫలము నిలింప రిపువ! 


పొందం గల వీవు పరికింపం బొలసు దిండి! 


చిరకాల ముండరు బడసి 

సిరులు జగన్నింద్యులు ధరం జేయ భృశముగా 
దురితములు క్రూరు లెల్లరు 

తరువులు సెడ మూలములు పతన మగు నట్లున్‌ 


పాప కార్యములకు ఫల మవశ్యము ఘోర 
ములకుం బొందం గలరు భూమి జనులు 
కాలము గదియంగ గాల మందు దరులు 
పూలు పరిఢవిల్లి పూయు నట్లు 


త్వరితము దుష్కర్మములకు 

ధరం బొందం గలరు ఫలమ్ము తప్పక యసురా! 
యురు విష సంకలి తాన్నము 

విరివిగం దిన్నట్టి జనుల విధము దలంపన్‌ 


పాపము లొనర్చు వారిని? దాపములు జ 

నుల కొసంగు వారి నెల్లరను క్షణదా చ 

ర! లయ మొనరింప శీఘ్రుమ రాజు నాజ్ఞ 
Gg 


నేగు దెంచితి నే నిటు లీ యటవికి 


మహిత కాంచ నాలంకృత మార్గణములు 
నేడు నేను విడిచినవి చూడు మిపుడు 
చీల్చి నిన్ను వెడలు నవి శీఘ్రముగను 


10. 


ఆ.వె. 


చం. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


బుట్ట నుండి పోవు ఫణుల పొలుపు దనరి 


వీరలు ధర్మ తత్పరులు విప్తులు నెవ్వరి దండకా వనిన్‌ 
మూరుచు నీవు తింటివొ విమోహివి వారల నెల్లరన్‌ వడిం 
బోరున జంపం జేరుదువు వ్యూఢము నాజంగ దాని తోడుతన్‌ 


వారు విమాన సంస్థితులు బాధితులే మును నీ కతమ్మునన్‌ 


వారు నేండు నేను వధియింప నాజినిం 
గంకపత్రములను గాంతు రచట 
నిన్ను నిరయ మందు నీ వుండ వేగమ 


పరమ బుషులు పుణ్య పురుషు లల్ల 


వలసిన యట కొట్లు నను బను గం బేయుమ యత మీ విటం 
ట్ల కట్ట ్న AN 


గుల విలయుండ నీదు తల ఘోర రణమ్మున( ద్రుంతు(దాలస 


తల నిభ మిష్టు నేల బడ బల్కంగ నివ్విధి రాముండా ఖరుం 


డల నగి క్రోధ మూర్చితుండు నంత వచించెను రక్త నేత్రుండై 


హీ నాసురులం గొంది 
బూని వధింప(గ దశరథ పుత్రా! స్తుతియిం 
తే నిన్ను నీ వనర్హుని 

బౌ 


మానవ మాత్రా! తగ దిది మానుమ యింకన్‌ 


నర పుంగవు లెవ్వరు నీ 

ధర విక్రాంతులు కడింది దార్ల.ం బున్నన్‌ 
ఢ్య 

గరువమ్మునం దేజస్వులు 

నరేశ! పొగడుకొనుదురె ఘనమ్ముగ నిట్లున్‌ 


ప్రాకృతు లస్థి రాత్ములు నృపప్రవ రాధము లాడు నట్టులన్‌ 
వీకం జెలంగి పల్కుదువు పెద్దగ నిట్టుల రిక్త వాక్యముల్‌ 

వే కదియంగ మృత్యు వని వెజ్జులు నెవ్వరు వంశ నామముం 
జేకొన నిచ్చగింతురు విశేషముగా నిను నీవు మెత్తువే 


ని వికత్చనమ్ము న్స్‌ లఘుత్వమ్మును 

థి 
దెలుపు చున్న దిచటం దెల్లముగను 
మండ నగ్ని గుశలు మెండుగ స్వర్ణమ్ము 
భంగి నుండు నట్టు సంగరమున 


చూతు వీవు నన్ను భీతి గదాధరుం 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


కం. 


గొండ వోలె జెదరకుండ నుండ 
ధాతు సంయుతమ్ము ప్రీతి విజృంభింప 
నాజి లోన మీటి యోజ తోడ 


గద నూనం గరమ్మున నే 
ను దవాసువులం గొన దగుదును రణం బందుం 
గదియ యముండు ముల్లోకము 


లందునుమఈ బాశ కరునకుం దర మగు విధమునన్‌ 


చెప్పం దగినవి కలవు నీ కిప్పు డెక్కు 
వగ నయిన జెప్ప నొల్ల నిప్పట్టున మటి 
సూర్యు డేగ నస్త గిరికి, గార్య భంగ 


మగు ననెడు శంక వర్ధిల్ల నాజి కెడ(ద 


తుడుతు కన్నీళ్ల నని నిహతు లయి నట్టి 
పెన్నసురులకు బదునాల్లు వేల మంది 
కేను నిన్నాజి వధియించి యిప్పు డిం పొ 


దవ మహాస్తమ్ములు పబపి తథ్యముగను 


పలికి ఖరుండు రమ్యాంగదు( 
డల విసరెం గ్రుద్దుం డై మహా గద నంతన్‌ 
వెలు(గంగ నశని సదృశము 


బలవంతుని రాఘవేంద్రు పైన రయమునన్‌ 


ఖర బాహు ముక్త మా గద 
కరము వెలుంగుచును గుల్మ ఘన భూజములన్‌ 
విరివిగ గాల్చుచు రాముని 


దరి సేరెను వేగ మడర దారుణ రీతిన్‌ 


వచ్చెడు నా గదం దా గని 
యచ్చపు మృత్యు కర పాశ మన శోభిల్లం 
జెచ్చెర ననేక శరముల 


నచ్చెరువున( జీల్చె రాము డాకాశమునన్‌ 


శరముల ముక్క లయి చెదరి 
ధరణీతల మందు గూల దద్దయు వింతన్‌ 
వరగద మంత్రొషధముల 


నురగము పడి నట్టి భంగి నూహింపంగన్‌ 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నిరువది 


తొ మ్మిదవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 30. 


ఖర రాముల ఘోర యుద్దమున ఖరుడు మరణించుట, దేవత లెల్లరు రాముని స్తుతించుట, 
సీతయు లక్ష్మణుండు గుహ నుండి బయటకు వచ్చుట, సీతా దేవి రాక్షసవీరుల నాశనము 
రాముండు భద్రముగా నుండుటయు, గాంచి సంతోషమ్మున ముని వర పూజిత రాముని 


గౌంగిలించుకొనుట. 


కం. అమ్ములనా గదంజీల్చిన 
యమ్మన నిష్టుండు కడింది నణిముటిీ నిజ డెం 
దమ్మున నున్న ఖరునిం గని 
యిమ్ముగ రఘురాముః డంత నిట్లనె నగుచున్‌ 1. 


ఉ. ఇంతియ రాక్షసాధమ! మజిప్పుడు నీదు బలమ్ము సూపితే 
యెంతయు వీర్య హీనుండవ యెట్టుల నా సరి యౌదు వెన్న(గం 
బంతము నూని పల్కుదువు వ్యర్థ గిరావలి నాదు ముల్కులన్‌ 


సాంతము గూలి నీదు గద యయ్యది ద్రుంచెం ద్వదీయ గర్వమున్‌ 2. 


ఆ.వె. ఆల మందు నిచట గూలిన యసురుల 
యశ్రములను దుడుతు నంచు నీవు 
పలికి నట్టి వైన పలుకు లెల్ల నగు మి 


ధ్యా వచనముల యసు రాధమ! ఖర! 3. 


ఆ.వె. నీచు క్షుద్రగుణు ననృత వర్తనుని రక్క 
సుని యసువుల నిపుడు చూజంగొందు 
నమృత మపహరించి నట్టి గరుత్మంతు. 
బోలి నిశ్చయముగ బోరు నందు 4. 


కం. తెగిన గళము నుండి స్రవిం 


పగ జీల్ప(గ నా శరములు పన్నుగం గాజం 5, 


దగం ద్రాగు బుగ్గ లింక ను 


రుగులుం గల నెత్తు రవని లోలత్వమునన్‌ 


దుమ్ము నిండిన యట్టి యంగమ్ము లింక 
చాయం బడి నేల బడిన భుజముల తోడ 
గౌంగిలించికొని పుడమి దూంగు దీవు 


దుర్లభంపుం బడతిని హత్తుకొను నట్లు 


రాక్షస పాంసన! పొందంగ 
నక్షయ నిద్ర నిట నీవు నటవీ తటియే 
రక్ష నొసంగు దండకయె య 


రకితులకు మౌనులకు శరణ్యం బగుచున్‌ 


నీ జనస్థాన మిది శర నిచయ మేయ 

నే నడరి హతస్థానమై నెగడంగ మును 
లిప్పుడు చరింతురు భయమ్ము నెల్ల వీడి 
యన్ని దిశల సంతసమున నడవి లోన 


పరులకు భయం బొస౮ెడు న 
సుర కాంతలు భీతలై వసుధ గూల నె 
ల్లరి బంధులు వనమును నా 


తరుణులు భాప్ప వదనలు వదలుదురు దీనల్‌ 


నిను బోలు పతి బడసి యా 
వనితలు కుల జాత లింక వగపు రుచుల నె 
ల్ల నెటుంగ గలరు నిక్కము 


గ నిరర్ధకలై చరింత్రు కానన మందున్‌ 


క్రూర! నృశంస! క్షుద్ర హృది! ఘోరుని నిం గని విప్రకంటకా! 
మూరిన శంక తోడుతనె పోయుదు రాజ్యము నగ్నిలో మునుల్‌ 
నా రఘు రాము. డాజిని ఘనమ్ముగం బల్కంగ సంభ్రమమ్మునన్‌ 
ఘోర రవమ్మునన్‌ ఖరుండు కోపము మీజంగం దిట్టె రామునిన్‌ 


ఖలు(డవు వాంగు చుంటివి తగన్‌ భయహీను వలెన్‌ మహా భయం 
బలరిన మృత్యు పాశమునం బాతము గాం బలుకంగ నేరవే 
పలుక(గ రాని పల్క నగు వాచ్యము లక్కట కాలమోహితుల్‌ 


దెలియరు యుక్త కార్యములు దీరుగ నాజి షడింద్రియమ్ములే 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


పలికి యిట్లు ముడిచి భ్రూవు పొలసుదిండి 
రాఘవుని తోడ గాంచి దూరమ్ము నందు 
గల తరువు నవలోకించి నలు దిశలను 


దాడ నార్ధము రణ మందు? దద్ద కినిసి 


చెచ్చెటి నూడపెర్కి యొక చెట్టును బండ్లను గిన్కం గొర్కుచున్‌ 
ట్‌ ఇ 

హెచ్చుగ నెత్తి బాహుల నహీన బలుండు ఖరుండు నార్చుచుం 

గ్రచ్చటి వేగ యుక్తముగ రామునిపై విసరెన్‌ రణమ్మునం 

జచ్చితి వంచు. బల్కె. బగ సంతస మందుచు మిక్కుటమ్ముగన్‌ 


వచ్చు దాని నాలోకించి పరమ విక్ర 
ముండు రాముండు బాణాఘములను ద్రుంచి 
తీవ్రతర కోపము వహించె దీర్ణ బాహు 


వంత వధియింప ఖరుని నాహవము నందు 


జనిత రుషుండు బ్రప్రవణ సంహననుండు రుషాత్త రక్త లో 
చనుండు రఘూత్తముండు ఘన శల్య సహస్రము లేసి యాజినిం 
దునిమెను రాక్షసున్‌ ఖరుని దూరము బాణ విఘాతమై స్రవిం 
చెను రుధిరమ్ము ప్రప్రవణ శృంగి వ రేద్ద జలస్ర వాభమై 


ఖరు.దడంత విహ్వలుండై 

ఖర రాఘవ శర విఘాత కాయుండై ర 

క్త రస మహా మత్తుండై 

పరువిడి దుమికెను రఘువరు పైకి రణమునన్‌ 


అస్త నిపుణుండు రాఘవు( డరసి దుముకు 
నా ఖరుని రక్త సిక్తుని నంత కొంచె 
మొక్క యడుగు వెనుక కేగి చక్క ద్వరిత 


విక్రముండు సంరంభుని బిలుకుమార్ప 


పావ కాభ మైన దేవరా డ్డత్తమ్ము 
బ్రహ్మదండ సన్నిభమ్ము శరము 

గైకొని సమరమున( గాకుత్సుం డంత సం 
ధించి ఖరుని పయికి మించి విడిచె 


పిడుగు వంటి బాణ మడరి విడువ బడ 
కార్ముకమ్ము నుండి క్వణన మడర 
రాఘవుని వలన నురమ్మునం జొచ్చెను 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఖరున కంత వేగ కక్కసముగ 


ధరణిం గూలను ఖరు'డ 
ప్పరమేష్వగ్ని దహియింప బరమ శివునిచే 
నరయాగ శ్వేతారణ్యము 


న రవి కుమారుడు యముండు నలింగిన పగిదిన్‌ 


వజ్రము వలన వృత్రుని భంగి ననగ 
ఫేనము వలన నముచినిం బోని యనంగ 
నింద్రు నశనితో బలుం డసురేంద్రుని వలె 


నిహతు( డయ్యెను ఖరు( డవనిం బరికింప 


అంత రాజర్షి పరమర్షు లంద అలరి 
రామునిం బ్రీతి బూజించి రమ్యతరము 
పల్కిరిట్లు వచనములు వజ్రధరుండు 


వచ్చె శరభంగు నాశ్రమ వరమునకును 


ఇందు కొటికు( బాకారి మహేంద్రుం డసుర 
గణము ఖరుతోడం జంపంగ రణము నందు. 
బాప కర్మ రతులని న్నుపాయ మెంచి 


యిటకు రప్పించెను మునుల నెల్ల గూడి 


మా పనిని దశరథాత్మజ! 

యీ పగిది నొనర్చి తీ వహీనప్రభవం 

బేపార దండకమ్మున 

నీ పరమర్షులు చరింతు రెలమి నయములన్‌ 


ఇంతలో సుర చారణు లెల్లం గూడి 
విస్మయ ముదమ్ము లేపార విరివి గాను 
బుష్ప వర్షము కురియించి పురుష పుంగ 


వు పయి భేరులు మ్రైయించి రపుడు మురిసి 


అడరి యర్దాధిక ముహూర్త మందు రాము 
డతి నిశిత సాయకమ్ముల నసుర వరుల 
జూచి యా చతుర్లశ సహస్రులను స ఖర 

యు 
దూష ణాదుల నని జంపె దోర్చలుండు 


అవ్విధి భీమకర్ముల మహాజినిం జంపె నహో సువీర్యమే 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


నివ్వటిలంగ గొ ప్ప పని నేర్పునం జేసెను విష్ణు భంగి నా 
నివ్వచనమ్ములం బలికి యెల్ల దివౌకసు లింపు గొ ల్పణగా 
నవ్వన మందు నేగిరి మహాత్ములు వచ్చిన యట్టి దారినిన్‌ 


ఆ.వె. అంత విక్రముండు నా లక్ష్మ్మణుండు కంద 
రాంత రమ్ము నుండి యతివ సీత 
గూడ రాంగ వెడలి వేడుకంజేరెనా 


శ్రమము నర్చ లొసంగి రాఘవునకు 


కం. ముని వరుల పూజ లింకను 
దన యనుజుని పూజ లంది తగ రాముం డా 
ఘన విజయుండు ప్రవేశిం 


చె నిజాశ్రమ మప్పుడు నర శేఖరు డెలమిన్‌ 


మ. కని యా రాముని శత్రు హంత ముని సంఘత్రాత సంతోషదున్‌ 
జనకక్షేత్రజ సంతసమ్మునం బరిష్వంగమ్ము సేసెం బతిన్‌ 
ఘన రక్షో విలయమ్ము గాంచి మురిసెం గాంతామణీ శేష్ట రా 


ముని భద్రమ్ముగం గాంచగా ఘన ముదమ్ముం బొందె డెందమ్మునన్‌ 


కం. ఘన రాక్షస మర్దనునిన్‌ 
ముని సంఘార్చితుని, బురుష పుంగవు( జంద్రా 
నన పతిం దిరిగి జనక నం 
దన రామునిం గౌంగిలించెం దద్దయుం బ్రీతిన్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు 


ముప్పదవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 31. 


అకంపను( డను రాక్షసుడు జనస్థానము నుండి లంకకు నేంగి జనస్థానములో జరిగిన ఖర 
త్రిశిర దూష ణాది ఘోర రాక్షస వధ రావణునకు నివేదింప రోషమ్ముతో రామ లక్ష్మణులను 
వధింప నేగుదు నన సీతాపహర ణోపాయమున వారిని నశింపం జేయు మని యకంపనుండు 
వలుక నంగీకరించి మారీచుని వద్ద కేగి సీత నపహరింపం దనకు సాయపడు మన 


మారీచుడు రామునితో యుద్దము సేయ శక్యము కాదని బోధించి మరలు మనంగ రావణుండు 


29. 


30. 


31. 


32. 


కం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


తిరిగి వెడలుట. 


హత శేషుండు నకంపను. 

డతి వేగముగం జని లంక కంత జనస్థా 

న తలమ్ము వీడి రాక్షస 

పతి రావణు తోడ బల్కె వాక్యము లిట్లున్‌ 
సుస్థిర నిలయులు జనస్థాన వాసులు 
రాక్షసులు సమసిరి రణము నందు 
రాక్షసేంద్ర! ఖరుండు రాల నక్కట వచ్చి 
తినిట కెట్టులొ తమి దివిరి నేను 


వాని సుఘోర వాక్యములు పడ్డ క్షణంబ శ్రవమ్ము లందు రో 
షానల తప్త చిత్తుండు దశానను డస్ర విలోచనుం డనెన్‌ 
దీను నకంపనుం గనుచు దృష్టులం గాల్చెడు భంగినిన్‌ జన 


స్థాన వినాశకుం డెవండు దా మనునే త్రిజగమ్ములం ది(కన్‌ 


చేసిన నప్రియమ్ములను జెందంగ నౌనె సుఖమ్ము లందునున్‌ 
వాసవ యక్షరాజ ఘన పాశధ రాచ్యుత దేవ కోటికిన్‌ 
నే సమరమ్మునన్‌ యముని నిప్పును గాల్తును మీటి మిత్తికిం 


జేసెద మృత్యు యోగమును శీఘ్రమ నెమ్మది నుత్సహించుచున్‌ 


నిజ తేజమ్మున( రోధ 

మ్ము జనింపంగ రవ్యనలుల మూరి దహింతున్‌ 
బుజువుగ వాయు రయమ్మును 

నిజముగ వారింతు నేను నిరసించి కడున్‌ 


విని దశగ్రీవు రోష చిత్తుని నుడుల న 
కంపనుండు భయమ్మున( గరములను మొ 
గిడ్చి సందేహ మడరెడు గిరల నభయ 


మడుగ రావణు. డాతని కభయ మొసంగ 


యభయ మీయ శాంతి యడర డెందమ్మున 
సంశయమ్ము వీడి సంగరమ్ము 

నందు జంపి నట్టి యా రఘు వీరు న 
కంపను( డపుడు వివరింప దొడంగ 


దశరథ నందనుండు హరి తాదృశ గాత్రుండు యావనుండు స 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ద్యశుండు మహా భుజుండు వృష భాభ కకుద్విభవుండు రామనా 


మ శశిని భాననుం డతుల మాన్య పరాక్రమ విక్రముండు నా 
త్రిశిర సదూషణోగ్ర ఖర ధీర వినాశకు దో దశాననా! 


విని యయ్యకంపనుం డా 
డిన మాటలు రావణుండు స్ఫటి వ రాభముగా 
ఘన నిశ్వనమ్ముల వచిం 


చెను రాక్షస పుంగవుండు చెచ్చెర నిట్లున్‌ 


అరుదెంచె నొకో సర్వా 
మర సేంద్ర సమేత మటకు మనుజ వరేణ్యుం 
డు రఘూద్వహుం డకంపన! 


పరమ జనస్థానమునకు వచియింప వయా 


విని రావణు నుడుల నకం 

పనుండు తిరిగి చెప్పం జాగె బల విక్రమముల్‌ 
ఘను(డా రామునివి మహా 

త్మునివి దశగ్రీవునకు సమూలం బిట్లున్‌ 


రాము డనంగం దేజమున రాజిలు వాండు ధనుర్ద రాగ్ర్యుండే 
భీమ వరాస్త కోవిదుండు వృత్రహ సన్నిభుండై చెలంగు సం 
గ్రామము నందు వాని సరి లక్షణ నాముం డవీయసుండు దా 


భీమ బలుండు నస్త విద విక్రము( డస్ర విలోచనుండునున్‌ 


దుందుభిస్వనుండు సుధాంశు సుందర వద 
నుండు భ్రాతతో నరుదెంచి యుండి వాయు 
సంయు తాగ్నినిభమ్ముగ సంభ్రమించి 


వడి జనస్టానమును, గూల్చెం బార్ధ వరుండు 


దేవతలను మహాత్ముల నే విధముగ 
వైనం బని లేదు పరికింప నమ్ము లెల్ల 
రుక్మ పుంఖ పతత్రులు రోష యుతము 


రామ ముక్తము లవి యెల్ల రణము నందు 


ఎచ్చటి కెచ్చటి కేగిన 
విచ్చిన భీతి నసురులు భువి రఘువరుండే 
యచ్చట నచ్చట నిల్వంగం 


జచ్చె జనసాన మందు సైన్యం బెల్లన్‌ 
చే రా ౧ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


విని యకంపను వాక్యములను గనలుచు 
రావణుండు జనస్థాన మే వడిం గని 
రామలక్ష్మణు లిద్దజి రణమున వధి 
యింతు ననగ నకంపను( డెట్లు పలికె 


విను మసురేంద్ర! తత్సమర వృత్తము రాముని భీమ పౌరుష 
మ్మును బల లాఘవమ్మును నమోఘము లాజి నజేయు(డౌను గి 
నను వహియింప విక్రమము గాంచ(గ నాపు నదీ రయమ్మునున్‌ 


ఘన యశు డున్నతుండు దశకంఠ! నిజాంబక పంక్తి నుగ్రుడై 


శ్రీమంతుండు నశింప జేయును గ్రహశ్రేణిన్‌ స తారాభ్రమున్‌ 
రాముం డింకను మున్ల నెత్తు వడిబారావార మం దీ మహిం 
దా ముంచుం దగ ద్రుంచి వేల నలుగన్‌ ధాత్రీ తలం బెల్లనున్‌ 
వే మీనాలయ వాయు వేగముల నిర్భేదించు బాణమ్ములన్‌ 


త్రుటి నాశం బొనరించి లోకముల నుగ్రుండై యశస్వంతుండే 
పటిమం దిర్గియు వాని నెల్లను సృజింపంగా సమర్థుండెచూ 

జటి రాట్టుల్యుని రాము నంకమున దుస్సాధ్యంబ నీకున్‌ జయిం 
చుట రక్షోజన కోటి కైనం దరమే చూడంగం బాపుల్‌ దివిన్‌ 


అతనినిం జంప నిర్ణరుల కాసుర కోటి కసాధ్య మౌను జు 
మ్ము తలశతు నిట్టుపాయమును మూరి వచింతును జంప నాతనిన్‌ 
రతి నిడి విన్మ రాజవర! రాముని దార మహా సుమధ్యనున్‌ 


సతులకు మిన్న సీత యను శ్యామను నా సువిభక్త దేహనున్‌ 


కాంచన రత్న భూష సుర గాయక నిర్జర కన్య లెవ్వరున్‌ 
మించరు దాని నచ్చరలు మేదిని రాక్షస కన్య లన్నచో 

నెంచ(గ నేల మానవుల నింతిని నీవు హరింప గాము,డై 
త్రుంచును స్వీయ జీవితము గ్రుంగుచు( గాంచక సీత రాముడే 


ఇయ్యకొ ని యవ్వచనముల నెల్ల నన న 
కంపనుండు రావణుండు రాక్షస విభుండు 
కొంత చింతించి మిన్నగ నంతరంగ 


మందు నాతనితోం బల్కె నంత నిట్లు 


మంచి దకంపనా! చనుదు మానినిం దెత్తును లంక కింపుగన్‌ 
మించి యొకండ సారథి సమేతము కాల్యము నందు, బ్రీతినిన్‌ 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


మంచి రథమ్ము నెక్కి యని మానుగం బల్కి ఖరాలి యుక్తమౌ 
యంచిత సూర్య సన్నిభపు టా యరదమ్మున నేంగె వెల్లుచున్‌ 


చన నక్షత్ర పథమ్మున 
ఘ నాసురేశ్వర రథమ్ము కమనీయముగాః 
గనిపించెను వెల్లుచు మే 


ఘ నిచయ మందున్న చంద్రు కరణిం బ్రభలన్‌ 


చని మారీ చాశ్రమమున 

కు నరయ నా తాటకేయు+ గొలిచె దశగ్రీ 
వుని మారీచుండు భక్ష్యము 

ల ననర భోజ్యముల నొసంగి రావణు భక్తిన్‌ 


ఆస నోదకముల౦ జేసి స్వయము పూజ 
నర్ధ వంతములుగ నలరు వాక్య 
ములు దశానను గని పలికె మారీచుండు 


వాక్య కోవిదుండు వజలి యిట్లు 


రాక్షసేశ్వర! కుశలమె కద రాక్షస 
జగతి కెల్ల గలిగె సంశయమ్ము 
సత్వరమ్ము తివిరి చనుదెంచ నిచటకు 


నాకు యెజుంగు మయ్య నాథ! నీవు 


మారీచుండు వలుకని 
ట్లా రావణుండు ఘన తేజు, డపరము వాక్యా 
పార నిపుణుండు పల్కెవి 


చార సమాయుక్త ములు వచనముల నంతన్‌ 


అజ్జనస్థాన మందు నిహతు లయి రట 
నాదు స్థాన రక్షకులు రణమ్ము నందు 
భీము+ డక్లిష్ట కర్ముండు రాము డణశు 
నతని సతిని నపహరింప నగుము తోడు 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


విని రక్షోగణ నాథు వాక్యములు నావృద్దుండు మారీచు. డి 
ట్లనె నెవ్వం డతం డిట్లు జానకిని నాఖ్యా తాబలం జేసెమి 
త్రుని భంగిం గనిపించు శత్రు వతండే తుష్టుండు కా నట్టియౌ 


ఘను నానందితు( డయ్యు నీవలన వక్కాణింపుమా రావణా! 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


సీత నిటకుం దోడ్డెమ్మని చెప్పినది యె 
వండు చెప్పుము యట్టి దుష్టుం డెవండు 
రాక్షస జగతి కెల్ల విలయము దల్చు 


నట్టి క్రూరుండు దా నెవ్వం డసుర నాథ! 


నిన్ను ప్రోత్సహింప మిన్నగ నివ్విది 
శత్రు వతండు నీకు సందియంబు 

లే దొకింత యేని రేగి సర్ప ముఖము 
నుండి కోజిల నత డూడ్చ నెంచు 


ఎవ్వః డెట్టి పనుల నెట్టి దారిని నీకె 
ల ల 

టం బ్రతి పాదనమ్ము డంబమున న 

నర్ప వింటివో తనర నిద్ర తల పైన 

బాందం బడితి వెవని వలన రాజ! 


పరమ వంశో దృవము హస్త వరము గాంగ 


స్వీయ తేజమ్ము మదముగా విరియ నడరి 


రావణ! బుజలు కొమ్ములై రాజిలంగ 
రామ మదకరి వీక్షింప రాదు కలిని 


పోరు నందు దోకను నడుము పయి నుంచు 


రాక్షసీ మృగ హర నర మృగరాజు 


శర నికాయాంగు నిశిత దంష్ట వరు సుప్తుం 


దగదు నిద్రా రతుని లేప దశ వరాస్య! 


భుజ రయం బను మున్నీటి బురద తోడ 
నమ్ము లన(గం దనరు కరటమ్ము లుండ 


నాహవ ప్రవాహమ్ముల నా విలుం గొను 


రామ పాతాళ ముఖము. జొరంబడం దగదు 


రాక్షసేంద్ర! లంకేశ్వర! లంక కేగు 


మయ్య కరుణించి హర్షమ్ము నరయు మయ్య 


నీదు దారల రమియించు నెగడి సతము 


రాము(డు సదార దనరు నరణ్య మందు 


పలుక(గ మారీచుం డిటుల 
లలితమ్ముగ నాలకించి రావణు. డంతం 
దలంచి యుచితమ్ము లని మర 


31. 


32. 


33. 


34. 


35. 


36. 


37. 


38. 


లి లంక కేగి నిలయమున లిలగం జొచ్చెన్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు ముప్పది 


యొకటవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 32. 


శూర్పణఖ ఖర త్రిశిర దూషణులతోం గూడ బదునాల్లు వేల రాక్షసులు భండన మందు నక్క 
రాముని చేత హతు లైన రోదించి రావణుని కడకు నేగి లక్ష్మణునిచే జేయం బడిన తన వికృత 


రూపమును జూపుచు పలుకుట. 


చం. దురమునం గూల నవ్విధిం జతుర్దశ యుక్త సహస్ర రాక్షసుల్‌ 
నరవరుం డొ క్క రాము వలనం ద్రుటి దుస్సహ భీమ కర్ములే 
ఖర యుత దూషణ త్రిశిర కౌణప ముఖ్యులు గాంచి వేదనా 
భరిత నిజాత్మ శూర్పణఖ వారిద నాద నిభమ్ము కుయ్యిడెన్‌ 1. 


కం. కని రాముని దుష్కర మగు 
పనింబర మోద్వేగ మంది స్వాంతం బందుం 
జనె రావణ బల రక్షిత 


మునకా లంకకు నతి రయముగ నామె పగన్‌ 2. 


చం. కనె దశకంఠు శూర్పణఖ కమ్ర విమాన విరాజమానునిం 
దను గత దీప్త తేజుని స దైవగ ణేంద్రు నిభం బమాత్య పం 
క్రిని నుపవిష్టుండై తనరు కీర్తిత రాక్షస వర్యు నంతం గాం 
చన రవి తుల్య పీఠి శిఖి సామ్య మహ్వోజ్ఞ్వల దివ్య వేదికన్‌ 3. 


తే.గీ. దేవ గంధర్వ భూత యతిప్రవర మ 
హాత్ముల కజేయుని రణము నందు వీరు 
నంత కాభ వివృత ముఖు నమర రాక్ష 


స రణ వజ్ర కృతవ్రణు సురగణ రిపు 4. 


ఆ.వె. పోరు నందు మచ్చ నైరావతపు దంత 


పుంగొనల నుర మందు. బొంది నట్టి క్స్‌ 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


వాని వీరుని దశ వదను వింశద్భుజు 
దర్శనీయ వస్త్ర ధరుని ఘనుని 


రాజ లక్షణ శోభితు రమ్యతమ వి 
శాల వక్షుని వైడూర్య సదృశ తప్త 
కాంచన మయ కుండలుని శుక్ల దశను గిరి 


సన్నిభుని మహాస్యుని సుమహోన్నత భుజు 


విరివిగ విష్ణు చక్రమున విద్దుండు వైనను బెక్కు మాటులున్‌ 
సురగణ భండనమ్ములను జోద్యమ యన్య సురాస్త్ర పంక్తిచే 
నురుతర తాడితుండు నయి యుద్దతి( గందని రాక్షసేంద్రునిన్‌ 
స్థిరముగ నుండు వార్డులను దీవ్రముగా( గదలించు వానినిన్‌ 


కొండలను విసరెడు వాని ఘోరముగ సు 
రలను మర్దించు వాని ధర్మమును సంత 
తమ్ము చెజచు వానిని బరదార లందు 


వాంఛ దృష్టులను బపు వాని నసురు 


ఎల్లయస్తమ్ములన్‌ విలసిల్లు వాని 

యజ్ల్ఞ్లముల( దమి నిత్యమ్ము నడుకొనెడి 
ఇ m3 

వాని భోగవతిని వంచి వాసుకిని జ 

యించి తక్షకు సతింగొ న్న యేవకాని 


చాల బలిమి నే(గి కైలాస గిరికింగు 

బేరు నని జయించి ఘోరముగను 
గామగమ్ము పుష్పక మను విమానము 
నపహరించి నట్టి యసుర నాథు 


వన మా చైత్రరథమును న 
లినీ కలిత నందనము నిలిం పోప వనా 
లిని గ్రోధం బేపారంగ 

వినాశ మొనరించు వాని వీర వరేణ్యున్‌ 


సూర్య చంద్రుల గడు శుభ యోగుల నుదయిం 
పంగ స్వీయ బాహు పర్వత శిఖ 
ల విలసిల్లి యాపు రాక్షసేంద్రుని శత్రు 


సంచయమ్మును సమయించు వాని 


10. 


11. 


12. 


తే.గీ. 


తే.గీ. 


దశ సహస్ర వర్షమ్ములు తపము సేసి 

oa 
పూర్వము మహా వనము నందు మూరి నట్టి 
భక్తి ధాతకు నిజ శిరః పంక్తి ధృతి న 


సంగిన యా దశగ్రీవు రాక్షస వరేణ్యు 


దేవ దానవ గంధర్వ దీర్ణప్పష్ట 

ఖగ పిశాచ గణములచేం గయ్యములను 
మానవుల చేత దక్కంగ మరణ ముండ 
నట్టుల వరము నందిన యట్టి వాని 


13. 


14. 


సోమము బుణ్య యాగముల సుద్విజు లింపుగం గూర్చు మంత్రముల్‌ 
నీమముగా( బరించి కని నీ జొనరించెడు యజ్ఞ నాశకున్‌ 
భీమ నృశంసు నిర్ణయుని విప్ర వినాశకు దుష్ట చారినిన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


భూమి జ నాహితాత్ముని విమోహిని గర్కశు రాక్షసేంద్రునిన్‌ 


రావణుని సర్వ లోక విద్రావణు సక 
లావనీ భయంకరుని నిజాగ్రజు నసు 
రాధిపు సమర శూరుని నతివ గాంచె 
నమ్మహా బలునా శూర్ప ణాఖ్య యచట 


దివ్య వస్త్రములను దివ్య మాలల వెల్లు 
చుండి యాసనమున నుండ సుఖము 
దనర దండ ధరుని దండ ధరుండునై 
మించి యున్న వాని మేటి శూరు 


పలలభోజ నేంద్రు పౌలస్త్య వంశ నం 
దనుని శత్రు నివహ తర్జను నిజ 
మంత్రి గణ పరివృత మండితునిం గదిసి 


పలికె రాక్షసి కడు భయము సెంది 


చూపుచు భయ మూర్చిత తన 
రూపమ్ము మహాత్మ కృత విరూప మతనికిన్‌ 
వే పలికెను వాక్యమ్ములం 


దాపమున విశాల నేత్ర దారుణ గిరలన్‌ 


15. 


16. 


17. 


18. 


19. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు ముప్పది 


రెండవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 33. 


శూర్పణఖ రావణుని వద్దకు వచ్చి కోపముతో నాతనిని మత్తుండై చారుల వలన 
జనస్థానములోని విలయ మెజుంగ కున్నాం డని నిందించుచు నతని పాలనము లోని 
లోపములను దెలుపుచు రాముని పొగడుచు మంచి రాజున కుండ వలసిన గుణములను 


బ్రస్తావింప రావణుం డామె మాటలకు నాలోచనా మగ్ను( డగుట. 


కం. రావణుని లోక రావణు 
నా వనిత యమాత్య వృత దశానను గనుచున్‌ 
వావిరి కిన్కను శూర్పణ 


ఖా విషధర పల్కె నిట్లు ఖరతర గిరలన్‌ 1. 


ఉ. మత్తుండ వీవు భోగముల మత్త గజాభ నిరంకుశుండవై 
నిత్తెము కామ వాంఛలను నేర వెబుంగగ నట్టి వాని నా 
పత్తులు సంభవింప(గ నపారము నచ్చటం గాన కుంటివే 
యిత్తజి రాజ్య పాలనము నెవ్వరు మెత్తురు లోక మందునున్‌ 2. 


ఆ.వె. ప్రిత భూమి యందు వెలయు నగ్ని నిభమ్ము 
గ్రామ్యభోగములం బరగు మహీప 
తిని సకామ వృత్తు జనులు మన్నింపరె 


న్నండు లుబ్దు నసురనాథ! వినవె 3. 


కం. తగు కాలం బందు నయ 
మ్ముగ జేయక తన పనులను భూనాధుండే 
సుగతిం దానును రాజ్య 


మ్మ గార్యములతో నశించు భూతల మందున్‌ 4. 


కం. చారుల నుంచని నృపునిం 
బౌరుల నరయని స్వశక్తి బరగని వానిన్‌ 
దూరమ్మున విడుచును జన ప్‌ 


ఆ.వె. 


కం. 


వారము పంక యుత నది నిభ గణము భంగిన్‌ 


రక్షణమ్ము నీక రాజ్యమునకుం బరా 

ధీను లయి చెలంగు క్షితి పతు లెల్ల 

రమిత బుది యున్న నంబుధి నున్న ప 
wm 


ర్వతవరముల భంగి రాజిల రిల 


అభిమానవంతు లాసుర 
నభశ్చ రానిమిష గాయన జనుల రిపువై 
శుభకర చారుల నెన్నక 


విభుండ వెట్లగుదు వయ్య విస్తృత చపలా! 


బాలస్వభావుండవు నీ 
వేల యెజుంగ దగు దాని నెద నేరవెయీ 
లీల మతి హీనుండవునై 


పాలకు డెట్లెతి వకట భావింపంగన్‌ 


జయశీలు రందు శ్రేష్టుడు 

నయ కోశాగార చార నర పుంగవ సం 
చయము నధీనమ్మున నిడ 

క యున్న సామాన్య జన నికాశుండు సుమ్మీ 


దూరము నందు వేగముగ దొట్టు ననర్ధ చయమ్ము నింపుగా 
జారులు దెల్పు చుండగను జక్కంగ నేరి తగం జరింపణగా 


వారిని దీర్ణ చక్షు లని పార్థివ పుంగవులన్‌ వచింతురే 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


చార విహీనమై సచివ సంఘము తోడుత నిల్చి యుంటివే 


ప్రాకృ తామాత్యులను గూడి పరగు చున్న 
నిన్ను నే మది బామర నిభము దలంతు 
స్వజనులు హతులయిన జనస్థాన మందు 


నేర వక్కట సుంతయు నీవు వింత 


క్రూర కర్ము లసుర వీరులు పదునాల్లు 
వేవురు హతు లైరి భీక రాజి 

నొక్క రాము చేత నుద్దండ ఖర దూష 
ణులను గూడి బల్లిదులను వింటె 


బుషి వరుల కిచ్చె నభయ మహీన బలుండు 


10. 


11. 


12. 


13. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కం. 


రాము. డిడె శాంతి దండ కారణ్యమునకు 
మన జనస్థానము నెదిర్చె మానవుండు 
వీరుః డక్లిష్ట కర్ముండు వీంకం జెలంగి 


లుబ్దుడవు ప్రమత్త లుప్త విభుత్వుండ 
వీ వెటు/గవు భయము లిచట కల్లి 
నట్టి వాని నెల్ల నక్కట రావణ! 


పరుల వశుండ వయితి పలుక నేల 


చండునిం బ్రమత్తు గర్వితు శరుని నల్ప 
దాతను సకల భూతము లే తటి వ్యస 
నమ్ము లేపారు నత్తజి నమ్మి చేర 


వెందు రక్షణార్థము పార్టు నెడందం దలంచి 


అతిమానుని నగ్రాహ్యుని 
నతి రోషుని నాత్మ నుతుని వ్యసనమ్ముల భూ 
పతిని స్వజను లైన ధర ని 


హతు( జేయంగం దలంతు రాత్మల లోనన్‌ 


తన కర్తవ్యముల నన 

ర్పని వాటిల్లిన భయముల భయ మొందని య 
ట్టి నరేంద్రుడు భ్రష్టు డగును 

ఘనుండు తృణ తుల్య, డగును గడు దీన గతిన్‌ 


మట్టిగడ లింక మన్నుదుమ్ముల యందు 
ల Cc 

నెండు కట్టి లందు నుండు ఫలము 

రాజ్య హీను లైన రాజుల వలన గా 


ర్యమ్ము గాన కుందు రవని జనులు 


చినిగిన వస్త్రమ్ముల నలిం 
గిన దండల భంగి నవని క్షితి నాశుం డై 
న నరేశుండు సమర్దుం డ 


యినను నిరర్ణకు( డగును మహీతల మందున్‌ 


చిర కాలం బిల నప్రమత్త నృవర శ్రేష్ణుండు సర్వజ్ఞుండున్‌ 

గురు దాంతుండును ధర్మశిలు(డు జనుల్‌ గొల్వం గృతజ్ఞుండు గాం 
బరంగున్‌ రాజ్యము నందు+ జూచినను దాం బండంగ నీత్యక్షులన్‌ 
నరు లర్చింతురు వీడం గ్రోధమును భూనాథున్‌ మహోత్సాహునిన్‌ 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


ఆ.వె. ఈ గుణములు లేని హీన బుద్దివి నీవు 
రావణ! యెజుగ విట రణమున మర 
ణించి యున్నను రజనీచరు లెల్ల ఘో 
రముగ నచట వేగుల వచనముల 21. 


తే.గీ. విషయ లోలత్వమున ముని విరివి? బరుల 
సతము నిందించు చుండి దేశ సమయముల 
భాజనము గుణదోష సంభావనమ్ము 
నేరక పదచ్యుతుండ వగుదే రయమున 22. 


కం. పలుకంగ నామె తనదు త 
ప్పుల నన్నిటి నాలకించి మూరగ విత్త 
మ్ములు దర్పము వీర్యమ్మును 
దలంపః జాగె నసుర పతి దద్ద సమయమే 23. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు ముప్పది 


మూడవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 34. 


శూర్పణఖ రావణునితో రామ లక్ష్మణుల వంశ పరాక్రమములను, సీతా దేవి సౌందర్యమును 
వర్ణించి యామెను భార్యగా గైకొన మని ప్రోత్సహించుట. 
(5 (య 


కం. సరుషంబరమ పరుషమ్ములు 
గిర లా మంత్రులు వినం జెలంగి పలుకగా సో 
దరి శూర్పణఖను వీక్షిం 


చి రావణుం డడిగె నిట్లు చిజ్జున నంతన్‌ 1. 


ఉ. ఎవ్వండు రాము డాకృతియు నెట్టిది నాతని వీర్య మెట్టిదో 
యెవ్విధ మా పరాక్రమమ యేల చరించుచు నుండె దుర్గమం 
బివ్వర దండకా వనిని నెయ్యది యాయుధ మాత. డూని తా 


నివ్వెజ జంపె దూషణు ననిన్‌ ఖర సత్రిశిరాది ముఖ్యులన్‌ 2. 


ఆ.వె. 


ఆ.వె. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


రాక్షసేంద్రు( డట్లు రావణుం డడుగ నా 
క్రోధ మూర్చి తోగ్ర ఘోర రాక్ష 
సాంగన పలుకంగ నంత జాగె రఘు వీ 


రుని చరిత్ర యెల్ల రుచిరముగను 


దీర్గ బాహు యుగు( డతీవ విశాలచ 
కుండు కజీ యజిన ధరుండు మార 
సదృశ సుందరుడు దశర థాత్మజుండు రా 


ముండు వర ధనుర్దరుండు ఘనుండు 


శరముల శక్ర చాప నిభ చాపము కాంచన భాసితమ్ము నూ 

ని రయము మీటి పాజంగ ననిన్‌ విష కుండలి సన్నిభమ్ములన్‌ 
విరివిగ నేయ నే( గనను వింటిని లాగుట బాణ పంక్తినిం 
గరమునం గొంట వేయుటయు గ్రన్నన నచ్చట నబ్బురమ్ముగన్‌ 


కాంతును శరవృష్టి, గయ్యము నందు(ద 
త్సైన్య మెల్ల సమసి శూన్య మగుట 
యింద్రు నశ్మ వర్ష మేపార సస్యమ్ము 


లెల్ల దత్‌క్షణంబ చెల్లు నట్లు 


అకట యర్దాధిక ముహూర్త మందు నక్క 

పదగు నతి నిశి తాంబక పాతమున న 

సుర వరులు చతుర్లశ సహస్రులును స ఖర 
యట 


దూష ణాదులు మడిసిరి దురము నందు 


బుషి వరుల కిచ్చె నభయ మహీన బలుండు 
రాము. డిడె శాంతి దండ కారణ్యమునకు 

స్త్రీ వధకు సంశయించి మది విడువంగ 

నెట్లొ యవమానిత నయి నే నిటుల నుంటి 


ఆతని కూర్మి తమ్ముడు మహానల తేజు(డు లక్ష్మణుండు నా 
ఖ్యాతి జెలంగు భక్తు డగు నన్నకు నింపుగ సంతతమ్ము 5 
ర్యాతిశయుండు తుల్యుండు గుణావలి రామున కెన్నగా రిపు 


వ్రాత జయుం డమర్షణు(డు బల్లిదు డున్నత విక్రముం డిలన్‌ 


బుద్దిమంతుడు దక్షిణంపు భుజు డెన్న 


రామునకు సంతతము బహిః ప్రాణమై చ 


10. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


రించు చుండు రాఘవునకు నంచితముగ 


నిత్య మనుయాయి యై యుండు సత్యముగను 


రాముని ధర్మపత్ని ప్రియ ప్రాణ సమాన విశాల నేత్ర తా 
రామ హితమ్ము కోరు నెద రాజ నిభానన సంతతమ్మునున్‌ 
భామ సునాస రూపవతి భవ్య తరోరు సుకేశి శ్రీ సమా 


నామిత కాంతి గాత్ర సుమహా వన దేవత నా విరాజిలున్‌ 


తప్త కాంచన నిభ తరళవర్ణ తను తా 
మ్ర నఖి సీత యనం బరంగు నితంబి 
నీ తనుతర మధ్య నిత్య శుభ విదేహ 
రాజ కన్య తామరస నిభాక్షి 


కాంచ గిన్నరాలి గంధర్వ యకాలి 
మున్ను నేను సత్య మెన్న, డేని 
మహిని నిట్టి దేవి మానవ కాంతల 


లోన నైన నిట్టి రూప మెందు 


ఎవ్వని కీమె భార్య యగు నెవ్వని కౌంగిలి నుండు సీతయే 
యవ్వరు. డుండు లోకముల హర్షము నంది బలారి కన్న న్స్‌! 
కవ్వనితా మతల్లి తగు నాలిగ రావణ! యెంచి చూడ నీ 


వివ్వసుధా తలమ్మున మహీజకు భర్తగ నప్పు దింపుగన్‌ 


శ్లాఘ్య వపువు జగమున నప్రతిమ రూప 
వతి సుగుణశీల సుశ్రోణి ప్రతతి జఘన 
ఘన పయోధర జానకి కరము నీకు 


నడుగ లక్ష్మణుండు విరూప నడరి చేసె 


చూచినం బూర్ణ చంద్రముఖిం జొప్పడు నీ యెద మన్మ థార్తియే 


తోచిన నీకు డెందమున( దోయజ నేత్రను బొందు బుద్దియే 
వే చను దక్షి ణాంఘ్రి నిడి పేర్మి జయింపం సీత నింక నీ 
వేచి వధించి రాము నట హీనుని సోకుల కిమ్ము హర్షమున్‌ 


లక్ష్మణు మహారథు సుఘోర రణమున నిశి 
త శర పంక్తి వధించి హతపతి సీత 
నింక నీవు యథేచ్చ(గ నెలమి ననుభ 


వింప( దగుదు డెందమున( దలంపు మయ్య 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


కం. సమ్మతము లయిన నా వచ 
నమ్ములు నిశ్శంక రావణ! యొనర్పుమ సౌ 
ఖ్యమ్మొనగూడంగ నిప్పని 


నిమ్ముగ రాక్షస వరేణ్య యింక( జలమునన్‌ 18. 


కం. నిజ బలము నెటిగి యయ్యవ 
నిజ ననవద్యాంగి నబల నెమ్మిం గొమ్మా 
నిజ పత్నిగం బ్రసభమ్మున 
రజనీ గణనాథ! యెడంద రాగం బొప్పన్‌ 19. 


కం. విని రాముని బుజు నిశిత శ 
ర నివహ హత రాక్షసుల ఖరత్రిశిర యుతం 
బును దూషణుని జనస్థా 
న నుత తటిని నుద్యమింప నడవంగ వలయున్‌ 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు ముప్పది 


నాలవ సరము. 
౧ ౧ 


అరణ్య కాండము 
సర్గము 35. 


శూర్పణఖ మాటలను విని రావణుడు మంత్రులను వీడి కార్యము నెజింగి బలా బలములు 
గుణ దోషములను బరిశీలించి కార్యము నిశ్చయించి రథమున సూతునితో నేంగి మార్గమున 
నరణ్య శోభలను దిలకించుచు సముద్రమున కావలి వైపున నున్న మారీచుని యాశ్రమము 
చేరి మారీచునిచే. బూజితు(డై రాకకు కారణము నడుగం బడి వచించుట. మార్గమున మజ్జి 


చెట్టు కనబడ గరుత్మంతుని యమృ తాపహరణ కథ వర్ణనము. 


కం. విని నిడువెండ్రుక నెగడు వ 
చనమ్ము లన శూర్పణఖ దశగ్రీవుం డం 
త నిజామాత్యులకు నొసగి 


యనుజ్ఞ కార్యము నెజింగి యాత్మం జనియిన్‌ 1. 


ఉ. అప్పని నేరి సత్యముగ నర్థము దర్కము సేసి చక్కంాం 


దప్పుల నింక నొప్పులను దల్చి కడింది నిజాత్మలోనం దా 2. 


తే.గీ. 


ల 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


నొప్పుగ నెన్ని స్వీయ బల మున్నది లేనిది సుస్టిరమ్ముగా 
నప్పుడు నిశ్చయించి పని యాన గృహమ్మున కేగె నంతటన్‌ 


గూఢముగ యానముల శాలకుం జని తేరు 
ద్వరితముగ గూర్పు మని సూతుం బనుప రావ 
ణుండు సారథి లఘు విక్రముండు రథము 


నప్పు డాయత్త మొనరించె నాక్షణమున త్త 


బంగరు తేరు రత్నమయ భాసిత మెక్కి పిశాచ వక్తముల్‌ 

బంగరు భూషణమ్ములను బన్నుగ వెల్గెడు గార్జభమ్ములే 

పొంగున లాగం గామగము బోరన మేఘ నిభస్వనమ్ము లా 

రంగ సముద్ర దిక్కునకు రావంణుం డేగ దొడంగెం బ్రీతిమై 4. 


వింజామర లలర వెల్ల గొడుగు మెజియంగ వైదూర్యము భంగి. దప్త 
కాంచన కుండల కాంతుల దశ వక్తుం డిరువది హస్తమ్ము లింపు గొలుప 
దర్శనీయములు వస్త్రమ్ములు ధరియింప( ద్రిదశారి తాపసాలి దమనుండు 
దశశిర్హ యుత పర్వత నిభుండు రాక్షసేశ్వరుండు వెలింగెను బన్నుగ నట 
స బక విద్యుత్సహిత మేఘ సరణిం దివిరి 

నంబరమునం గామగ రథ మందు నిలిచి 

యేంగు చుండంగ ఘన దర్ప మేర్పడంగ 


రావణుం డత్తజి నెద సంరంభ మడర క్‌ 


సాగర తీర ప్రాంతము 

లోంగాంచుచు శైల పుష్ప రుచిర ఫల సహ 

స్రాగముల వీర్యవంతుండు 

నేగయచు నరదమ్ము పైన నెలమిం బొందెన్‌ 6. 


విమల శీతల జలముల వెలుంగు కొలను 
లమర నెల్లెడల సువిశా లాశ్రమ పద 
ములు పరివృత వేదికలును వెలయ మిగుల 


రమ్యముగ నచ్చ టచ్చట రక్తి గాంచె గం 


వరి యరంటుల. ర్రిక్కిరిసియు విరివి వెలుగ 
నారికేళ వృక్షమ్ములు మూరి యుండ 
సాల తాల తమాల పుష్ప కలిత తరు 


పరివృతంబు భాసిల్లంగ( బన్నుగం గని 8. 


ఉరగవ్రాత సుపర్ణ కిన్నర సహస్రోద్యుక్త గంధర్వులున్‌ 9. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


వర వైఖానస వాలఖిల్య జన సంభా వ్యాజ వంశియులున్‌ 
సు రవిప్రోల్డిత సన్మరీచిపులు సంశోభిల్ల సిద్దాలియున్‌ 
నిర తాహార నియంత్రి తోన్నత మునుల్‌ నిండంగ నా చారణుల్‌ 


కాంచె మాషులు జిత కాములు వెలయంగ 
నచట మిక్కుటము సహస్ర సంఖ్య 
లచ్చర లతి భూష ణాలంకృతలు మాల్య 


విలసితలు రతిజ్ఞ లలన లడర 


శ్రీమతులు సుర పత్నుల చేత సేవి 
తమ్ము భృశము సుశ్రీ కలితమ్ము దేవ 
దానవ గణ చరితము సుధా వ రాశ 


న చయ సంచరితమ్ము వనమ్ము గనియి 


హంసలు ప్లవ సంచయములు క్రాంచద్విజ 
ము లడరంగ నాదముల నొసంగ 
సారసములు వెలు6గ సార వైదూర్య సు 


ప్రస్తరములు కడలి ప్రభల తోడ 


సర్వ సితాంగ భాసిత విశాల సమంచిత మాల్య సంయుతా 
ఖర్వ విమాన తూర్యచయ గర్జన రాజిత వాహ పంక్తి గం 
ధర్వ వరాప్సరో జన వితానము కామగులం దపో జి తా 


పూర్వ సులోక సంచయుల మూరి కనెన్‌ ధనదానుజుం డటన్‌ 


మంచి మ్రాని బంక లంచిత మూరుచం 
దన సహస్ర రుచిర తరువు లడరు 
వనముల గనెం దృష్టిని నొసంగు వాసన 


లు సెలంగం బలు రకములు ముద మొసంగ 


కనియిన్‌ ముఖ్యపు టగరులు 
వనోప వనములు సుగంధ ఫల సంయుతముల్‌ 
కనె జాజుల దక్కోలము 


ల నేగుచు ముదావహముల రావణు డెలమిన్‌ 


కనియెం దమాల సుమములు 
కనియిన్‌ మిరియపు బొదలను గనె ముత్యమ్ముల్‌ 
జను లెండ. బెట్ట దీర 


మ్మున నచ్చోట సముదాయముల నెల్ల దమిన్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ప్రసరించిన శంఖమ్ముల 
వసుధన్‌ విద్రుమ చయముల బంగరు గిరులన్‌ 
వెస గాంచె రజత వర్ణా 


ద్రి సమూహము లెల్లెడలను దివ్య నగములన్‌ 


మేటి యొయ్యరములు సెలయూట లమర 
భవ్య నిర్మల జల సరోవరములు ధన 
ధాన్య సంపన్నములు వనితా మణులు గ 


జాశ్వ రథములతో నగ రాలిం గాంచె 


సింధురా ట్రటమున శీతల మృదు మారు 

తమ్ము నలు దిశలను బమ్మి వీచు 

చుండ జల సమృద్ద శుద్ద దేశమ్ములం 
ధి ధి 

గాంచె స్వర్గ నిభము లంచితముగ 


అట( గాంచె నంత నున్నత 

వట వృక్షము మేఘ సమము వజల(గ శాఖా 
జటలు శత యోజనమ్ములు 

పటు తరముగ నెల్ల దిశల వరముని యుతమున్‌ 


ఏ మహీజ శాఖ పయి మున్నింపుగ గరు 
డుండు భక్ష ణార్భమ హస్తి నొండు కచ్చ 
పము మహాకాయమును మహా బలుండు వ్రాలె( 


గైకొని యలయ కయ్యది యీ కుజమ్ము 


ఖగ రాజేంద్రుండు వ్రాల వి 
టిగను సుపర్ణుండు పక్కి లేని బరువు చే 
నగళాఖ పర్ణ బహుళము 


గగనం బదర భృశ మొక్క క్షణమున నంతన్‌ 


మునులు వైఖానసులు మాషులును మరీచి 
పులును వాలఖిల్యులును ధూమ్రు లజు లెల్ల 
గలసి యుండిరా మజ్జి వృక్షంపు( గొమ్మ 


పైన వైనతేయుండు సుపర్ల్హుం డంత 


వారి పైన దయను బడసి గరుత్మంతు( 


డడరి కొమ్మ నూని యంత వంద 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


యోజనముల దూర మొప్పుగ గొనిపోయె 


స గజ కచ్చపముగ సత్వరమ్ము 


పలలము నారగించి యింకం బన్నుగ నెల్లయు నొక్క సారిగన్‌ 
విలయము సేసి రాత్రిచర వేశ్మము లవ్విట పోన్నతమ్ముచే 
సలలిత మా మునీంద్రులను సన్మతి నుంచి మహాత్ము( డచ్చటం 
దుల యన లేని హర్షమును దోరము వొందెను ధర్మచిత్తుండై 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


రేగ విక్రమమ్ము రెట్టింపు నై హర్ష 

మంది యంత నే/గ నమృత మపహ 
రింప బుద్దిమంతు( డింపైన యట్టి వే 
గమ్ము తోడ౦ జెలంి గరుడుం డపుడు 


ఇనుప గొలుసు లెల్లం ద్రుంచి యింటి రత్న 
మయము భేదించి వడి గరుత్మంతు. డమర 
నాథు భవనమ్ములో రక్షణమ్ము నందు( 


దనరు నమృతమ్ము నపహరించెను బలుండు 


అట్టి యా సుపర్ణుని చేత నవిసిన విట 
పంపు న్యగ్రోధ తరువు సుభద్ర మనగ 
బరంగు దాని గాంచె నట రావణుడు ముని గ 


ణావృతంబై తనరు చుండ బావనమును 


ఉత్తరించి నదీపతి నుదధి నన్య 
పారమున( బుణ్యతర మైన వనము మధ్య 
నడర నేకాంతముగ నక్క యాశ్రమమ్ము 


గాంచె రాక్షసేంద్రుండు దశకంఠుం డపుడు 


అచట కృష్ణాజిన ధరుండు నయిన జడల 
నూని యున్న మారీచుండు నా నియతపు 
భోజనుం డగు రాక్షసపుంగవుం గని 
రాక్షసేంద్రుండు కదియంగ రావణుండు 


చేర రావణుండు శీఘ్రమ మారీచు 
డు విధివంత మంత సవినయమ్ము 
సర్వ కామముల భృశముగ నమానుష 


ములను బూజ సేసి లలితముగను 


26. 


2/7. 


28. 


29. 


30. 


31. 


ఆ.వె. భోజనాదులు స్వయముగ నుదక మొసంగి 
యర వంతములుగ నడరు గిరలు 
హితము లొసంగం బల్కె నిట్లు మారీచుండు 


నా దశానను గని మోదమునను 32. 


ఆ.వె. రాజ! లంక యందు రాక్షసేశ్వర! యెల్ల 
గుశలము గద తిరిగి కోరి యిటకు 
మించి తూర్ణ మరుగు దెంచితే యెట్టి కా 
ర్యమ్ము కలిగె సంశయమ్ము సెలంగె 33. 


కం. అన నిట్లు మహా తేజుండు 
ఘనుండు మారీచుడు దశకంఠుం డంతన్‌ 
విని వాక్య కోవిదుడు వ 


ల్కె నిట్లు తన హితము గోరి గిరలను బెలుచన్‌ 34. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు ముప్పది 


యేనవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 36. 


రావణుండు మారీచునకు జనస్థాన వృత్తాంత మెల్ల వివరించి సీత నపహరించుటకు( దనకుం 


దోడ్పడు మని యా విధము వివరింప మారీచుడు విహ్వలు,డై వచింపం దొడంగుట. 


కం. తోరం బార్తుఃడ( దండ్రీ! 
మారీచ! నుడివెద వినుమ మాటల నెల్లం 
బార విహీ నార్తున కీ 
వే రుచిర శరణ్య డౌదు విప్పుడు నాకున్‌ 1. 


ఉ. మానుగ నేరు దీవు గద మాన్య! మదీయ జఘన్యు డా ఖరుం 
డే నియమింప దూషణుడు నింపుగం గూడ వసించుటన్‌ జన 
స్థానము నందు దీర్ద భుజ సత్వుండు శూర్పణ ఖానుజాతయున్‌ 
మానవ భోజి యా త్రిశిర మాన్య వరాఖ్యుండు నన్య రాక్షసుల్‌ 2. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


శూర వరేణ్య సంచయము సుస్సుట విస్తృత లబ్ద లక్ష్యులున్‌ 
ఘోర నిశాచ రోత్కరము ఘోర వనాంతర మందు. దిర్గుచున్‌ 
వారక ధర్మ చారులకు బాధ లొసంగుచు( దాపసాలికిన్‌ 


మూరి వసింతు రెల్ల రట( బూని మదాజ్ఞ నిరంతరమ్మునున్‌ 


భీమ కర్ములు పదునాల్లు వేవు రసురు 
లుగ్ర శూరులు గురి బడయు ఘన నైపు 
ణులు ఖ రాను వర్తులు బల్లిదులు ఖర సహి 


తమ్ము రాము నెదిర్చి రస్త తతి నాజి 


పరుష మింత యేనిం బలుక కున్నను రోష 
మూని రాము డపుడు యుద్ద భూమి 
యందు ధనువు నూని యత్యుగ్రము విడిచె 


బాణ సంచయమ్ము వారకుండ 


ఘోర కర్ము లసుర వీరులు పదునాల్లు 
వేవురు హతు లైరి భీక రాజి 

నొక్క పదగు చేత నుగ్ర తేజులు మాన 
వుని వలన నకట శర నిశితముల 


ఖరుడు నిహతు( డయ్యు, గయ్యమ్ము నందుదూ 
షణుండు పతితు. డయ్యె సమసె. ద్రిశిరు( 

డనినిం దనరె నిర్భయమ్ముగ దండకా 

రణ్య మిప్పు డింక రామ మహిమ 


పితృ వర్ణితుండు రాముడు 
సతి సీతం గూడి క్షీణ సత్వుం డసుర సై 
న్య తతి వినాశకు( డవనీ 


పతి కుల పాంసనుండు రోష వద్దదయుండై 


చెడ్డ గుణమ్ములం దనరు చేష్టల వాం డజితేంద్రియుండునున్‌ 

దొడ్డగం గర్కశత్వ నిశితుండును లుబు(డు మూర మానసుం 
డ ధ్‌ ఖ్‌ 

డడ్డము నిల్చు ధర్మమున కంతము లేక యధర్మ చిత్తుండై 


గడ్డుగం బ్రాణి కోటి కపకార మొనర్చును రాఘవుం డిలన్‌ 


ఎవ్వని యాజ్ఞ వైర మొక యింతయు లేక బలంపు టుద్ధతిం 
జివ్వున కర్ణ నాసికలు సీల్ప విరూపము నందెం జెల్లియే 


యవ్వసుధాప నందనుని యాలిని సీతను దత్పదేశ మం 


10. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


దవ్వనితా మణిన్‌ సుర సు తాభను దెచ్చుట కిమ్ము సాయమున్‌ 


సాయ ముండ నీవు సరసన నుండంగ 
సోదర సహితమ్ము సురల నైన 
రణమున గణియింప రాక్షస! తోడ్పడం 


గా సమర్థుఃడ వయ! కరము నాకు 


యుద్ధ మందైన వీర్యంపు టుబ్బు నందు 
నైన లేరు నీ కిల సాటి యరయ నెందు 
శూరు(డవు నుపాయమ్ముల నేరు దీవు 
సర్వ మాయల గొప్ప విశారదుండవు 


వచ్చితి నందుల కిత్తటి 

నిచ్చట కేను క్షణదాచరేంద్రా! వినుమా 
చెచ్చెర నీ చేయు పనిని 

మెచ్చు గతి నొనర్ప నీవు మీటి వచింతున్‌ 


కాంచన మృగమ్ము వెండి చుక్క లడరంగం 
గాయ మందెల్ల నందముగ నయి నీవు 
రాఘవుని యాశ్రమము నందు రమణి సీత 


కెదురుగం జరింపు మిటు నటు నింపు గొలుప 


కని నిను మృగ రూపమ్మున 

వనితామణి సీత ప్రీతి బతినిన్‌ సామి 

త్రినింగొని రండని తాంబ 

ల్కును నిస్సంశయముగ గడు లోలత్వమునన్‌ 


చూచి వారు చనిన శూన్యంపు టాశ్రమ 
మందు నున్నసీత నపహరింతు. 
గనక నెట్టి బాధ కమనీయముగం జంద్ర 


కాంతి రాహు వడరి కైకొను గతి 


విగత భార్యు(డై మసలెడు మగని నా ర 
ఘు తనయుని రాఘవేంద్రుని ఘోర తప్తు 
నంత నడరి కృతార్థుండనై సుఖముగ 
నాతని బ్రహరింపం గలను వీత వీర్యు 


అట్లు రామ నామ మాలకింప మహాత్ము 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


వక్త మెండె నంత బరమ తప్పు 
డయ్యి డెంద మందు నత్యధికముగ మా 
రీచు. డడలి కరము చూచు చుండ 


తే.గీ. ఎండిన పెదవులం దడుపు చుండి యార్తి 
నేత్రములు మూయక సురల నిభము నిలిచి 
మరణ మందిన భంగిని మాట లుడిగి 


చూచు చుండెను రావణు. జోద్యముగను 19. 


కం. పరమ విషణ్ణ హృదయుడై 
కరములు మోడ్చి యెజుగంగం గాకుత్ను బల 
య 
మ్ము రుచిర పరాక్రమము వని 


గిర లుభయ హితమ్ములు బలికెను నమ్రుండై 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు ముప్పది 


యాజవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 37. 


రావణుని మాటలను విని మారీచు(డు రాముని గుణ గణములు పరాక్రమమును, సీతాదేవి 


సద్దుణములను వివరించి సీతాపహరణపు టాలోచనను విరమింపు మని వేండుట. 


కం. విని రాక్షశేశ్వరుని గిర 
లను మారీచుండు వాక్య లావణ్యుం డం 
త నిశాచరేంద్రు వీక్షిం 
చి నయమ్ముగ బదు లొసంగెం జింతించి యిటుల్‌ 1; 


తే.గీ. ప్రియములను బల్కు పురుషులు వింత కాదు 
సులభముగ దొరకుట రాజ! పలుకు లప్రి 
యములు నైనను క్షేమము లత్యధికము 
దొరక ననువారు వినువారు దుర్లభు లిల 2. 


తే.గీ. చారుల నియమింపక కడు చపలుండ వయి 


యిటు(గ కుంటి వకట వరుణేంద్ర నిభుని క 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


కం. 


ఆ.వె. 


కం. 


రాఘవుని మహా వీర్యుని రాముని గుణ 
ధాముని నిశాచరేశ్వర! తథ్యముగను 


కలుగును గాక క్షేమ మిలం గౌణప కోటికి సంతతమ్మునుం 
జెలంగి యొనర్పకుండు రఘుసింహుండు భూమి నరాక్షసమ్ముగా 
నిల జనియింప లేదు గద యిజ్జన కాత్మజ నీకు మృత్యువై 


కలుగవు గావె కష్టములు కాంత నిమిత్తము నాకు నిత్తటిన్‌ 


నాశనము కాదు గద లంక నాథుని నిను 
బడసి కామ వృత్తాధిపు గడు నిరంకు 
శుని సరాక్షసముగ ఘన శూరు నిన్ను 
గూడి సర్వము రావణ! ఘోరముగను 


నిన్నుబోలు నట్టి నిర్గుణుం డతి కామ 

ల ౧ 
వృత్తు డయిన రాజు స్వీయ జనుల 
రాష్టమును దనను విలయ మొనరించుదు 


ష్టముగ మంత్రితు. డయి సత్వరముగ 


జనక పరిచ్యుతుం డనంగ జాలము రాముని మేర దాంటం దె 
ప్టు నృవర పాంశనుం డనంగ మూర్ధము లుబ్దుండు కాడు శీలమం 


దును జెడు(గాంచ మెన్నండును దుర్గుణ వంతుడు కాడు సూడంా. 


జన దనం జేత నాహితము సల్ప రతుం డని రాఘవేంద్రునిన్‌ 


వీసము గాంచము తీక్టతం 
గౌసల్యానంద వృద్ది కారకుండు సుమీ 
దోసము లెంచంగ జాలము 


భాసుర గుణ రాసు లందు భాసిల్లు ధరన్‌ 


సత్యవాదిగా దశరథుని, దండ్రినిం 

గైక సేసి నట్టి కపట మందు 

రగులు వానిం జేయ రాము. డరుగుదెంచె 
ధర్మ రతుండు వనికి దండ్రి! వినవె 


జననికి( గైకేయికి( బ్రియ 

మొనరింపం దలంచి తండ్రి కురువుగ రాజ్య 
మ్మును భోగమ్ములను విడిచి 

వనమ్మునకు వచ్చె నతడు వడి దండకకున్‌ 


10. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కర్కశుండు కాండు కాం డవిద్వాంసుండు 
నెన్న, డేనియు నజితేంద్రియుండు 
కాడు దుశ్శుతమ్ము నాడ నసత్యము 


వలుక నివ్విధమ్ము భావ్య మగునె 


రాముండు ధర్మాకారుం 

డీ మహిలో సత్య విక్ర మేద్ధ తనుండు స 
ర్వామర నాథుని భంగిన్‌ 

భూమీశుండు లోకములకు బుణ్యాత్ముండున్‌ 


జానకీ సతిని నిజప్రభావ సు రక్షి 
త రఘురామ పత్ని, దస్కరింప 
నకట కోరు దెడంద నాదిత్యు ప్రభను గ్ర 


హింప నక్కజముగ నెంచు నట్లు 


అమ్ము లెన్న(గ మంటలై యడరు చుండ 
విల్లు కత్తులు కట్టెలై వెలుంగు చుండ 
రాముం డను నిప్పు గొప్పగ రగులు చుండ, 
జొరంబడంగం దగదు నీ కసురవరేణ్య! 


ధనువు ముఖమ్ముగా( బర(గ6 దద్ద శరమ్ములు వహ్ని కీలలై 

తనరంగ జాప బాణ ధరు దస్య వరూధిని: జంపు వాని రో 

షుని ఘను రామ నామ యము శూర! సుఖమ్మును స్వీయ రాజ్యముం 
దనువును వీడి మార్కొనంగం దల్చుట యుక్తము కాదు నాయనా! 


అప్రమేయ తేజు డా రాము( డాతని 
చాప మాశ్రయించి చను జనక సు 
తను హరింప శక్తి దశకంఠ! నీ లోన 


లేదు నిక్క మెంచ వాద మేల 


నిత్య మనుసరించు నిజపతి నరసింహు 
సింహవక్షు వీర శేఖరుని ప్రి 

యతర మైన దార యసువుల కన్న మి 
న్నయగు నాతనికి ననయము సీత 


రాఘవునకు నోజస్వికి మేఘ వర్గు 
నకు( బ్రియతరంపు భార్య యనల శిఖా ని 


భము వెలుంగు సుమధ్యను రమణి దాక 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


గా నశక్తుండ వీవు రాక్షసవరేణ్య! 


కం. అసురేంద్ర వ్యర్థపుం బనిని 
వెసం జేయం దొడంగు దేల విడువుమ భీమం 
పు సమరమం దతండు కనిన 
బస చెడ నంత మగు నీకు బ్రతు కిక ధరలో 19. 


కం. విను జీవితమ్ము రాజ్య 
మును సుఖములు దుర్లభములు పుడమిని గాంచన్‌ 
మన నెంచిన( జిరకాలం 


బొనరుప కప్రియము సుంతయును రామునకున్‌ 20. 


చం. సచివుల నా విభీషణుని సర్వులం జక్కంగ సంప్రదించి న్స్‌ 
వుచిత విధమ్ము నిశ్చయము నోర్మి నొనర్చి గు ణాగుణమ్ములం 
బ్రచురత నెన్ని నీ బలము రామ బలమ్ము హితం బపథ్యముల్‌ 


రుచిరముగా గణించియు నలోలత( గార్యము నిశ్చయింపుమా 21. 


కం. నే నెంచను యుక్తం బని 
వానిని గోసల కుమారు బవరమున( గనన్‌ 
నా నుడులను యుక్తములను 
మానుగ వినుమా తిరిగి క్షమములన్‌ శ్రద్ధన్‌ 22. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు ముప్పది 


యేడవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 38. 


మారీచుడు మున్ను రాముని వలనం దనకుం గలిగిన విపత్తు నెల్ల వివరించి యాతని శౌర్య 
పరాక్రమములను వర్షించి రామునితో యుద్దము సేసినం గలుగు దుష్పరిణామములను 
వివరముగా. దెలుపుట. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


మును భువిం దిర్గుచున్‌ బలము మూర సహస్ర గజోగ్ర తుల్యమై 
ఘన గిరి సన్నిభం బసిత కజ్జలవర్ణ శరీర ధారి నే 

వనమున స్వర్ణ కుండల విభాసిత రత్న కిరీట ధారినై 

జనులకు దండకా తటి నొసంగుచు భీతిని మిక్కుటమ్ముగన్‌ 


కరమున బరి ఘాయుధ మూని కాన లోన 
సంచరించుచు సతము భక్షించుచు ముని 
మాంస మాశ్రమమ్ములను విధ్వంస మడరి 
చేయు చుంటి వీర్యమున నమేయముగను 


చాల కలగి విశ్వామిత్ర సన్మహర్షి 
9 
నా వలన దశరథ నరనాథు కడకు 
నేగి స్వయముగ మారీచు. డిచ్చు చుండె 


బాధలను బర్వముల నంచు. బలికి యంత 


రాము డొసంగు రక్షణము రాజ యనంగను ధర్మచిత్తునిన్‌ 
భూమి విభుండు గాంచి ముని పుంగవు( బంక్తి రథుండె యిట్లనెన్‌ 
రాముండు ద్వాదశాబ్దుండు ధరం బసివా( డకృతాస్తుం డెన్నంగా 

నీ మ దనీకముం గలసి యింపుగ వత్తును దాపసేశ్వరా! 


వచ్చి స చతురంగ బలము స్వయమ్ముగ 
మునివరేణ్య నీవు మనము నందు. 
గోరు వారి నెల్ల ఘోర రాక్షసుల వ 


ధింతు నీ రిపులను వంత వలదు 


అన విని ముని రాజున కనె 
జననాథ! జగములలో నిశాచరు( జంపన్‌ 
ఘను. డీ రాముడు తక్కన్‌ 


విను మన్యులు చాల రాజి వీరవరేణ్యుల్‌ 


పుడమి ధవ! విదితము ముల్లోకములకు సు 
రలకు నీయ నెంచి రక్ష కర్మ 
మింపుగ దివిరి యొనరింపంగ దశరథ! 


నీవు విక్రమమ్ము నెగడ మున్ను 


ఉండ నిమ్ము గొ ప్ప దండు నిచట బరం 
తప! సమర్దుం డౌాను దద్ద బాలు 


డైనను ఘన తేజు. డాపంగం గొని పోదు 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


రాము నింక నీకు క్షేమ మగును 


ఇవ్విధ మని విశ్వామిత్రు( డేగ రాజ 
నందనుని గొని సంప్రీతి నంది చిత్త 
మందు స్వీయాశ్రమమునకు నంత యజ్ఞ 


దీకితుం డయ్య దండక స్థిరపు టెడంద 


యాగము కావ నిల్చెను మహాధను వూని సరోరుహాక్షుండే 
బాగుగ రాని మీసముల బంగరు హారము తోడ నేక వ 
స్తాగణితప్రభా రఘు కులాధ్యుండు నింపుచు దండ కాటవిన్‌ 


వేగమ స్వీయ తేజమును వెల్లెను బాల శశీంద్రు భంగినిన్‌ 


వచ్చితి మేఘ సన్నిభుండ బంగరు కుండలముల్‌ వెలుంగ నే 
నచ్చపు బల్లిదుండను వరాలి నిమిత్త మహోగ్ర దర్పు(డం 
జెచ్చెర నాశ్రమమ్మునకు( జేవ సెలంగంగ సాయుధుండనై 


యచ్చట గాంచి నన్నతండు నస్త్రము సజ్యము సేసి నిల్వంగన్‌ 


మోహమున నేరక బలము ముద్దు లొలుకు 
బాలు డంచు విశ్వామిత్రు పరమ వేది 
క పయికి వడి దూంకం దొడంగగా నతండు 


శత్రు చయ నిబర్హణు( డంత శరము విడువ 


తగుల బాణ మంత నెగిరి నే నంబుధి 

తీర మందు గూలితి వడి వంద 
యోజనముల దూర మొక్కయుమ్మడి రామ 
శర రయమునం దెలివి సన్నగిల్ల 


చంప నెంచ కున్న సంరక్షితుండ నైతి 
వీర వరుని చేత వారినిధినిం 
గూలం దెలివి నంద మేలుగం బెద్ద త 


డవున కంత లంక డాసితి వడి 


అస్త్ర విద్య నింక నధికముగా నభ్య 
సింప నట్టి వాని చేత సులభ 

కర్ము డైన యట్టి కాకుత్సుచే ముక్తుం 
డను సహాయు లెల్లరును సమసిరి 


ఆపంబడంగ నా వలన నాంగక రామ విరోధ మెన్నణా 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


నాపద లందు జిక్క గల వత్యధికమ్ముగ రాక్షసేశ్వరా! 
యేపుగ భోగ లాలసుల కింకను బర్వ ర తాసు రాలికిం 
దాపము లింక( గీడులను దప్పక యిత్తువు నమ్ము రావణా! 


సౌధ పంక్తుల విలసిల్లు సర్వ రత్న 
భూషితమ్మును లంకను బురము నింక 
గాంచం గల వీవు నాశము గాంగ జాన 

కీ నిమిత్త మక్కట మూండం గీడు భృశము 


పాపములు సేయ కున్నను బాప సంశ్ర 
యమ్మున శుచులు నన్య కృతాఘ రాశి 
వలన నశియింతు రెట్ట్లన బాము లున్న 


కొలను లోని మత్స్యమ్ములు కూలు నట్లు 


మంచి లేపనముల మించు దివ్యాభర 
ణ ఘన భూషితులను నాశమై ప 
డగ ధరాతలమున విగతాసువుల( గాంచ. 


గలవు నీదు దోషముల నసురుల 


హృత దారల సహ దారల 
హత శేషుల నశరణుల మహాసుర గణ సం 
తతి వీక్షింతువు దశ కం 


ఠ! తాపము సెలంగ మిక్కుటముగ నెడందన్‌ 


శర జాలమ్ము కురియ ని 

ప్పు రవల నట గ్రక్కు చుండి పుర గృహములు బా 
సురముగంగాలంగ లంక న 

సురేంద్ర వీక్షింతు వీవు సూ నిక్కముగన్‌ 


పర దారగ్రహణమున క 
తిరిక్త పాపమ్ము లేదు దేవేరు లహో 
పరగుంచు నుండ సహస్రము 


లు రాక్షస వరేణ్య! నీకు లోలత యేలన్‌ 


నీదు భార్య లందు నిరతి నుంచుము రక్ష 
నిడుమ రక్కసులకు నింపుగ ధన 
మాన రాజ్యములకు మానుగ నీ ప్రియ 


జీవితమున కసుర శేఖర! యింక 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


కం. దారల సౌమ్యల మిత్రుల 
నారసి మనం దలచిన జిర మానందముగా 
నా రామున కప్రియముల 
నే రీతిని జేయ కయ్య! యిన్నం డైనన్‌ 24. 


కం. యమ సదనమ్మున కేగుదు 
రమణికి సీత కిడ బాధలను నా గిర లిం 
క మది వహింపక శర జా 


లమున సబాంధవ మణంగి రాముం డేయన్‌ 25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు ముప్పది 


యునిమిదవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 39. 


మారీచుడు మరణమును దప్పించుకొని లంక నుండి దండకారణ్యమునకు( జేరి తిరిగి తాను 
వర్తించిన వృత్తాంతమును దెలిపి రామునకు నెగ్గు+ జేయ విరమించుకొను మని రావణునకు 


హితబోధ సేయుట. 


కం. అని యివ్విధి మారీచుండు 
వినుమ బదు లిడక జరిగిన వృత్తాంతమ్ముం 
గన విడుదల నెట్టులొ నే 
నని దాని వచింతు నీకు నని యిట్టు లనెన్‌ 1. 


ఆ.వె. అంత ధైర్య మూని యసుర వరేణ్యుల 
జింక రూప ధరుల స్నేహితులను 
గూడి వారి తోడం గూర్మి వచ్చితి దండ 
కా వనమున కేను జేవ మీటి 2. 


చం. తిరుగుచు దండకావనిని దీప్తపు జిహ్వయు తీక్ట దంష్టముల్‌ 
పరంగంగ దీర్ద కాయుండను భైరవ సన్మృగ రూప ధారినై 


స్థిరముగ నగ్ని హోత్రముల దీర్థము లందును వృక్ష జైత్య పం 3. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


క్తి రతి మునివ్రజమ్ములను దిప్పలు వెట్టుచు మిక్కుటమ్ముగన్‌ 
శన, ల 


చంపి తాపసులను సద్దర్మ చారుల 
మాంస రక్తములను హింస గ్రోలు 
చు6గడు క్రూరముగ బుషులను బీడించుచు 


నెత్తు రాని యైతి మత్తుండ నట 


ధర్మ దూషకుండం దద్దయు నవ్విధి 
మూరు చుండ. బురుష పుంగవుం డగు 
రాముని ముని వేష రమ్య తనుని సీత 


నింక లక్ష్మణుం గని యిద్ద బలుని 


తాపసు సర్వ భూత రతు. దద్రఘు సూను వనాగ తార్యునిం 
దాపసుణాః దలంచియు మితమ్ముగ భోజన మారగింపణగా 
వే పరువెత్తి శృంగములు పెద్దగ నున్న మృగాకృతిన్‌ రుషన్‌ 


భూపతి పుత్రు వీర్యమును బూర్వము గాంచ స్మరించి మార్కొనన్‌ 


వాని బలము మజిచి పూర్వ వైర మెంచి 

నెగ్గ నెంచి మునుపు దెబ్బ నేందలంచి 
యతండు విల్లునెత్తి రిపు లయంపు నిశిత 
శరము లేయ మూటిని రాముండు రవ మడర 


వజ్ర సన్నిభమ్ములు రామ బాణములు సు 
ముక్తములు రక్త భోజనము లగు మూడు 
నరుగుదెంచెం బెన్ముడులతో నంత( బాబి 

నే నసురు లిద్దజు సమసి నేలం బడిరి 


రామ బల మెటి(గిన వాండ భీమ భయము 
నంది పాటి(గ బ్రతికితిం బొంది జీవి 

తమ్ము నిట కేంగు దెంచితి దాపసుని వి 
ధమ్ము బ్రతుక జాగితి నే శమమ్ము నూని 


తరు తరు లందు నా యజిన ధారిని నారల నూను వానినిన్‌ 

వర ధను వూని హస్తమున( బాశముతో యము భంగి నున్న యా 
నరవరుః గాంచు చుంటిని ఘనమ్ముగ భీతి చెలంగ రాము నే 
నరయుచు వేల రాములుగ నంతట రామ మయంబుగా వనిన్‌ 


రాముని సతతమ్ము రాక్షసాధిప! కను 


10. 


11. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


చుంటి నిందు నందు నొంటరి నడ 
రినం గల నయినను విరివిగ సంభ్రమమున( 
జేతనమ్ము చెదర చింత తోడ 


రామ భయము మీటి రావణ! విన్న ర 
కార ముండ మొదలు మూరు వస్తు 
రాసుల నరయంగ రత్నము రథము ము 


న్నగున వెల్ల నెదం గలుగు భయమ్ము 


నే నెబు(గుదు మిక్కుటముగ 
వాని ప్రభావమ్ము తగదు భండన మెన్నం 
డా నరవర రామునితో, 


దాను బలి నముచుల నైన, దథ్యము చంపున్‌ 


వలసిన రామునితో నని 
జలుపుమ లేదేని యింక క్షమియింపంగా( 
దలశుమ నం గన నెంచిన 


వలదీ రఘు రామ కార్య వాంఛయె నీకున్‌ 


ధర్మ మందు సంతతమ్ము దనరువార 
నేకు లన్య జనులవౌ కృతాప 
రాధముల( జెడుదురు రావణ! భార్యా కు 


మార బంధు యుతము మంచి వారు 


అట్టి నేను వినుమ యపరాధ మీ వొన 
రింప వే నశింతు గంప మడర 
నీకుదోచినదియ నీ వొన రింపుమ 
యనుగ మింప నిప్పు డసుర వర్య! 


రాముండిల మహా తేజుండు భీమ బలుండు 
కోపి గాకుండు గాక కాకుత్సుం డసుర 

(a) 
లోకమున కంతకుండును భీకరముగ 


గాక యుండును గాక రాక్షసవరేణ్య! 


శూర్పణఖ నిమిత్తమ్మున( జూవె ఖరుండు 
తబ్బనస్తాన వాసుండు ధర్మ రహిత 

పథ 
మట నతిక్రమింప(గ రాము డపు డతనినిం 
గూల్చె నక్షిష్ట కర్ముండు ఘోరపు టని 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


కం. పలుకుము యున్నట్టి విధము 
పలలాశన వర్య! యచట బరగిన దానిం 
దలడు(గ రామాతిక్రమ 
మల కలదే యిందు. జెపుమ యావంతైనన్‌ 19. 


కం. వినకున్న నీవు నాదువ 
చనములు బంధు హితములను జక్క(గ దశకం 
ఠ! నశింతు సపరివారం 


బని రా మాజిహ్మ శర చయమ్మున నిపుడే! 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు ముప్పది 


తొ మ్మిదవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 40. 


యుక్తము లైన మారీచుని పలుకల నాదరింపక రావణు(డు రాజుగా నతని నాజ్ఞాపించి చేయ 
వలసిన పనిని వివరముగా నుడివి చేయనిచో వధింతు నని భయపెట్టుట. 


కం. యుక్తములు సమర్థమ్ములు 
రక్తిన్‌ మారీచు( డనంగ రావణుండు నిరా 
సక్తుండు దానొల్లండురు 
గ్యుక్తుండు తగు నొషధమును గొనని విధముగన్‌ 1. 


కం. ఘన యుక్త భాషణోక్తునిం 
గని మారీచు నపుడు దశకంఠుండు పరుషం 
పు నుడులు రాక్షస నాథుం 


డనెంగాల సుచోదితుండు భృ శాయుక్తములన్‌ 2. 


చం. పలికితి తాటకేయ! కడు వ్యర్థ వచస్సు లయుక్త రీతి ని 
షృలములు మిక్కుటమ్ముగను బాతిన బీడుల యందు విత్తన 
మ్ముల వలె బాప శీలుండును మూర్చుండు రాముడు మానుషుండు మి 


క్కిలి యసమర్హుః డౌను బరికింప జయింప(గ నన్ను నాజిలో 3. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


విడిచి స్వ రాజ్యమున్‌ సఖుల వింతగ మూర్దత( దల్లిదండ్రులం 
బడతికి వాక్య బద్దుం డయి ప్రాకృతు భంగి వనమ్ము. జేరెనే 

కడు వడి నా ఖ రాంతకునిం గయ్యము నందు వధింపశగా వలెన్‌ 
నడవగ ముందు నీవు రఘునాథు సతిన్‌ హరియింపశా వలెన్‌ 


తోచెను నిశ్చయంపు గతి దొడ్డగ నాదు మనమ్ము నందు మా 
రీచ! మరల్ప నేరికినిం బృథ్వి సురాసుర సేంద్ర కోటికిన్‌ 

వేచిన న న్నసాధ్య మి(క బృష్టుండ వైన గుణాగుణమ్ములం 
బ్రోచు విధమ్ములం దెలుప మూరి వచింపంగ నొప్పు నీ కిటుల్‌ 


వృది నెంచిన మది విబుధులు ప్రశ్నింప 
wm 

రాజు చెప్పం దగు నిల మృదువుగను 

బ్రాంజళు లయి సచివ వర్యు లప్రతికూల 

ములు వచింప వలయు మూర వినతి 


మాన హీనముగ మహావమర్దముగను 
హితము లైనను మారీచ వితతముగ వ 
చింప భాషణములు సంతసింప డెట్టి 


రాజు మానార్హుండు ధరాతలమ్ము నందు 


రూపు లైదింటిని ధరించు భూపవరు( డి 
ల నమితౌజసుండు య మానల వరు ణేంద్ర 
చంద్ర రూపమ్ములను దండ సంజ్వర ప్ర 


సన్నతా విక్రమమ్ములు సౌమ్య మడర 


కాన మహాత్ములు పార్టివు 

లో నక్తంచర! భృశంపు టున్నతి వారెం 
దేని యవస్థల మాన్యులు 

నై నిత్యము పూజనీయు లౌదురు వింటే 


ఆడెదవు పరుషము లభ్యాగతుని తోడ 
దుర్మనమునను గుణ దోషముల న 
డిగితినె నిను హిత మడిగితినె యమిత వి 


క్రముండ! నా యడిగిన కార్య మూను 


ఎలమి నుత్తమంపు టిక్కార్య మందు సా 
హాయ్యము నొనరింపు మయ్య వినుము 


10. 


11. 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


యయ్య దెట్టి దనిన నెయ్యము తోనావ 
చనము లెల్ల నిపుడు చక్క/ాను 


కాంచన మృగమ్ము వెండి చుక్క లడరంగం 
గాయ మందెల్ల నందముగ నయి నీవు 
రాఘవుని యాశ్రమము నందు రమణి సీత 


కెదురుగం జరింపు మిటు నటు నింపు గొలుప 


కని మాయా మృగమును గాం 

చనమును విస్మయము నంది జానకి నిన్నున్‌ 
వనితా రత్నం బంతంబ 

తిని రాఘవు క్షిప్ర మడుగు దెమ్మని ప్రీతిన్‌ 


పాసిన రాముండు దూరము 
వాసిగ మారీచ! రాము స్వరమున నిట్లున్‌ 
హాసీతా హాలక్షణ 


గాసిల జానకి యజవుమ కలవర మీయన్‌ 


సంభ్రమించి యంత సౌమిత్రి తా విని 
సీత ప్రేరణమ్ము సెలంగ మిగుల 

రామ మార్గ మెంచి రయమున నేగంగం 
దొడంగుం బ్రేమ చేతం దూర్ణముగను 


వెడలంగ రామ లక్ష్మణు 

లడరి యడలి యపహరింతు నవనిజ నంతన్‌ 
వడి సుఖ మేపారంగ నిం 

ద్రుం డా శచీ దేవిం గొనిన రూపున నసురా! 


ఇప్పని ముగించి వెడలుమ యిష్ట మైన 
రీతి నింపుగ నింక మారీచ! యిత్తు 

నర్ధ రాజ్యమ్ము సువ్రత! యరుగు గార్య 
సిద్దికిని దండక కింక వచ్చెదను వెనుక 


వనిత సీతను గొని వంచించి రాఘవు( 
జేయ కెటి రణము శీఘ్ర మేను 

ద న 
లంకకై వెడలుదు లబ్ద కాముండనై 


తోడు నీవు రాగం దుష్టుండ నయి 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


తే.గీ. చేయ కున్న నిప్పని నీవు పాయ కేను 
నిన్ను జంపుదు బల్మిని నేను జూతు 
నీ వొనర్ప రాజాజ్ఞను నెటిప నట్టి 
(sg లట 


వారు సుఖియింపక నశింత్రు వసుధ లోన 19. 


తే.గీ. జీవితము సంశయం బగుం జేర నతని 
దథ్య మగు నెదుర్ప(గ నన్ను ధరణి మృత్యు 
వున్న రీతి నెల్ల, దలంచి యుక్త మైన 
దాని బుద్ధి నెజింగి చేయం దగుదు వీవు 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నలువదవ 


సరము. 
౧ 


అరణ్య కాండము 
సర్గము 41. 


రాజుగా రావణు(డు మారీచునిం బ్రతికూలముగ నాజ్ఞాపింప( బరుషములైన వాక్యములతో 
మారీచుడు హెచ్చరించుట. 


కం. ఆనతి నీయ విభునిగ ద 
శాననుండు విరుద్ద గతిని నా యసురు డనెన్‌ 
వానిం గని మారీచుం 


డూని కినుకను బరుషంపు టుక్తుల నిట్లున్‌ 1. 


తే.గీ. పాప కర్మ మమాత్యుల బంధు సుతుల 
రాష్ట్ర సంయుతమ్ముగ ఘోర లయపు( గార 
కమ్ము నొనరింప(గా సమకట్టి తీవ 
యెవ్వని యుపదేశం బిది యవ్వ చెపుమ 2. 


తే.గీ. పాప కర్ముం డెవ్వండు సహింపకయె నీదు 
సుఖము నించుక నిజ మనస్సున గపటపు 
బుద్ది నూని మృత్యు ద్వారమునకు నెట్టి 
థ ల 
నెవ్వని యుపదేశం బిది యవ్వ చెపుమ 3. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


తప్పక నీదు శత్రువులు దార్జ్యములోం గన నీకు హీనులే 
యప్పరిపంథు లెల్ల రిటు లాజిని బల్లిదుచే నశింప ని 

న్నిప్పుడు గాంతురే యహితు లెవ్వరు స్వీయ కృతమ్ములే నినున్‌ 
ముప్పుల నింప నిట్లు ప్రతిబోధన మే రొనరించి రక్కటా 


చెడ దారి యందు. బడని న్నాపరు 
(నే ms 

నీ యమాత్యు లెల్ల హేయ మైన 

బుద్ది నూని తూర్ణముగ వధింపం దగిన 

వారు కాని చంప బడంగం గనను 


చెడు గతిని జరించు కడు కామ శీలుని 
విభుని మంత్రు లింక విబుధు లల్ల 
రన్ని వేళ లందు నడ్డు కొనంగ నర్హు 

ms బౌ 


లడ్లుకొనరు వార ణార్లు నిన్ను 
wm బౌ 


సుగతిని ధర్మ మర్థము యశో యుత కామ మమాత్యు లింపుగం 
బగతుర జేత లందు వర! పార్థు ప్రసాదముచే గడింతురే 

విగత ఫలంబునై చెలంగుం బృథ్వినిం దద్వ్యతిరేక మైనచో 

నగణిత బాధ లందుదురె యన్యులు దుర్వ్యసనుండు రాజు కాన్‌ 


రాజు కావలయును రక్షితుం డనయమ్ము 
ధర్మ విజయములకు( దల(ప రాజు 

వితత మూల మగుట విజయు లందు వరిష్ట! 
స్వీయ మంత్రి గణము చేతం గరము 


పరిపాలింప(గ రాజ్యము 
తరం బగునె రాజ! తీక్టతను బ్రతికూ లా 
వరణములా కృత్యములను 


గర మవినీతిం దనరెడు కార్యమ్ములనున్‌ 


గతిని గుంత లున్న నతిమంద సారధి 
తోలు శీఘ్ర హరుల వోలె తీక్ష 
౮ 
మంత్రము లొనరించు మంత్రులు నినుగూడి 


భ్రష్టు లగుట ధ్రువము రాజ్య మందు 


పరుల యపరాధమునన స 
పరిచ్చదము సాధు జనులు పావన సద్ద 


ర్మరతు లనేకు లిట నశిం 


10. 


11. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తురు లోకమున నసురేంద్ర! తోరముగ6 ద్వరన్‌ 


వాడి కాగ స్వామి ప్రతికూల భూపాల 
రకితు లయి నట్టి ప్రజలు వర్ల 

ట్‌ ధ 
నమ్ము నంద లేరు నక్క బారి బడిన 
మేక వోల నో యమిత్ర దమన! 


నశియింతు రవశ్యము క 
ర్కశుం డయిన రాజు తాం బరాజితు. డగుచుం 
గృశియింప నింద్రియమ్ముల 


భృశ దుష్ట మతిం జరింపం గృత నిశ్చయుడై 


అగపడెను గాకతాళీ 

య గతిని ఘోరంపు బాధ యడరుచు నాకున్‌ 
వగ పేమని నేం జెప్పుదు( 

బగులుదువు స సైన్య మీవు బవరం బందున్‌ 


రాముడు నను జంపి రావణ! నిన్నచి 
రమ్ము జంపు ఘన రణమ్ము నందు 
నా కరి కరముల వినాశ మిష్ట మగు(గృ 


తార్జుడ నని తలంతు నంచితముగ 


రామునిం గని నంత రావణ! తప్పదు 

చావు నాకు నేరు మీవును జన 

క సుత నపహరింపంగ సబాంధవము నీదు 
మరణ మింక వడి యడరం గల దని 


అవనిజం గొనితేర నాశ్రమ మందుండి 
నన్ను గూడి యసుర నాథ! నీవు 
నేను లంక యని నిక్కము రక్కసు 


లల్ల రుండ రయ్య! కల్ల కాదు 


నిను వారింప హితైషిని 

వినవు నిశాచర! పలుకులు వింతగ నకటా 
వినరు నరులు స్నేహితుల వ 
చనమ్ములు పరేత సములు చా వడరంగన్‌ 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నలువది 


యొకటవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 42. 


మారీచుడు పలికి యట్లు రావణునితో నేగెదమని పలికి యందమైన లేడి రూపము నూని 
వనములో సీతా దేవి యెదుట చరించు చుండ జానకి చూచి యాశ్చర్యపడుట. 


కం. అని దీనుండై యిట్లు వ 
చనములు మారీచుడు ఘన సంత్రాసముతో 
డ నిశాచరా! వెడలెద మ 


నెను రావణుం గాంచి యంత నిశ్చిత మతియై 1. 


కం. కనబడం గోదండ సశర 
ఘనాసి ధారి కట దిరిగి కాకుత్సున కే 
(౧) 
ను నను వధింప(గ నెత్తం 


గ నాయుధమ్ములు నశింతు. గానన మందున్‌ 2. 


ఆ.వె. రాముని నెదిరించి రణమున బ్రతుకు బ 
డయు టసంభవమ్ము డాసె నిన్ను 
గాల దండ హతుని గాకుత్సు డన్య య 
ముం దడన నిపుడు నిక్కమును దలంప 3. 


తే.గీ. ఇవ్విధి దురాత్మునకుం జేయ నేమి కలదు 
నాకు వీక్షింప నసురేంద్ర! వీ(క నేంగు 
వాండ నయ్య! నిశాచర! భద్ర మింపు 


గా నగును గాక యిక దశకంఠ! నీకు 4. 


చం. ముదిత మనస్సు డయ్యె విని ముచ్చట నా వచనమ్ము లెల్లన 
ట్లుదితము కా6గ రావణు(డె యుర్వి భయంకరు( డంత( గౌంగిలిం 
ఈ దనరి చేర్చి గాఢముగం దద్దయు.ః బ్రీతి చెలంగ నిట్లనెం 


బదిలము మద్వశుండ వయి భాసిలి తన్య పలాశి వీవు మున్‌ 5. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


చం. 


త్వరితము రత్న భూషితము పన్నుగ నెక్కుమ నన్ను గూడియున్‌ 


ఖర వరు లీ పిశాచ నిభ కమ్ర ముఖమ్ములు లాగుచుండణాం 
బరమ రథమ్ము జానకికి. బన్నుగ లోభము కల్ల జేసి నీ 
వరుగు యథేచ్చ శూన్యమున నా సతిం దెత్తు విదేహ కన్యనున్‌ 


అంత రావణ మారీచు లా విమాన 

సన్నిభ రథమ్ము నెక్కి యాశ్రమ తలమ్ము 
నుండి శీఘ్ర తరమ్ముగ నుద్యమించి 
వెడలంగ దొడంగి రిద్దజు పేర్మి భీతి 


చూచుచు+ బట్టణమ్ములను శోభిత పర్వత కాననమ్ములన్‌ 
లోచన హర్ష దమ్ములు సరోవర రాష్ట్ర పురవ్రజమ్ములన్‌ 
వే చని కాంచి రంత రఘు వీర వరేణ్యు వరాశ్రమమ్ము వీ 
క్షోచిత దండకా వనిని నుత్సుక రావణ తాటకేయులే 


డిగ్గి స్యందన రాజము నగ్గలముగ( 

గాంచన విభూషితమ్మును గరము నూని 
రావణుండు మారీచునితో వచించె 
వాక్యముల నివ్విధమ్ముగం బడసి ముదము 


ఆశ్రమంబు గనుమ నర,టులతో వెల్లు 
చుండె నదియ స్నేహితుండ! శీఘ్ర 
మడరి మనము వచ్చి నట్టి పనిని, జేయ 
నుద్య మింపు మయ్య! యుచిత రీతి 


విని రావణు నా వచనము 
లను మారీచు. డసురుండు లలిత మృగపు రూ 
పును ధరియించి తిరుగుచుం 


డెను రాఘవు నాశ్రమపుం దటి విలాసముగన్‌ 


లలిత తరాకృతిం దనరె రమ్యత రాద్భుత దర్శనమ్మునున్‌ 
వెలయ సి తాసి తాస్య మతి వింత మణిప్రవ రాగ్ర శృంగముల్‌ 
సలలిత రక్త పద్మ ముఖ చారు తరోత్సల సన్ని భశ్రవ 


మ్ములు రుచి రేంద్ర నీల సమముల్‌ దశనచ్భ్చదముల్‌ విరాజిలన్‌ 


గ్రీవ మొకింత యున్నతము గెల్చెను గుక్షియె కుంద వజ్ర చం 
ద్రావిరళ ప్రభా ద్యుతినిం బ్రక్కలు వెల్లె మధూక తుల్యముల్‌ 


పావన పద్మ కేసర నిభంబులు డెక్కలె యభ్ర రోహముల్‌ 


10. 


11. 


12. 


13. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


వావిరి సన్నముల్‌ మృగపు బాదము లంచిత సంహతమ్ములున్‌ 


క్షణమున నింద్ర కార్ముక నికాశ సువర్ణ నిజోర్ట్య పుచ్చమై 
గణిత మనోహ రాభ్ర సమ కాయ మృదుత్వ రుచిప్రభాసమై 
మణిమయ దేహ కాంతుల సమంచిత సన్మృగమై చెలంగి రా 


ణ్మణి రఘురాము నాశ్రమము మానుగ నింపెను స్వీయకాంతులన్‌ 


వివిధ ధాతు వర్ణమ్ముల వితత దర్శ 
నీయ రమ్య రూపమ్ము నూని యసురుండు 
లోబినిగ జేయ వైదేహి రుచిర శాద్వ 
ల వనిందొడంగెను జరియింప లలితముగను 


వెండి చుక్కలు వందలు వెలయు చుండ 
నందముగ గన్పడుచు నంత నందు నిందు 
జెట్టుల చిగుళ్లు విజుచుచు. జెలంగి మిగుల 


బేర్మి విహరింప జాగెను వింత మృగము 


అరంటి చెట్ల చెంత కరిగి మంద గతిని 
కర్ణికార తరుల( గదిసి యిటు న 

టు తిరుగుచును దడబడుచు సీత దర్శనా 
రమ్ము వేచు చుండి సమ్మదమున 


రమ్య పృష్ట ముండ రాజీవ సదృశమ్ము 
మృగ వరేణ్య మపుడు మించ సుఖము 
రతిం జరించు చుండె రామాశ్రమ పదమ్ము 
చెంత వెల్లు లీని సంతతమ్ము 


మృగ రాజం బటం గొంత దూరము సనున్‌ మిథ్యా గతిం దిర్గియ 
ట్టి గతిం దా మరలున్‌ ముహూర్తమున బాటింపంగం గ్రీడారతిం 
దగం గూలం బడు నంత భూమి పయి బంతం బూని నిశ్చింత వే 


గ గతిం జేరు. దదాశ్రమంపు( గడపం గాంచున్‌ మృగవ్రాతమున్‌ 


మృగముల ననుసరించుచు మృగ వ రాకృ 
తి. దనరుచును మారీచుడు తిరిగి వచ్చు 
జానకీ దర్శ నార్థము దాను చిత్ర 
మండలములం దిరుగు చుండు గండు మీజ 


చేరును జూచి జింకలను జేరువ( గన్పడు నన్య జీవులన్‌ 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


వారక చూచు వాసనను బాబును దిక్కుల కెల్ల బిమ్మటన్‌ 
మూరిన నిచ్చ. జంపి తిను బుద్దియ చంపండు తాశి దాతుగాం 
దోరపు స్వీయ భావమును దుష్ట మనమ్మున రక్కసుం డటన్‌ 


ఉ. పూవులు గోయం గోరుచును బూర్ణ శశిద్యుతి సన్ని భాస్య సీ 
తా వనితా మతల్లి తమిం దా నరుదెంచెను బుణ్య నేత్ర యా 
పావన పాద పావలిని బన్నుగం జేరె నశోక కర్ణికా 


రావలి చూత వృక్ష నిచయమ్ముల చెంతకు నంత దిర్గుచున్‌ 22. 


కం. వన వాసమున కనర్హ న 
లినాక్షి ముక్తామణి సలలిత చిత్రాంగ 
మ్మును రత్న మయ మృగమ్మును 


వనితామణి సీత గాంచె. బరమ ముదమునన్‌ 23. 


తే.గీ. రుచిర దంతాధర రమణి రూప్య ధాతు 
నిజ తనూరుహమును విస్మయ జని తాంత 
రంగ యుత్సుల్ల లోచన రాగ మలర 


విరియ స్నేహము వీక్షించెం బృథ్వి తనయ 24. 


ఆ.వె. ఆ మృగమ్ము కూడ నవనిజ నా రామ 
దయిత నచట నరసి తద్వనమును 
వెలుగ జేయు నట్లు విహరించె మాయా మృ 


గమ్ము మరల మరల నెమ్మి తోడ 25. 


కం. మును గాంచ నట్టి యా మృగ 
మును నానా రత్నమయ మపూర్వము నచటం 
గని పరమ విశయమ్మును 


జనకాత్మజ సీత వడసె స్వాంతం బందున్‌ 26. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నలువది 


రెండవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 43. 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


మాయా మృగమును గాంచి సీత యానందముతో భర్తను లక్ష్మణునిం బిలిచి దానినిం దెమ్మని 
వేడ లక్ష్మణుడు సందేహించి యది మారీచుని మాయ యగు నని పలుకగ రాముడు సీత 


కోరిక తీర్చుటకై సీత రక్షకై యుండ మని తమ్మునితో: బల్కి జింకను బట్టుకొనం దా నేంగుట. 


కాంచి మృగమ్ము( బార్భ్యముల గాంచన రాజత వర్ణ బాసమా 
నాంచిత శోభితమ్ము విమలాంగి నితంబిని సంతసం బెదన్‌ 
మించగ భర్త రాఘవుని మేటి పసిండి శరీర పిల్చె రో 
మాంచిత కాంత జానకి మహాయుధ ధారుని వీరు లక్ష్మణున్‌ 


తి, ఆ 

పిలువ( బడ నరవ్యాఘ్రు లట్టులు ధరణిజ 
చే+గలయ+ జూచి కాంచిరి చిత్ర మృగము 
నచట శంకించి లక్ష్మణు. డన్న కనియి 
నిట్లు మారీచుం డే యగు నీ మృగమ్ము 


వేటకు నేగి భూపతులు వేడబ మేర్పడ కామరూపుం డౌ 

పాటవ తాటకేయు ఘన పాప మనస్కుని చేత నిమ్మహో 

గ్రాటవి నాశనం బయిరి యక్కట రాజు లనేకు లిద్ది యా 

మేటి నిశాటు కార్య మగు మిధ్యయె యీ మృగ మెంచ నిక్కమున్‌ 


కన మిట్టి రత్నచిత్ర వ 
ల 
లనమ్ము నీ జగతి నెందు రాఘవ! జగతీ 
ఘన నాథ! సంశయమ్ము వ 
డ నేల యిది యెల్ల మాయ డాయంగం నేలా 


అన నిట్టు లాపి లక్ష్మణు 
ని నగు మొగపు సీత పలికె నెమ్మిని నిట్లుం 
దనదు మతి చెదర జర్మ 


మ్మును గాంచ(గ భర్త తోడ మురిపెము లొలుకన్‌ 


చమర సృమరములు మృగములు కలవు పెక్కు 
లు మన యాశ్రమమ్ము లోనం దిరుగు 
చుండి యింపు గొలుప మెండుగ నందమై 


న వవి యెల్ల భృశము నరవరేణ్య! 


దుప్పులు నెల్లుబంటులును దొడ్డవి కోతులు నింక గిన్నరుల్‌ 
గొప్పగ నుండ రూపములు కోరి చరింత్రు మనోహరమ్ముగా 


నెప్పుడు చూడ లే దిచట నిట్టి మృగమ్మును గొ ప్ప తేజమం 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


దొప్పుగ వెల్లు చుండంగ నహో సదృశమ్మును రాజచంద్రమా! 


అసిత సహిత నానా వర్ణ లసిత రత్న 
బిందు సంయుతమ్ముగ ధవ ళేందు సన్ని 
భమ్ము వన మెల్ల వెలిగించు భంగి వ్యగ్ర 


హీన రీతి దనరు చుండె నింపుగ నిది 


రూప మాహ కాంతియు నహో యీ పృషతపు 
స్వర సుసంపన్న మెంచ నశక్యమే వి 
చిత్ర దేహమ్ముతోడ విశేషము హరి 


యించు చుండె నా డెందమ్ము నంచితముగ 


పట్టం బ్రాణ ముండ భద్రముగా నీ మృ 
ల 

గమ్ము నిచట విస్మయమ్ము కలుగు 

నత్యధిక మెడంద నాశ్చర్య కారకం 


బతి మనోహరమ్ము నడరి రామ! 


తగ వన వాసమే ముగియ+( దప్పక స్వీయపు రాజ్య మందుని 
ల్వగ మన రాణివాసమున భవ్య విభూషణమై చెలంగు నిం 

పుగ నిది మీకు నబ్బరత పుణ్యున కత్తల కింక నాకునున్‌ 
మృగవర మద్భుతం బగును మెండుగ నిత్యము నిశ్చయమ్ముగన్‌ 


అసువులతో+ బట్టంగా 

నసాధ్యమైన నరపుంగవా! యీ మృగమున్‌ 
వెస చర్మంబు రుచిర మగు 
నసమానమనోహరంబ యయ్యది నాకున్‌ 


కాంచన మయ తన్మ గాంచిత చర్మము 
బజచి గడ్డి పటుపు పయిన నిచట 
నంచితమ్ముగ( దమి నాసీను రాలు న 


గుదు నడరుచు నుండ మృదువుగాను 


దారుణం బిట్టి కోరిక తరుణుల కస 

దృశమ చింతించి చూచిన దెల్లముగను 
సత్త్వ చర్మ రమ్యత గాంచ స్వాంత మందు 
విశయమ్ము జనించును వితతముగను 


శుద్ద కాంచన వర్ల మణీద్ల శృంగ 
యట ణ య 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


తే.గీ. 


చం. 


తరుణ భాస్కర వర్ణ యుత ప్రభామ 
యమ్ము నక్షత్ర పథ కాంతి నడరు మృగము 
నరసి రాముండు నచ్చెరు వందె నెడంద 


సీత పల్కుల నాలకించి పర మాద్భు 
తంపు మృగము వీక్షింప(గం దద్ద మోహి 
తుం డయి సతి ప్రేరేపింప మెండుగ ముద 


మంది లక్ష్మణుం గని రాము డనియి నిట్లు 


16. 


అవనిజ కాంక్ష గాంచుమ మృగార్థము లక్ష్మణ యిట్టి రమ్య జం 
తువు మృగ రాజ మద్భుతము దుర్లభ మెందును నందనమ్ము నం 
దు వనమునం గుబేర పరితోషిత చైత్ర రథమ్ము నందునీ 

భువి వెదకంగ దీని సమముం గన శక్యమె యేరి కైననున్‌ 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ముందు వెనుకలకుం దిరిగి ముచ్చట గొలు 
పు నిజ రోమ రాజి వెలుంగం గనక బిందు 
చిత్రములు మృగ మందు విశేష రుచుల 
మిగుల భాసిల్లు చుండె సౌమిత్రి గనుమ 


ఆవులింప మండు టగ్ని శిఖాభము 
నోటి నుండి వెడలు మేటి జిహ్వ 
మెటిపు వోలె నుండె మేఘ పంక్తుల నుండి 


వెడలు చుండగ నది వింత వొడమ 


ఇంద్రనీల గల్వర్కసదృశ ముఖమ్ము 
శంఖ ముక్తాభ జఠరమ్ము చక్క వైన 
రూపము మనోహరమ్ము విలోకనమ్ము 


మోహ మీయ కున్నె మది కమోఘముగను 


చక్కనైన యేణి జాంబూనద మయప్ర 
భ విరివి వెలయంగ వివిధ రత్న 
మయ తనువు నరయ(గ మనమున విస్మయ 


మేరికిం గలుగ దొకొ యెందు వైన 


మాంసార్ధముం గ్రీడకునై 
హింసింతురు వేట లందు నిద్దర రాజో 
త్తంసులు ధానుష్కులు దీ 


ర్థాంసద్వయ! లక్ష్మణా! మహానందమునన్‌ 


18. 


19. 


20. 


21. 


22. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


అతి యత్నమ్మున వని భూ 

పతు లురు ధన ధాతు లోహవర వివిధము లం 
చిత రత్నమ్ముల నిత్య 

మ్ము తగులమున సంగ్రహింత్రు పూర్ణోత్సాహుల్‌ 


వనసార మెల్ల ధనమే 

మనుజులు చింతింతు రయ్య మనముల శ్రీవ 
రనముగ లక్ష్మణ! యా శు 

(స) 

క్రుని భంగిని సంతతమ్ము లోలత మీటిన్‌ 


అర్జు లవిచార మెల్లరు 
నర్షార్లమ సంచరింతు రర్ల నిపుణులే 
థథ థ 
యర్లము నర్లంం బనియ 
థ థ్య 
త్యర్థము పల్కుదురు లక్ష్మ ణార్యా! వింటే 


లక్ష్మణ మృగ రత్న రమ్య కాంచన చర్మ 
మందు నన్ను గూడి యిందు వదన 
యీ సుమధ్యమ యిట బాసుర మాసీను 
రా లగు ముద మొదవ ములుగ నెద 


చిత్రవర్ణ మృగము జింక దైనం గదళి 
దెన మిన్న జుట్లు దెన గొజు 
యా ట్‌ = అ 
దైన చర్మ మెందు నరయంగ దీనికి 


సదృశ మౌనె చెపుమ మృదువు నందు 


శ్రీ యుతంబైన యీమృగ శ్రేష్ట మింక 

దివ్యమైన నభశ్చర దీప్త మృగము 

భవ్యముగ నెన్న మదిలోన దివ్యము లుభ 
యములు తారామృగ మహీమృగములు భృశము 


ఇది మారీచుని మాయయే యనిన నీ యివ్వాక్యమే లక్ష్మణా! 
పదిలం బెంచి యథార్థ మైన యెడలన్‌ వానిన్‌ దురాత్మున్‌ వధిం 
పం దగున్‌ నాకు వనాంతరమ్మునను బూర్వం బితం డుగ్రుండునై 


యెద క్రూరత్వము నూని తాపసుల. దా హింసించె ఘోరమ్ముగా 


మృగయార్ధ మనేక నృపులు 
మగధీరులు ధన్వి వరులు మారీచునిచే( 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


బగ హతు లైరి కనుక నీ 


మృగము వధకు నర్హమౌను నృవరుల కెంచన్‌ 


మున్ను వాతాపి వంచించి పుణ్య తాప 
సేంద్రుల యుదరమ్ముల నుండి యెల్ల వారిం 
జంపు చుండెను నిండు గర్భంపు బిండ 


మాడు గుట్టమును వధించు నట్టు లకట 


అంతం గొంత కాల మరుగ లోభమ్మున 
మునివరు ఘనతేజు గని యగస్త్యు 
గదియ నశన మయ్యె నుదరి వాతాపి క 
పటపు బుద్ధి సెలంగ నటవి లోన 


తన రూపము నందం దివురు 
ఘను నా వాతాపి నసురు గాంచి యగస్త్యుం 
డు నగుచు భగవంతుడు దా 


ననియెన్‌ వాక్యమ్ము లిట్టు లాతని తోడన్‌ 


వేవుర విప్రశ్రేష్ణుల 

నీ వవమానించితె కడు నీ తేజమునన్‌ 
జీవాలి లోక మందిల( 

గావున జీర్ణం బయితివి కమనీయముగన్‌ 


మనజాలం డీ యసురుండు 

వని వాతాపి వలె నా కవజ్ఞ నొసంగుచున్‌ 
నను గన ధర్ము జితేంద్రియు 

ని నగస్త్యుం డసురుని నట్లు నిర్దింతు వడిన్‌ 
ఇచట సన్నద్ధుండ వగుమ యింక రక్ష 
ణమ్ము నిమ్ము వైదేహికి- బమ్మి యెద్ది 

చేసిన మన మయ్యది గాంచ సీత రక్ష 
ణమ్మున కిట గావలయును జుమ్ము సతము 


చంపెదను దీని నేను లక్ష్మణ శరమున 
లేని యెడల గ్రహింతును దాని వేగ 
వత్తు తత్‌క్షణ మీ మృగ వరము? దెత్తు 


నప్రమత్తత నుండుమ యత్యధికము 


31. 


32. 


33. 


34. 


35. 


36. 


37. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


మృగపు చర్మము పయి మిక్కిలి కాంక్ష వ 

హించె సీత గనుమ యంచితముగ 

ముఖ్య మగు త్వచమ్ము మూర నీ జింక య 

సువుల నుండ దింకం జుమ్ము వీర! 38. 


ఆశ్ర మమ్మున నీ వుండు మప్రమత్తు 

డ వయి సీతకై పృషతమ్మును వడి నొక్క 

బాణమున( జంపి యరుదెంతు నేణ చర్మ 

సహిత మేను శీఘ్రముగ లక్ష్మణ! యిచటకు 39. 


తిరిగెడు బల ధీమంతుండు 
వర విహగ జటాయు తోడ వైదేహిని నీ 
వరయుచు: బ్రతిక్షణమ్ము ద 


నర సంశయ మన్ని దిశల నడరు మెల(కువన్‌ 40. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నలువది 


కం. 


తే.గీ. 


మూడవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 44. 


రాము డట్లు తమ్ముని నాదేశించి కరవాలము ధనువు తూణీరముల నూని మాయా 
మృగమును బట్టుకొ నంగ నేగి యది దొరకకున్నం జంప నది తన కంఠస్వరమున హాసీతాహా 


లక్ష్మణా యని యబివ నబ్బురపడి చింతతో మరలుట. 


ఆదేశించి రఘు వరుడు 
సోదరు లక్ష్మణుని నట్లు సురుచిర రీతిన్‌ 
దేదీప్యమాన మయిన త్స 


రూదరగ్ర నిజాసి నూనె నుత్సాహమునన్‌ 1. 


వెంట మువ్వంపు లున్నట్టి వింటి నిజ వి 
భూషణంబును గైకొని మున్ను విక్ర 
ముండు తూణీరముల నూని రెండు తరలె 


నంత గోదండ రాముండు సంతసమున 2. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


వచ్చెడు రాజ పుంగవుని వంచన చేసెడు జింక గాంచివే 
హెచ్చిన భీతి మాయ మయి యేపున దూరము నందు దర్శనం 
బిచ్చెను దిర్గి వింటి నసి నింపుగ వెల్లుచు నేంగ౧ నామృగం 
బెచ్చటి కేగ నచ్చటి కహీన పరాక్రమ రాము డత్తటిన్‌ 


కను దన ముందు రాముండు మృగమ్మును బర్విడు చూచి నంతనే 
ఘన గుణి ధారి యా మృగము గ్రక్కున గెంతుచు బాణ భీతి శం 
కను గడు సంభ్రమమ్మునను గన్పడు దాంగును లోభుం జేయణా 
వనమున శార దాభ్రమునం బన్నుగ చంద్రుని భంగిం దోంయచున్‌ 


కనంబడు నొక్క వేళ దరిం గన్సడు చుండు మృగంపు రూపునం 
దనరెడు తాటకేయు6 డటం దద్దయు దూరము నందు వెల్లుచుం 
గనంబడి యొక్కొ కప్పుడును గానక యుండుచుం దిర్గి యాశ్రమ 
మ్మునకుం గడింది దూరముగ మూరుచు వే కొని పోయె రామునిన్‌ 


కరము కినిసె నంత గాకుత్ము, డలసియు 
మృగము చేత నట్లు మిక్కుటముగ 
మోహితుండు గాంగ భూజపు నీడ శా 
ద్వలము పైన వేచెం దద్ద విసిగి 


ఆశం గల్పించె రామున కా మృగాకృ 
తిందనరు నిశాటుండు కృతమతి యయి చెలగి 
మిక్కుటమ్ముగ6 దా నన్య మృగముల నడు 


మంగనంబడి తిర్గి వన మందు మానకుండ 


పట్ట దలంచి కంటం బడిన యంత దనకు 
బర్వు లిడెను వేగ పార్థివుండు 

తత్‌క్షణంబ మృగము త్రాస మంది కరము 
మాయ మయ్య నంత మరల వింత 


తిరిగి మృగమ్ము దూరమున దెల్లముగా( దరుషండ మందు నుం 
డి రతి బయల్పడంగ రుష డెందమునం దదడరంగ. జంప నెం 
చె రఘువరుండు జింక నింక శీఘ్ర్రముగాం గృత నిశ్చయుండునై 


శరమును దీసి చాపమున సంధిలం జేసి వెలింగె నత్తజిన్‌ 


రవిరుచి సన్నిభప్రభల రాముడు వెల్లుచు శత్రు మర్దనుం 


డవిరళ కాంతిమంతు(డు మహాత్ముడు పన్నగ నిస్వనమ్ములన్‌ 


10. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


శ్రవణముం దాక లాగుచును బ్రహ్మ వినిర్మిత దీపి తాస్త మం 


త వదలి నద్దనుర్దరుండు ధర్మవిదుండు మృగమ్ముపై వడిన్‌ 


చీలిచి జింక దేహమును శీఘ్రమ యా శర మా నిశాటు మ 
ర్మాలిని వక్ష మెల్లను మహాశని సన్నిభ మంతం జీలిచెం 
దాల నగంపు టెత్తునకు( దా నెగిరెం గడు నల్ప జీవుడే 


వ్రాలెను భూతలమ్మునను భైరవ రావ మొనర్చుచున్‌ వ్యథన్‌ 


విడిచె మ్రియమాణు( డగుచును బిటికి మెకపు 
రూపు. గపటమ్ము. దెచ్చె గుర్తునకు గిరల 
సీత లక్ష్మణుం బంపెడు చెన్ను నొంటి 

తరుణుని హరించు నట్టుల దశముఖుండు 


కాల మెటి(గి యజిచె నంత ఘనుని రాము 
ని స్వర మనుకరించి భృశము నెగడ యిట్లు 
మాయ హా సీత హా లక్ష్మణా యనుచు నె 
లుంగు మీటి మారీచు( డుత్తుంగ రుతిని 


తదనుపమ శరమున( దన మర్మము లవియ 
మృగ తనువును వీడి మేటి కాయ 
మూనె నసుర రూప మూనుచు మారీచు 


డంత జీవితంపు టంత మందు 


చూచి పతితు ఘోరుని రక్కసుని రుధిరము 
నందు మునిగిన మారీచు నవని దొర్లు 
వాని స్మరియించె లక్ష్మణు భాషణములు 


సీత నెద లోన రాముండు సేరె నంత 


మూరి లక్ష్మణుం డనె మారీచు మాయ యం 
చు నిది తథ్యముగను జూడ సత్య 

మయ్య నయ్య దిపుడు హతు( డయ్యు మారీచు. 
డిట్లు నా వలననె యివ్వనమున 


హా సీత! లక్ష్మణ! యసుర 
యీసున నిట్లజుచి చావ నీ రాము డహో 
యా సీ తానుజు లటం దన 


కోసము నెట్లుండి రని గగురు లందె నిటన్‌ 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


ఆ.వె. భయము దూఖజమును బడసె రాము డపుడు 
మృగపు రూపు నసురు మృతునిం జేసి 
వినగ నాతని స్వరమును నవ్విధమ్ముగ 
మిక్కుటముగ నెడంద మేటి మగండు 18. 


కం. అన్య మృగమ్ము నొకటి రా 
జన్యుండు చంపి పలలంపు సహితుండయి న 
మ్మాన్యుం డేగందొడంగె న 
నన్య జనస్థానమునకు నతివేగముగన్‌ 19. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నలువది 


నాలవ సరము. 
౧ ౧ 


అరణ్య కాండము 
సర్గము 45. 


రాముని కంఠధ్వని బోలు నార్తస్వరమును విని సీత శంకించి రాముని జూచి రమ్మని 
లక్ష్మణుని గోర నాతం డిది రాక్షసమాయ యని చింత వల దనం గోపమున లక్ష్మణుని 


నిందింప నాతండు రాముని దెస కరుగుట. 


కం. పతి కంఠస్వర సదృశపు 
గతి నార్తస్వర మెజింగి కాంతామణి సీ 
త తివిరి లక్ష్మణు' గని రఘు 
పతి నేరం జను మనె వేగ పరితాపమునన్‌ 1. 


ఉ. వింటిని యార్తనాదమును వీరుండు రాఘవుం డార్తి, బిల్వణగా 
నొంటిని నిల్వ నేర వింక నొప్పుగ నా కసువుల్‌ స్వజీవముం 
గంటక మౌను మిక్కుటముగా వెత గుయ్యిడ నీదు బ్రాతయే 


వెంట జరించి రక్షణము వేగమ యన్నకొ సంగం బాడియౌ బై 


ఆ.వె. అన్నను శరణార్థి నరయంగ నేగుమ 
తత్‌క్షణంబ యసుర దారుణ వశు 
ని మృగరాజు బారినిం బడిన వృషభేంద్రు 
పగిది నున్నవానిం ద్వరిత గతిని 3. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


వెడలక యుండంగ నగ్రజు 
నుడులు స్మరించి మదిలో ఘనుండు మహా వీ 
రుండు లక్ష్మణుండు కోపం 

బెడంద రేగ ననె సీత యిట్టు లతనితో 


సౌమిత్రీ! కన వీవు సోదరు నవస్థన్‌ మిత్ర రూపమ్మునన్‌ 
రామస్వామికి శత్రు తుల్యుండవు సౌభ్రాత్రమ్ము వీక్షింపవే 
రామాంతమ్మును గోరు దీవు మదిలో రక్షింప నీ వేంగవే 
కామార్తుండవు మన్నిమిత్త మిట శంకా హీనతన్‌ లక్ష్మణా! 


వ్యసనమే ప్రియ మగు నన్న యన్న లేదు 
ప్రేమ నీ కింత యేనియు వెలుంగు లందు 
మూరు నాతని( గాంచ6గం బురుష పుంగ 
వుం జన కుండ నమ్మిక నిల్తువు ధృతి నిట్లు 


వచ్చితివే ప్రధానముగం బార్జివు రాముని రక్షణార్థమై 
హెచ్చుగ సంకటమ్ము లిట యీ రఘు నాథున కావహింపయగా 
నిచ్చట నాదు చెంత నిక నివ్విధి నిల్వంగం గార్య మున్నదే 
యచ్చెరు వయ్య! యిట్టు లన నా జన కాత్మజ శోక తప్తయై 


భాష్ప శోక పరిష్టుత భామ సీత 
మృగము భంగి తప్త నరసి మృదు వచనము 
లిట్టు లూజడింప ననియె నింపు గొలుప 


లక్ష్మణుండు కొనియాడుచు రామ మహిమ 


అవని లోన పన్న గాసుర గంధర్వ 
దేవ మనుజ రాక్ష సావలిం గన 
నొక్కరును జయింప నోపరు నీ భర్త 
నెందు వల దవనిజ! సందియమ్ము 


కన దేవీ! నరు లందు దేవ తతులన్‌ గంధర్వు లందైన నా 

ఘను లా కిన్నరులం బిశాచులను రక్షః కాంతు లందైననున్‌ 
దనుజవ్రాతము నందు బక్షులను యుద్ధం బందు బోరాడుచున్‌ 
ఘను నా రామునితో మృగాలి జనః డొక్కం డైన జీవమ్మునన్‌ 


ఇంద్ర సదృశుం డత డవధ్యుడే రఘూద్వ 


హుండు రాముడు నీ వన నొప్ప దిట్లు 


10. 


11. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


కం. 


రాముండిట లేనిచో నిన్నరణ్య మందు 
వదలి చన నుత్సహింపను బరమ సాధ్వి! 


బల్లిదుల బలునకు వజ్రి కమరులు తో 
డయిన మూడు జగము లందు నెవ్వ 
రికి నయిన నితని విరివి యైన బల మని 


వార్య మగును జుమ్ము వలదు శంక 


హృదయము సుఖించు. గాక నీ కింక దుఃఖ 
మెల్లను విడువు మిప్పుడు తెల్ల మిది మృ 
గమ్మును వధించి నీ భర్త నెమ్మి నేంగు 
దెంచు నిటకు శీఘ్రముగను ధృతి వహింపు 


మాయయో స్వరమ్ము మటేీ చేసి రెవ్వరొ 
నిరతి తోడ నిట్లు నిజము కాదు 
కాంచ నసురు మాయ గంధర్వ నగ రోప 


మమ్ము సుమ్ము దీని నమ్మ వద్దు 


ఇల్లడవెట్టం బడితి విట 

సలలితముగ బతి చేత సద్దుణ సంఘా 
తోల్లసితుండు రామునిచే 

ఫుల్ల సరోజాక్షి వదలి పోజాల నినున్‌ 


ఖరుని వధింప జనస్థా 
న రతాసురుల వధచే మన మయితిమి మహా 
సురులకు విద్వేషుల మె 


ల్లర కిట వైదేహి! భృశము రణ వైరమునన్‌ 


ఇయ్యరణ్య మందు హింసా విహారులు 
రక్కసులు వివిధముల వచనమ్ము 

లం బ్రసరింపం జేయ రక్తి నుందురు చింత 
సేయం దగదు వానిం జిత్త మందు 


పలుక(గ లక్ష్మణుం డివ్విధి 
నలుకం గను లెజ్జంబడంగ నవనిజ యంతం 
బలికెం బరుషములువాక్య 


మ్ములు సత్య వచనునితో విమోహిత యిట్లున్‌ 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


రాముని కష్ట మివ్విధము లక్ష్మణ! ప్రీతి కరంబు నీ కిటుల్‌ 


నా మది నెంతు నేను గులనాశక! చేయంగ దుష్ట చేష్టలన్‌ 


గోము వహింతు డెందమున( గ్రూర మనస్కుండ! రామ దుఃఖమున్‌ 


నీ మదిం గాంచి యిగ్గిరలు నెమ్మి వచింపంగ నుత్సహింతువే 


సతము ప్రచృన్నముగ౦ జను శత్రువులకు 
నిన్ను బోలు వారికి నిక్క మెన్నం గ్రూర 
చిత్తులకు లక్ష్మణా! దొడ్ల చెడ వారి 

శ్‌ GC GC 
కెల్ల వింత కా దీ పాప మెంచి చేయ 


దాగిన దుష్ట చిత్తుండవు దారుణ కానన మందు రాఘవుం 
డేంగంగ నేకుండై త్వరిత మీ వరుదెంచితి మన్ని మిత్తమే 
బాగుగ జింత సేసి నిను బన్నుగ నా భరతుండె పంపెనో 


యీ గతి రాము నొంటరిగ నివ్వనిం గాంచుచు హాని సేయయగా 


భరతు నాశ నీ యాశ విఫలము లగును 
జేరి ఇందీవరశ్యాము వీరు. బద్మ 

పత్ర సన్నిభేక్షణు రాము భర్త నెట్టు 

లన్య నరుం గోరు వైదేహి యాత్మలోన 


వదలుదు+ బ్రాణమ్ములు నీ 

యెదుటనె సౌమిత్రి శంకయే లే దిందున్‌ 
హృదయేశుండు లేనియెడల 

మది(దలగు క్షణం బయినను మహిలో నుండన్‌ 


లక్ష్మణుడు జితేంద్రియుండు పరమ పరుష వ 
చనము లన సీత రోమహర్షణములు నిని 
ప్రాంజలుం డయి వినయుండు పలికె నంత 


వాక్యముల నీ విధమ్ముగ వాక్య విదుండు 


ఉత్తరం బీయ నే నిట నుత్సహింప 
దేవత వగుదు నా కెంచ దేవి! నీవ 
యుదురు లేని మాటలు వింత లెట్టు లతివ 


ల కగును స్వభావ మిట్లుండు రమణుల కిల 


ధర్మము తలథక చపలత్త్వ మడరంగ 
తీక్టముగం జీల్చు విధముగ స్త్రీలు పలుకు 


చుంద్రు నీ నుడులు సహింప నోపం దప్త 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


శరముల వలం దా(కినవి నా శ్రవణములను 


న్యాయ వాదిని మది లోన న్యాయ మెంచి 
పలుక నేను నీ చే నెట్లు పరుషముగం బ 
లుకం బడితినొ వీక్షించి సురుచిరముగను 


సాక్షు లగు గాక యివ్వన చరము లెల్ల 


అన్న మాట పైన నంచితముగ నున్న 
నన్ను నకట నీవు మిన్న యైన 

శంక గాంతు విట్లు చానల చెడు స్వభా 
వమ్మునం బ్రలయమ్ము వటిలు నీకు 


కాకుత్సు( డున్న యెడ కే 

నీ కాననమున వెడలుదు నిట శుభము లగుం 
గాక వనదేవ తావలి 

నీ కిక రక్ష నిడుగాక నీరజనేత్రా! 


దుశ్శకునములు పెక్కిటం దోచు చుండె 
నాకు రామునితో రాగ వీంకం దిరిగి 
నిన్ను జూతున్‌ మటిీ లేదొ నే నెటుంగ 
జనక నందన! వైదేహి! సంశయంబ 


అన లక్ష్మణు( డిప్పలుకులు 

జన కాత్మజ యేడు చివ్వచనములు కన్నీ 
టిని దడియ ముఖాంభోజము 

ఘన తీవ్ర గతినిం బలికెను గని కాకుత్ఫున్‌ 


ఈ వని(గాన కున్న హృదయేశుని రాముని వేగ చొత్తు గో 
దావరి రజ్జు బంధమునం దప్పక చత్తును జేరి కొండనున్‌ 

వే వడ నెంతు. ద్రాగుదును బీమ విషమ్మును నిల్తు వహ్నిలో 
నే విధి రాఘ వేతరుని నెప్పుడు ముట్టను గాలి నైననున్‌ 


ఇట్లు లక్ష్మణు నిందించి యింతి సీత 

దుఃఖ ముప్పొంగ డెంద మందు గడు వగపు 
తోడ నుదరమ్ము. దనదు చేతులను బాదు 
కొనుచు నుండె ఘోరముగను జనక తనయ 


విమనస్కను రోదించెడు 


2/7. 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


రమణిని నార్తను విశాల రమ్యతరాక్షిన్‌ 
సముచిత మాశ్వాసింపంగ 
సుమిత్ర తనయుడు వలుకదు సుంత యతనితో 


తే.గీ. సీత కంజలి ఘటియించి చిత్త శుద్ది 
వందనం బాచరించి యవనిజ కంత 
భక్తి వంగి వీక్షించుచు( బల్మ అతివ 


నన్న చెంత కేంగ దొడంగె నాత్మజయుండు 35. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నలువది 


యేనవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 46. 


లక్ష్మణుండు రాముని వెదక(గ నేగ మటు(గున నున్న రావణాసురుడు సన్యాసి రూపమున 
సీతను సమీపించి స్తుతించి మిక్కుటముగ నీ వెవ రని యడుగ జానకి యాతని దుర్చుద్ధిని 
నెఖుంగక బ్రాహ్మణుండు గావున నతిధిగ నర్జ్యములు వన్య భోజనము నసంగి 
రామ లక్ష్మణుల రాకకై చూచుట. 


కం. పరుషముగ నట్లు వలుకన్‌ 
ధరణిజ లక్ష్మణుండు కినిసి తద్దయు నంతన్‌ 
భర తానుజుండు సనియె న 
చిర మగ్రజు రాముని నరశేఖరు నరయన్‌ 1. 


తే.గీ. దాగి యున్న పౌలస్తుండు దశముఖుండు 


శీ 
క్షిప్ర మంత వైదేహిని సీతం గదిసె 
నయ్యరణ్యమున( బరమహంస రూప 


మూని లక్ష్మణుం డేగగ నుత్సహించి 2: 


ఉ. పాయక యూని ఛత్రమును భవ్య జటా ధరుడై విశుద్ధ కా 
షాయ దుకూల ధారి యయి చక్కని పాదుక లూని యింపుగా. 
దోయ లసత్కమండలువు తోడుత దండము వామ హస్త మం 
దా యమి రూపు డూని వడి నా జనకాత్మజం జేరెః బ్రీతినిన్‌ 3. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


సూర్య చంద్రులు లేనట్టి కుబ్బ సంధ్య. 

దనరు నంధకారము భంగి దశముమిండు 
చేరె రాఘవ ద్వయ హీన సీతను వన 
మందు నతిబలుం డసురుండు సుందరి నట 


దారుణుండు సూచెం దరుణి యశస్విని 
రామపత్ని నంత రాజ హీన 
రోహిణీ సతిని మనోహరను గ్రహ మా 


కేతు వరసి నట్టు లాతతాయి 


అతనిం గాంచి జనస్థా 

న తరువ్రాతమ్ము కంపనముల నడరె నా 
తతముగ వీవ వెజిచె మా 

రుత ముగ్రతమప్ర భాసురు వలని భీతిన్‌ 


అసుర వరు నసృగ్గోచను 

వెసం గని గోదావరి యతి వేగస్రో తా 

ర్య సరిత్తహో స్తిమితముగ 

నసమాన భయమ్ము తోడ నప్పుడు పాజిన్‌ 


రామ విహీన తేప్పు వగు రావణుం డయ్యద నేర్పడంగ నా 
రామ విలోక నైక రత రామను సీతను భిక్షు రూపుడై 
కామము మీటి జేరెను వికార మనస్కుండు మంచి వానిగా 


భామిని జిత్ర నా శని యపార విమోహుండు చేరి నట్టులన్‌ 


గడ్డి నిండిన కూపమ్ము కరణి పాప 
చిత్తుండు పవిత్రుని పగిది జెలంగు రూప 
మందు నిలిచెను జూచుచు నిందువదన 


రామ పత్నిని వైదేహి రావణుండు 


కదిసె. బవిత్రం జారు రద. గమ్రు త రాధర బూర్ల చంద్ర భా 
స్వదమల వక్త భాసితను భాప్ప వృతార్త నిపీడి తాంగనన్‌ 
సదమల పీత వస్త వర సంవృతః బద్మ దళాక్షి సీతనున్‌ 


వదలక దుష్ట చేతను(డు పంక్తి ముఖుం డసు రాధినాధుండే 


మన్మథ శర నిచయ మర్జితు(డు దశాన 


నుండు భాషణ చతురుండు బ్రహ్మ 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఘోషము లడరి పలుకుచు వినయమ్మున( 


బలికి నేకతమున వాక్కు లిట్లు 


స్త్రీల నుత్తమను విశేషముగ జగతి 
బద్మ రహిత లక్ష్మి భంగి వెలుగు 
నామె నిజ తనుప్ర భాంశువు లడరంగ 


రావణుండు వొగడె రమ్యముగను 


తప్త కాంచన వర్ణాభ! తరుణి! యెవ్వ 

రీవు పీత కౌశేయ వరేద్ధ వస్త! 

కమల మాలను ధరియించి కాంత! వెలయు 
దీవు పద్మినీ సన్నిభ మీ వనమున 


హ్రీవియా కీర్తివ చెపుమ లేక లక్ష్మి 
వా శుభానన! భూతివా యదియు( గాక 
మజి వరారోహ! స్వేచ్చగ మసలు నట్టి 

ల 
యా రతీ దేవివా లేక యప్పరసవ 


అతివరొ దంతముల్‌ సమము లంచులు తెల్లనివై వెలుంగు నీ 
వి తరుణి! లోచనమ్ము లవి పెద్దవి యంతము లెజ్జ నల్ల గ్రు 
డ్లతి తరళమ్ము లా జఘన మత్యధికమ్ము విశాల మింతిరో 
వితతము లూరువుల్‌ కరటి భీమ కరోపము లబ్జలోచనా! 


మణి వ రాలంకృతమ్ము అమరి యనువుగ 
వృత్తములు సంహతమ్ములు నెత్తు కొనల 
వంగి బలియ స్నిగ్గమ్ములు వబిలి తాల 

a] 


ఫల నిభ కుచము లున్నవి భవ్యముగను 


చారుదతి! చారుదరహాస! చారునేత్ర! 

నా మనము హరించితి పద్మనయన! యాప 
గా తటిని( గోయు నుదకమ్ము కరణి సన్న 
మధ్య! చారుకేశిని! సుసంహత గురు కుచ! 


ఇంత యంద మైన యింతిని గంధర్వి 
ని మటి కిన్నరినిం గని యెబు(గ నిల 
యకిని విమలాంగి! యమర కాంత నయిన 


మున్ను రూపవతిని నెన్న డైన 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


లోకముల మంచి రూపం 

బీ కాయపు సౌకుమార్య మింక వయస్సున్‌ 
నీ కివ్విధి, దనరియు నీ 

కీ కానన వాస మేల యెడంద దహించున్‌ 


తొలగుమ భద్రం బగు నీ 
కిల వేగంబ తగ దుండ నియ్యడవిని నో 
లలనా! వాసం బిది యసు 


రుల కతి ఘోరులకు( గామరూపుల కెల్లన్‌ 


నీకు సంచరింపం దగును నెమ్మి రమ్య 
పట్ట ణోపవనములు వరాట్టకములు 
గంధ సంపన్నములు సుమ్ము కంజ దళని 


భాకి కాంతార సంచార మకట తగునె 


మంచి దండలు బట్టలు మంచి భోజ 
నమ్ము లర్హము లగు నీకు( దమ్మికంటి! 
మంచి భర్తయు నీ కర్హుం డంచు నెంతు 
నేను మది నసితేక్షణ! నీరజాక్షి! 


రుద్రుల వసువుల మరుత్తుల నో వరా 
రోహ! యెవ్వరవు సరోరుహాక్షి! 

నీవు దేవత యన నిశ్చ్వయముగం దోతు 
విచట నాకు రమణి! యెడంద లోన 


19. 


20. 


21. 


22. 


23. 


సురలుం గిన్నర సంచయంబు నిచటన్‌ శోధింప గంధర్వులుం 
దిరుగన్నేరరు వాస మీ వని సురద్వేషాలికిన్‌ భీక రా 

సుర యూధమ్మున కేల వచ్చితివి సంక్షోభంపు టీ కానకున్‌ 
నిర తాపాయ నికాయ దేశమునకే నీరేజపత్రేక్షణా! 


కోతులు సింహ రాజములు ఘోర పృదాకు తరక్షు బుక్షముల్‌ 
భీతి వహింపవే మసల భీకర కంక మృగమ్ము లుండణగా 
నాతత మత్త కుంజర విహార మహాటవి నందు నుండ నీ 

రీతిని నేకతమ్మున జరింప6గం బద్మ విశాల లోచనా 


ఎవ్వతె వెవ్వరి దానవ 
యివ్వని కెచ్చోటు నుండి యేకతమున నీ 
వివ్విధి నరుదెంచి తిరుగు 


దివ్వన మసు రావృతంబ యేలం జెపుమా 


చం. పొగడ దురాత్ము(డా యసుర ముఖ్యుడు రావణు డాలకించి వి 
ప్ర గతినిం గాన రా నతండు పన్నుగం బాద్యము లాదిగా నొసం 
గి గురు నిభంపు భక్తిం బరికించి త దాగతు నిచ్చి యర్చలన్‌ 


మగువ వచించె భోజనము మాన్యుండ సిద్దమ యారగింప నాన్‌ 2/7. 


ఆ.వె. ద్విజుని వేషమందుం దెల్లముగాం బాత్ర 
తోం గమండలువును దోశు సీత 
కాంచి రోత నూనం గాంత కశక్యము 


కాగ భూసురునిగం గాంచి పిలిచె 28. 


తే.గీ. ఆసనం బిది యాసీను లగుండు ససినిం 
బాద్య మియ్యది గైకొన వలయు నెమ్మి 
వన్య భోజనము గొను డవ్యగ్ర మిచట 
నుంచం బడె మీ కొజికు భూసురోత్తమ! తగ 29. 


కం. మృదుతర భాషిణి నృపసతి 
సుదతి పిలిచినం గని మనసున రావణు. డం 
తం దలంచెం గొనిపోవ బలిమి 
ని. దరుణిని దృఢముగ నాత్మ నిధనమున కనన్‌ 30. 


కం. సురుచిర రూపుని రాముని 
హరి ణార్జము చన్న వాని నవరజు తోడన్‌ 
ధరణిజ వీక్షింపం దొడంగ 


నరసె వనము జానకి కన దా రాఘవులన్‌ 31. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నలువది 


యాజవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 47. 


రావణుడు సీతను దనకు నగ్రమహిషిగా నుండి భోగము లనుభవింప మని వేండికొనంగ జానకి 


మహా రోషముతో రాముని పరాక్రమమును వర్ణించి యిరువురకు నున్న భేదములను 


కం. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


వివరించి తర్జించి తిరస్కరించుట. 


రావణు. డడుగంగ నటుల. 

బావన సన్యాసి రూప భాసితు. డపుడ 
ప్పావని వచించె జానకి 

యీ విధముగ దన వివరము లెల్ల నతనితో 


అతిథి మజియు విప్తుం డాతని కీ కున్న 
నుత్తరమ్ము శాప మొస6(గం గలం డ 
ని వెజిచి తనదు మదిని నొకింత తడవు చిం 


తించి మైథిలి వచియించె నిట్లు 


జనక నృపేంద్రు మైథిలుని సన్నుతు పుత్రిని విప్ర పుంగవా! 
తనరుదు సీత పేరునను ధార్మికు రామున కేను భార్యనే 
యినకుల రాజ పుంగవుల యింట వసించుచు సర్వ భోగముల్‌ 


మనుజల కర్ణ మైన యవి మానుగ నందితి ద్వాదశాబ్దముల్‌ 


పదుమూడవ యేట నృవరు( 
డు దలటేె నభిషేకమును గొడుకు రామునకున్‌ 
సదయ నమాత్యుల తోడుత 


బదిలమ్ముగ దశరథుండు పరమాసక్తిన్‌ 


చెన్నుగ రాఘవేంద్రు నభిషేకపు( గార్యము లెల్ల జాగగా 
మున్నట గొన్న కైక సతి భూవరు భర్తను వేండె నత్తజిం 
గ్రన్నన దా వరద్వయము రాముని గానల కంప మంచునుం 
దిన్నగం జేయ రాజుగ సుధీవరు నా భర తాఖ్య పుత్రునిన్‌ 


రాముని నభిపషేకించిన రాజ! ముట్ట 
నన్న మేను నిక్కమ్ముగ గన్ను మూయ, 
ద్రాగ నొల్లను నా జీవితమ్మున కగు 


నంత మిది తధ్యముగ నంచు ననగ గైక 


నాదు మామ మన్నన నొసంగు మనుజేంద్రు( 
డంత జేయుదు ననె యంది నట్టి 
యర్థములు గలట్టి యంగన భంగి న 

యినను సమ్మతింపదు నిజ దార 


ఒనరెడు పంచవింశతి వయో గుణ ధాముండు రామ నాముండున్‌ 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


ఘనుండు నితాంత తేజుండు స్వకాంతుండు వర్త నవద్వయమ్ములం 
దనరుదు నేను నా పతి సతమ్మును సత్య నిబద్దు డిద్దరన్‌ 


మనుజుల సర్వ భూత హిత మానస భాసితు. డాత్మ శుద్దుండున్‌ 


దీర్ణభుజు విశాలాక్షుని దృఢ మనస్కుం 
బ్రియ మొనర్ప(గ+ గైకకు నృపతి వరుండు 
గొప్ప తేజుడు జనకుండు కూర్మి తనయు 


ని నభిషిక్తు. బేయండు కామ నిరతుం డపుడు 


జనకు సమీపము చేరిన 
తనయు నరసి కైక యంత దారుణముగం బ 
ల్కెను నాదు భర్త తోడ వ 


చనముల నిట్లు దృఢముగ రుషా యుక్తములన్‌ 


ఆనతి నిచ్చె నీ జనకుం డయ్యది రాఘవ! యాలకింపుమా 
స్వానుజు( డైన యిబ్భరతు. డంచిత రాజ్య మకంటకమ్ముగా. 
దాన గ్రహింపగా వలెను దండ్రి నసత్యము నుండి కావంగాం 


గానల కేగుమా చలుప గాపురమే పదునాలు గేం డ్లటన్‌ 


భయ విహీనుండు రాముండు పలికి యట్ల 
యని తనదు మాత కైకతో నామె భాష 
ణమ్ములను దృఢ వ్రతు(డు నా నాథుండాల 


కించి పాలించె నవి యెల్ల నంచితముగ 


ఇచ్చుటయి కాని తానెద్ది పుచ్చుకొనుట 
కూడ దనెడు మతమ్మును గూడ దనృత 
మెప్పు సత్యమ్ము వచియింపు మెల్లెడ యను 


వ్రతము గలవాండు రాముడు బ్రాహ్మణ వర! 


అనుజుండు లక్ష్మణాఖ్యుడయ మహా బల వీర్య సమన్వితుండు త 
న్మనుజ వరర్షభుం డగు నృనాధున కింపుగ భండనమ్ము లం 
దొనరుప సాయముం దనరి యుగ్రుండు వచ్చె రిపుఘ్ను. డివ్వన 
మునకు ద్విమాతృ జానుజుండు భూరి పరాక్రము. డూని వింటినిన్‌ 


ధర్మచరు( డనుజుడు దరలి వనికి వచ్చె 
నేను ననుగమింపం దాను జడల 
నూని నిర్ణితేంద్రియుండు రాముడు దండ 


కా వనమున నిల్చె భూవరుండు 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


మేము మువ్వుర మివ్విధి భామ కైక 

వలన రాజ్యచ్యుతుల మయి వనము నందు. 
దిరుగు చుంటిమి యోజను ద్విజ వరేణ్య! 
యుండు మిచ్చట శాంతిని నొక్క క్షణము 


వన్యములను గొనుచు బందుల జింకలు 
డుములను వధియించి సముచితముల 
విరివిగ నరుదెంచు వివిధ మాంసములతో 


నాదు భర్త ద్విజ గణప్రవరుండ! 


ఏకత మేల చరింతువు 

బీకరముల దండ కాటవీ దేశములన్‌ 

నీ కుల గోత్రమ్ములం జెపు 

మా కరుణ నిజముగ విప్రమాన్యా! నాకున్‌ 


పలుకంగం జానకి యివ్విధి 

లలనామణి రామపత్ని రావణు డంతం 
బలికె నతి ఘోర వాక్య 

మ్ము లివ్విధము రాక్షసుండు భూరి బలుండే 


ఎవ్వనిచే లోకమ్ములు 
నొవ్వ(బడు సురాసుర సఫణులు వైదేహీ! 
యవ్వర రాక్షస నాథుండ 


నివ్వటిలెడు రావణుండ నీరజనేత్రా! 


16. 


17. 


18. 


19. 


20. 


కాంచన వర్ణ దేహ నిను గాంచి ధరింప(గ బట్టు చీరనే 
యుంచను దార లందు రతి నోడి యనిందిత! బల్మి నెందటో 


చంచల నేత్రలం బడయ+ జాలితి వారికి దేవి వౌదు నా 


తే.గీ. 


ఆ.వె. 


పంచ వరింపు భద్ర మగు. బద్మదళాక్షి మదీయ రాజ్ఞివై 


తరుణి! కలదు లంకా నామ పురము కడలి 
నడుమ వనధి రక్షితముగ నగ శిఖరము 
నందు విహరింపు మింపుగ నచటి వనము 
లందు నను గూడి కోర వీ యటవి నుండ 


ఐదు వేల మంది యతివలు సర్వాభ 
రణ విలసిత లెలమి రమణి! నీకు 


21. 


22. 


23. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


సేవ లొసంగు చుంద్రు సీత! నిత్యమ్మును 
దార వయిన నాకు దయ వహించి 


విని రావణు వాక్యమ్ములు 

ఘన కోపావృత నిజాత్మ కాకుత్స వరాం 
(a) 

గన యయ్యనవద్యాంగి గ 


ణనకుం గొనక యసురు బల్కె నయముగ నిట్లున్‌ 


శైల సన్నిభం బచంచలుని ఘనుని 

వజ్రి సముని నాదు భర్త నెలమి 

నర్గవమ్ము భంగి నక్షోభ్యు నిత్యము 
(x) 


రాము ననుసరించు రామ నేను 


సర్వ లక్షణ ఘన సంపన్నుని నృవరు 
మట్టే భంగి వ్యాప్త మనుజ వృషభు 
నిత్య సత్య సంధు నీరజాక్షు మహాత్ము 
రాము ననుసరించు రామ నేను 


దీర బాహు యుగ్ము దీర్లోరు సింహ వి 
ఖు ఖు 
కాంత గమను సింహ రాజ సదృశు 
బురుష సింహు( బుణ్య పురుషుని రఘువరు 
రాము ననుసరించు రామ నేను 


పూర్ణ చంద్ర ముఖుని భూప నందన వరు 
నిర్ది తేంద్రియుని ధ్వనిత సుయశు మ 
హాత్ముని దినకర కు లార్జవ చంద్రుని 
రాము ననుసరించు రామ నేను 


నక్కం బోలు నసుర యక్కట దుర్లభ 
మైన సింహి పైన నాశ పడుదు 
ముట్ట శక్య మగునె భూరి సూర్యప్రభా 


సన్నిభంపు నన్ను నెన్న, డైన 


రాముని ప్రియంపు భార్యను రావణ! మదిం 
గోరుదే మందభాగ్యుండ! ఘోర మిట్లు 
పెక్కు లిక నీవు కాంచన వృక్షములను 
గాంతు విచట నిక్కముగ నీ యంత మడర 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గి. 


బల్లిద మౌ మృగారి హరి పంటిని? బన్నగ రాజ దంష్టముం 
గల్లరి! లాగ నెంతువు సుఖమ్ముగ నుండ. దలంప వక్కటా 
తల్లడ మంద కాత్మ వసుధాధర మెత్తుదె మందరమ్మునుం 


ద్రెళ్లక యుండ నోపుదువె ధీరతం ద్రాగినం గాలకూటమున్‌ 


రామునకు ప్రియ మైన భార్యం గడు దుష్ట 
బుద్ధి జూతువు వెట్టివై మూరు చకట 
గ్రుచ్చు కొందువె సూదితో. గోరి కంటి 

నాక నెంతువు కురమును నాలుక నల 


రామ సతిని బాధింప( దలంతు వెడంద 
సూర్య చంద్రుల ముట్టుదె చోద్యముగను 
బాణి యుగమున గట్టి గ్రీవమ్ము నందు 


శిలను దా(ట నెంతువు నీవు జలధి నెల్ల 


అగ్ని మండు చున్న నారసి వస్త్రమ్ము 
నందు. గైకొనంగ నకట యెంతు 
మంగళ చరితను సుమంగళి రామ భా 


ర్యా మణిని హరింప నకట తలంతు 


రామునకుం దగి నట్టి భార్యను గ్రహింప 
గోరుచుంటివి రావణ! ఘోర బుద్ధి 

నినుప శూలపుం గొన పైనం దనరి నడువ 
నుద్య మింతువు వెట్టివై చోద్యముగను 


అంతర మెట్టి దున్నదియొ యారయ సింహ సృగాల మధ్యమం 
దంతర మెట్టి దున్నదియొ యారయ సంద్రము చిట్టి వాగు లం 
దంతర మెట్టి దున్నదియి యరగ్రపు మద్యము పుల్ల గంజు లం 


దంతర మట్టి దున్న యది యా రఘురామున కింక నీకునున్‌ 


అంతర మెట్టి దున్నదియొ యారయం గాంచన మింక సీస మం 
దంతర మెట్టి దున్నదియి యారయం( జందన మింక( బంక మం 
దంతర మెట్టి దున్నదియొ హస్తికి( బిల్లికి మధ్య, జూడంగా 


నంతర మట్టి దున్న యది యా రఘురామున కింక నీకునున్‌ 


అంతర మెట్టి దున్నదియొ యారయు దారుక్ష్యఃడు నింక కాకి యం 
దంతర మెట్టి దున్నదియొ యారయ బర్హిణ మింక( గొంగ యం 


దంతర మెట్టి దున్నదియి యంచిత గృద్రము సారసమ్ము లం 


31. 


32. 


33. 


34. 


35. 


36. 


37. 


38. 


దంతర మట్టి దున్న యది యా రఘురామున కింక నీకునున్‌ 


తే.గీ. ఊని విల్లమ్ములను గర యుగ్మముల స 
హస్ర నయన సమప్రభ నలరు రాము 
డుండ హృత నైన నీ చేత నుండ వీవు 
దోమ నోటి వజ్రము భంగి దోశు నేను 39. 


కం. పలికి యదుష్ట విచార గి 
రలను సుదుష్టమ్ముగ నసురం గని యిట్లుం 
జలియింపం దనువు వణంకి క 
దళి గాలికి గదలు నట్లు తన్వి కలంగెన్‌ 40. 


కం. కని కంపించెడు సీతను 
దన కులము బలమ్ము పేరు దశకంఠుం డా 
ఘన మృత్యు సదృశ తేజుడు 
వనితకు భయ మీయ+ బనుల. బల్కః దొడంగెన్‌ 41. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నలువది 


యేడవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 48. 


సీత పలుకులకు రావణుండు కోపముతో గనుబొమలు ముడిచి తన యొక్క పరాక్రమము 
నద్భుత కర్మములను వర్ణించి తనను దిరస్కరించిన నామెకుం గలుగు నష్టములను రాముని 


యసమర్గతను వివరింప సీతా దేవి రావణుని నిందించుట. 


కం. అవ్విధముగ భాషింపంగ 
నవ్వైదేహి కనుబొమల నసురుం డంతం 
జివ్వున ముడిచి యమర్షము 
నివ్వటిల బదు లిడె నిట్లు నిష్థుర గిరలన్‌ 1. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


వైశ్రవణున కనుజుండ సవతి జననికి 
సుతుండ రావణ నాముండ శూర వరుంద. 
బది తలల వాడ నో వరవర్ణిని! కడు 


భద్ర మగు నీకు నిత్యము పద్మనయన! 


జనులు మృత్యు వరసి పాజు చంద మతివ! 
యివ్వనికి దేవ గంధర్వు లెవ్వ రైన 
నింకను బిశాచ ఫణి విహ గేంద్ర సంచ 
యమ్మ భీతిని బర్విడు నతండ నేను 


ఎవ్వని చేత వైశ్రవణుండే జితు( డయ్యె రణమ్ము నందు నే 
నవ్వర విక్రముండ నక యన్యపు( గారణమే చెలంగంగా 
నెవ్వని భీతి స్వీయ పురమే సుసమృద్ధము వీడి నిల్చెనో 
యవ్వర పాండు శైలమున నన్నర వాహను డార్తి తోడుతన్‌ 


పుష్పకము కామగ విమానము శుభ మెవ్వ 
ని బలమున నార్జితంబొ దేని పయి భద్ర 
గతిని నభ మందు విహరింప(గ6 దర మయ్య 
నేరికి నతండ నే నైతి నిందు వదన! 


జని తామర్ష మదీయా 

నన మరసిన మాత్ర మింక నాకేశునితో 

దను జారు లెల్లరు భయా 

ర్తిని వేగమ్ముగం బరువులు తీయుదు రతివా! 


ఎందు నేను నిల్లు నందు మారుతము వీ 
చు నెద శంకితుం డగుచు మృదు రీతిః 
దీవ్ర కిరణు డైన దినకరుం డతి శీత 


లాంశువులు వహించు సంశయమున 


నిశ్చల దళ రాశి నెగడుం దరువు లెల్ల 
నీరజాక్షి! నేను నిల్చిన దరి 

నదు లడరు స్తిమితపు టుదకములను గూడి 
నే చరించు చోట నిర్మలముగ 


మీన గ ణాలయంపుం దటి మిన్నంగ వెల్లును నా పురమ్ము లం 


కా నగరమ్ము రాక్షస నికాయ పరీవృత పట్టణమ్ము స 


న్మానిత మింద్ర వాసము ఘనం బమరావతి భంగి నిద్దర 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


న్మానుగ జుట్టు గోడల ఘనమ్ముగ నిత్యము రక్షితంబు సూ 


తెల్లని ప్రహరు లలరార సల్లలిత సు 
వర్ణ కక్ష్య రాజమ్ముల భాసితం బ 
(x) 
యి మటి వైడూర్య మయ తోరణముల తోడ 


వెలుగు చుండు నద్భుతముగ వినుత పురము 


కరి హరి రథ సంబాధము 
వర తూర్య నినాద నిత్య భాసితము నిరం 
తర ఫల పుష్ప సమావృత 


పరమోద్యాన వన రాశి భాసిలు పురినిన్‌ 


నివసింప గూడి నన్నట 
నవనిజ! రాజాత్మజా! నిజాత్మ నిక స్మరిం 
పవు నీవు మనుజ కాంతల 


నువిద! మనస్విని! విచార మొందగ నేలా 


మానవుల కొప్పు దివ్యము లైన భోగ 
ముల ననుభవింప వరవర్ణిని! లలితముగం 
దల(ప వర్ణాయువుని రాముని లలితాంగి! 


మనుజ మాత్రుని సుంతయు మైధిలి యెద 


తనదు ప్రియ పుత్రు నిజ రాజ్యమున సుఖమ్ము 


గ నిలిపి యకంటకమ్ముగం గమల నేత్ర! 
మంద వీర్యుని జ్యేష్ట కుమారు నంపె 
వనమునకు దశరథుడు భూవర వరుండు 


గత చేతస్కుం డబల! వి 
గత రాజ్యుండు తాపసుండు కడు దీను డహో 
యతని వలన నేమి ఫలము 


లతాంగి చింతింపు మెడ(ద రాముని వలనన్‌ 


రాక్షసుల కెల్ల నిద్ధర( బ్రభువు నైన 
నన్ను మన్మథ శర విద్ధు నన్ను లందు 
మిన్న! నిరసింప మైథిలి! చన్నె నీకు 
రాగ నీ చెంత కక్కట రమణి! చెపుమ 


పరితాపము వడయ( గలవు 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


తిరస్కరించిన, గడింది తెజవా! పిదపన్‌ 
నిరసించి పురూరవు ము 
న్నురువుగం దాపము వడసిన యూర్వసి భంగిన్‌ 


ఆ.వె. నాదు వ్రేలి కతండు నర మాత్రుండు సముండు 
రాము డెన్నంగ సమరమ్ము నందు. 
బ్రాప్త మైతి నీకు వరవర్ణినీ! నీదు 
భాగ్యమున భజింపు పన్నుగ నను 18. 


కం. అన నిట్లు రాక్షసాధిపుం 
డనయముగ విదేహ కన్య యాగ్రహ మందుం 
గను లజ్జం బడంగ నంటరి 


తనమున వచనములు పరుష తరములు వలికెన్‌ 19. 


చం. మును మును దేవు నా సకల భూత నమస్కృతు నుచ్చరించుచున్‌ 
ఘనముగ భ్రాత వైశ్రవణు( గార్య మమంగళ మివ్విధమ్ముగా 
నొనురుప సాహసింతు విట నుర్వి నవశ్యము రాక్షసాధమా! 


యనయపు బుద్దుం గర్కశ జనాధిపు నొందిన. జత్తు రెల్లరున్‌ 20. 


తే.గీ. శక్రు భార్య శచి దేవి సతిని నపహ 
రించి యైనను బ్రాణము లుంచ నగును 
నన్ను రాముని భార్యను గొన్న నీకు 
ధరను జీవిత ముండదు తథ్యముగను 21. 


తే.గీ. అంద మైన శచిని నింద్రు హస్తవజ్రు 
హస్తముల నుండి కైకొని యసువులు చిర 
కాలము వడయ వచ్చును గలం నొసంగ 


నాకుం జత్తువు సుధ ద్రాగినను దశాస్య! 22. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నలువది 


యెనిమిదవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 49. 


జానకి మాటలు విని రావణుండు భయంకర మైన తన నిజ రూపము దాల్చి సీతను 
గొనిపోవుట, సీతా దేవి రక్షింప మని రామ లక్ష్మణులను దలంచుచు వన మృగ గిరి 


వృక్షములను గోదావరిని, నచటం గనంబడిన జటాయువుని దన యపహరణమును 


ఆ.వె. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


రామలక్ష్మణుల కెజిగింప వే(డికొనుట. 


వనితామణి వచనములను 
విని చప్పట చబచి త్రుటిని భీ మాకారం 
బును దా నూనెను రావణు, 


డు నిజాకారమ్ము తన పటుత్వము వెలయన్‌ 


మైథిలి. గని యసుర మణీయు+ బలికె నిట్లు 
నా వచనముల దగ నాదు వీర్య 
విక్రమముల నీవు విన నట్టు లెంచెద 

వెట్టి తనము మీటి వెలది నీకు 


గగనము నందు నే నిలిచి స్కంధము పైన వహింతు ధాత్రి నె 

ల్ల గడ లిం ద్రాగువాండ సమరమ్మున మృత్యువు వైనం జంపుదుం 
దగుదును సూర్యు నాప శర తండముచే భువి జీల్చువాండ న 
న్ను గనుమ కామరూపిని ఘనుం డగు కామదు వెట్టి తొయ్యలీ! 


పలుకు చుండ నట్లు వచనమ్ము లసురుని 
క్రుద్దు నేత్ర యుగము కొనలు పచ్చ 
గనయి వెల్లుచు దినకర సన్నిభము శిఖి 


ప్రబల తోడ నయ్యె రక్త మయము 


విడి వడి రమ్య సౌమ్యతర భిక్షు సురూపము వైశ్రవానుజుం 
డడలు నొసంగు స్వీయ మగు నాకృతి నూనెను గాల సన్నిభం 
బడరు మహోగ్ర రూపము మహాభ్ర నిభాంగుండు రక్త నేత్రు(డై 
వడంకుచుం గోప భారమున భర్మ విభూషణ మండితుండునై 


దశముఖుం డంత శర ధనుర్ణరు( డయి క్షణ 
దాచరుం డయ్యు గపటంపు( దాపసిత్వ 
తనువు విడిచి మహాకాయుండు నిజ రూప 


మూనె రక్షో గణాధిపుం డుగ్రు డయ్యె 


క్రోధమునం గన్ను లెజ్జ రంగును వహింప( 


దనర జీమూత సుప్రభా తనువు తా ధ 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.సీ, 


రించి రక్తాంబరమ్ముల నంచితముగ 
నిలిచెను గనుచు వనితామణి నసురుండు 


కని యసిత కేశను రవిరు 
చి నడరు వస నాభరణను సీతను దన్వం 
గిని రావ ణాసురు(డు వ 


ల్కె నిట్లు వాక్యములను దిరిగి కఠోరముగన్‌ 


నీకు నేను సదృశమౌ కాంతు,డ నితంబి 

ని నను నాశ్రయింపుమ నిజ పతిగ 
ముజ్జగముల ఖ్యాతి పురుషు గోరుదు వేని 
భర్తగ వరియింపు పడతి నన్ను 


విప్రియము నీకు నెన్నండు వెలది సేయ 
నన్ను భజియింపుమ చిరము నాతి! శ్లాఘ 
నీయ పతిని నగుదు నీకు నీరజాక్షి 
మనుజ భావము వీడి కైకొనుమ నన్ను 


ఎట్టి గుణమ్ములం దలంచి యిట్లనురక్తి వహింతు రాముపై 

నెట్టన రాజ్య హీను పయి నిత్య నిరర్ధకుపై రయమ్మునం 
ల థ్‌ = 

గిట్టెడు వానిపై నిజ సఖివ్రజ హీనము సూరిమానినీ! 


వట్టి వెలంది మాటలను వ్యాల యు తాటవి నున్న వానిపై 


ప్రియమునకు నర్హ మగు నామె బ్రియ వచనను 
జేరి దుష్టాత్ము( డసురుండు మూర నెడంద. 
గామ మవనిజం బట్టెను గగన మందు 


బుధుండు రోహిణీ కాంతను ముట్టి నట్లు 


వామ కరమున నసురుండు పద్మనేత్ర 
సీత కేశములను బట్టి శీఘ్రమ కుడి 
చేతి దొడల క్రిందునః బెట్టె భీత చిత్త 
నంత దుర్మదాంధుండు రావణాసురుండు 


కని తీక్ట దంష్టు మృత్యు ని 
భుని సుమహాభుజని గిరిని బోలు నసుర నా 
థుని భీతిం బాజిరి యా 


వనదేవత లెల్ల రంత వనమున నార్తిన్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


చం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


అగపడె నంత మాయగ మహారథ మభ్ర మయమ్ముదివ్య మొ 
ప్పగ ఖర నిస్వనమ్ములను బన్నుగ లాగ ఖరవ్రజమ్ములే 
మగువ నిజాంక మందు నిడి మానిని భితిలం జేయు మాటలం 
దెగడుచు మిక్కుటమ్ముగను దేరున నుంచెను దీనురాలినిన్‌ 


పట్టువడి రావణుని చేత వర యశస్వి 

ని జనకాత్మజ కుయ్యిడె నిజపతి బహు 
దూరమున నుండ వన మందు. దోరముగను 
సీత హారామ యని యేడ్చె( జింత తోడ 


కామార్తుండు దశకంఠుం డ 
కామను బన్నగ సతివలెం గంపిత గాత్రన్‌ 
భామను గ్రహించి రయముగ 


నా మైథిలి తోడ నెగిరె నరదము తోడన్‌ 


రాక్ష సాపహృత నభో తలమ్మునం ద 
రుగుచు నుండ వైదేహి గురుతర బాధ 
తోడ నున్మత్త వోలె నాతురత సెలంగ 
భ్రాంతి తోం గడు పలవించె నింతి సీత 


అన్నకొసంగు వాండ యనవరత సుఖమ్ము 
దీర్ణబాహువ! యరుదెంచి వనికి 

నాహ! లక్ష్మణ! మది నరయ వకట నన్ను 
గోపి రక్కసుండు గొని చనంగ 


ధర్మము కొటి కిట్లు ధరను జీవిత మర్గ 
ము సుఖమును ద్యజించి మసలు సత 
ధర్ము( డపహరింప దారను గాంచవు 


రాఘవేంద్ర! నను నరణ్య మందు 


రాఘవ! యవినీతుల నరసి దండించు 
వాండ శత్రుదమన! పాపి నసుర 
సత్తము నిట వేగ శాసింప వేల రా 


వణునిం గ్రూర కర్ము వనము నందు 


పక్వ కాల మందు ఫలము లొసంగు స 
స్యములు మున్న యీని చందముననె 


కర్మ ఫలము లల్ల గన్పట్ట వా క్షణ 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మంద దుష్ట జనుల కవని లోన 


కాల వశుండ వీవు కర్మ మొనర్చితి 
జీవి తాంత కరము రావణ! యతి 
ఘోర మైన దాని నా రాముని వలన 


బొందు దీవు వ్యసనము భృశముగను 


అకట ధర్మ కాము(డా రఘు వరు ధర్మ 
పత్ని నపహరింప బంధు వర్గ 
సహిత మింక( గైక సంతసించును దీర 


స్వీయ కామితం బమేయముగను 


ఓ జనస్తానమున వెలు చున్న యట్టి 

(a) ౧ ల 
స సుమ కర్ణికారము లార సన్నుతింతు 
రామునకు క్షిప్రము హరించె రావణుండు 


సీత నంచు. గరుణతో వచింపు డడరి 


ప్రప్రవణ గిరివర! మాల్యవంత శైల 
రాజమ! నమస్కరింతును రామ సతిని 
రామునకు క్షిప్రము హరించె రావణుండు 


సీత నంచు. గరుణతో వచింపు డడరి 


హంస కారండవ జలచ రావృతంబ! 
వందనములు గోదావరీ! వంద లిడుదు 
రామునకు క్షిప్రము హరించె రావణుండు 
సీత నంచు. గరుణతో వచింపు మడరి 


తరుల కియ్యరణ్యమ్మునం దనరు దేవ 
తలకును నమస్కరింతును దలను వంచి 
రామునకు క్షిప్రము హరించె రావణుండు 


సీత నంచు. గరుణతో వచింపు డడరి 


ఎవ్వరెవ్వరు వసియింతు రిచట యట్టి 
సత్త్వముల నెల్ల మృగపక్షి సంచయమ్ము 
నెల్ల శరణు వేడెదు హరియింపం బడెడు 


ప్రాణ సతి వివశ వివరింప వలెం బతికి 


నేరిన నమ్మహా భుజుండు నేర్పునం దెచ్చు మహా బలుండు దా 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


మూరుచు విక్రమమ్మునను బ్రొద్దు కుమారుని వద్ద నుండియున్‌ 
వీర వరుండు నా వగవ భీతిని జానకి కాంచె నంతటం 
జేరువ నందు వృక్షమున శ్రేష్ట విహంగము నా జటాయువున్‌ 


చం. కని పలికెన్‌ భయం బడర( గాంత దశానన వశ్య యుమ్మల 
మ్మున వచనమ్ము లివ్విధము బోరన గాంచుమ పక్షిరాజమా! 
యనుచిత రీతి నన్నసురు( డక్కట పాప మనసు డాహరిం 


ప నడరి యో జటాయువ! యవారిత మిట్టు లనాథ భంగినిన్‌ 31. 


కం. అసురుని సాయుధు నీ ఖలు 
ని సత్త్వవంతుని నజేయుని నివారింపం 
గ సమరమున నీవు బలము 


న సమర్థు(ఃడ వని తలంప నా మన మందున్‌ 32. 


కం. సకలమ్ము రామ లక్ష్మణు 
లకు నీవు జటాయువ! నను రావణు డిట్లున్‌ 
వికలమతిని వనిం గొనిపో 
వు కథ నశేషము వచింపు పురుష వరులకున్‌ 33. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నలువది 


తొ మ్మిదవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 50. 


నిదురలో నున్న జటాయు వా ధ్వని విని లేచి రావణుని సీతను గాంచి రావణునితో రాముని 
భార్య నపరించుట తగదని విడువు మని హెచ్చరించుట, విడువ కున్న నతనితో యుద్ద 
మొనరింప నుద్యుక్తుం డగుట. 


కం. నిదురం గలట్టి జటాయువు 
రొద విని పరికింపగ నసురుని రావణు నా 
సుదతి నరసె జనకాత్మజ 
ను దరువు పై నిలిచి యా ఘనుండు వెబిగునన్‌ 1. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


పర్వత కూటని భాంగుం 
డుర్వి విహంగోత్తముండు నున్నత తుండా 
ఖర్వబల సుసంపన్నుండు 


గర్వ విహీనుండు వచించె ఘన శుభ గిరలన్‌ 


ఆగుమ రాక్ష సోత్తమ! దశాస్య! సనాతన ధర్మ బద్ధుండన్‌ 

నే గురు పకి వంశజుండ నిత్యము సత్యము నాశ్రయించుచున్‌ 
డాంగుదు'. బాదపమ్ముల జటాయువు నాము(డ వీర్యవంతుండన్‌ 
బాగుగ గృధ్ర రాడ్వరుని వాక్యము లియ్యవి యాలకింపుమా 


రాజగు లోక రాశికి పురందర పాశి సమాన వీరుండా 
భూజన కోటి కెల్ల హితముం దగ గూర్చెడి వా(డు రాము డీ 
భూజయె ధర్మ పత్ని యగు భూరి యశస్విని వాని కింపుగా 


నీ జవరాలు సీత యను నిద్దచరిత్ర గ్రహింప నెంచితే 


ధర్మ మందు నిలుచు ధరణీపతికి బర 
దార లందు నాశ తగునె మించి 
రాజ భార్య లెల్ల రావణ! రక్షణీ 


య లగుదు రనిశమ్ము నతి బలుండ! 


విడువు మీ నీచ బుద్ధిని? బడతుల బర 
దారల స్పృశించు దుర్చుద్ధి దశముఖుండ! 
ధీర వరులు గర్హింతురు ధీ నిధులు త 

మ సతుల వలె రక్షింతు రన్య సతుల నిల 


రాజ! ధర్మార్ధ కామముల( గన కున్న 
శాస్తముల లోన, బౌలస్త్య! చక్రవర్తు 
లెల్లం బాటింత్రు నృపధర్మ మింపుగ నని 


శమ్ము చక్క వక్కాణించి సమ్మదమున 


ధర్మకామములకు ద్రవ్యమునకు నిధి 
యౌను జక్కంగను ధరాధినేత 
మూలమగును రాజు భువి ధర్మ శుభముల 


కైన పాపములకు నైన నెన్న 


చపలుండవు పాపుండవు 
విపరీతము దుష్కృతముల వెలయించుచు ని 


ట్లపరిమి తైశ్వర్యము నక 


ఆ.వె. 


ఆ.వె. 


ట పడసితి విమానమును బడసిన వెరవునన్‌ 


ఉన్న యొకని నైజ మెన్న డైనను మార్ప( 
దరము కాదు దుష్ట్రు ధామ మందు 
నున్న సంపద చిర ముండ నోపదు సత్య 


మెన్న నెపుడు రాక్షసేంద్ర! వినుమ 


చేయ డింత యేని చేటు నీ పురి కైన 
రాజ్యమునకు నైన రాముండామ 
హా బలుం డతనికి నా ధర్మ చిత్తున 
కు నప కార మేల కూర్తు వీవు 


10. 


11. 


కానన మందు శూర్పణఖ కారణ మా ఖరు డప్పు డా జన 
స్థానమునన్‌ వధింపం బడె సంగర భూమిని రాఘవేంద్రుచే 
నా నరనాథు దోష మట నారయ నున్నదె చెప్పు సత్యమున్‌ 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


మానిని లోకనాథ సతి మానవతిన్‌ హరియించి పోదువే 


వీడు క్షిప్రమ్ము వైదేహిం బాడిగ నసు 
రేంద్ర! దందహ్యమానము లీ ని జేక్ష 
ణముల నిన్ను దహింప దనరక మున్న 
వృత్రు నింద్రు వజ్రము భంగి భీకరముగ 


విష సమన్వితమ్ము పెను పాము నుంచి వ 
స్తమున నేర వకట రాక్షసేంద్ర! 

గళము నందు నున్న కాలపాశమును గాం 
చంగ నేర వీవు చావు నకట 


అవని మోయ గలిగి నట్టి యలసట న 
సంగ నట్టి బరువు చనును మోయ 
రోగ మీయ కుండ రుచిర మజుగు నట్టి 


యన్నము భుజియింప నర్హ మగును 


ఎయ్య దొనరింప ధర్మము 

వ్రయ్య లగు+ బ్రసిద్ధి కీర్తి లయ మగునో యిం 
కెయ్య దిడు శరీరవ్యథ 

యయ్యది సేయంగ నెవ్వ రైన తలంతురే 


అరువది వేలేండ్లు చనిన 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


ఆ.వె. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


వి రావణా! పుట్టి నేను బిత్రార్డితమై 
పరంగెడు రాజ్యము పాలిం 
తు రమ్యముగ ధర్మ మూని తుష్టాత్ముండనై 


ముదుసలి నేందరుణుండ వై 

న దశానన! యున్న స్యందనమున శరయుత 
మ్ము( దనుత్రాణముతో ధను 

వు దనరిన గ్రహించి సీతం బోలేవు ససిన్‌ 


చూచు చుండ నేను సుదతి సీతను బల్మిం 
గొని చనంగ జాల వనంగ నిజము 
తర్క హేతువులను దరమె హరింపగ 


వసుధ నిల్చు వేద వాక్యములను 


నిలువుమ యొక్కముహూర్తము 
చలమున( జేయ సమరమ్ము శౌర్యం బున్నన్‌ 
విలయుం డైన ఖరుని వల 


నిల నిదురింతువు లయించి యింపుగ నిచటన్‌ 


పలుమటు దైత్య దానవుల భండన మందు వధించె రాముడే 
విలయ మొనర్చు శీఘ్రముగ వీరుండు వల్కల ధారి రాఘవుం 
డిల నిను నేను జేయ(గల దెయ్యది రాఘవు లేగ దూరమే 


బలు లగు వారి భీతి ని(క(బ్రాణ విహీను(డ వౌదు రావణా! 


బ్రతికి యుండ నేను రాముని పత్నినిం 
బుణ్యశిల సీతం బుడమి పట్టి 
గమలపత్ర నేత్రం గైకొని చన జాల 


వీవు దశముఖుండ! యెన్న. డైన 


చేయ వలె నవశ్య మిట నమేయముగ బ్రి 
య మగు నీ రామ కార్యము నవని పతి ద 
శరథు కార్యమ్ము గూడ యశస్వి యా మ 
హాత్ము( డసువుల కన్న నా కధికుం డగును 


నిలు నిలు దశకంఠ! క్షణము నీకు నిత్తు 
నేను రణపు టాతిథ్యము మేన నసువు 
లుండ( బడవైతు నరదమ్ము నుండి తెగిన 


తాల ఫల సదృశమ్ముగ నేల పైన 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేంబదవ 


సరము. 
౧ 


అరణ్య కాండము 
సర్గము 51, 


జటాయువు రావణునితో ఘోరముగా. బోరాడి సారథిని రథమును గుజ్జములను గూల్చి నఖ 
తుండములతో వానిని బాధించుచుండ రావణుండు ఖడ్గము గైకొని నాతని టెక్కలను గాళ్లను 


నజుక సీత జటాయువును జేరి విలపించుట. 


కం. అనిన జటాయువు న్యాయ వ 
చనములు విని రావణుండు సక్రోధుండై 
తన నేత్రము లిరువది వె 


ల్ల నగ్నికణ సన్నిభమ్ముగ నసుర గాంచెన్‌ 1. 


చం. అసురుడు రక్తనేత్రుండు మహాగ్రహు డర్జున కుండలుండురా 
క్షస గణనాథు( డంతట ఖగప్రవరుం దగ. దాక రావణుం 
డు సమర మయ్యె నప్పుడు కడుం గడు ఘోరముగా నభమ్మునన్‌ 


వెస వని మారు తోద్దత సుభీమ ఘనద్వయ సంగ మాభమై 2. 


ఆ.వె. రాక్షస గణ నాథ పక్షి రాడ్వరుల స 
మరము ఘోర మయ్య మాల్యవంత 
పర్వతమ్ముల సహపక్ష గిరీంద్రము 


ల సమరమ్ము పగిది రభసముగను త్తెః 


చం. సునిశిత మార్గణమ్ములను శూరుండు రావణు డేసెనా విక 
ర్లి నిచయ ముగ్ర శృంగముల నీడజ రాడ్వరు పై మహాబలుం 
డనితర సాధ్యు(డా శరము లన్ని టి( బత్ర రథేశ్వరుండు నో 
ర్మిని భరియించె యుద్ధమున మీటిన వీర్య పరాక్రమమ్ములన్‌ 4. 


చం. పతగ వరేణ్యు( డంత నిజ పాద నఖావలి రాక్షసేంద్రునిన్‌ 
వితతము చీల్చి గాత్రములు విద్దునిం జేసెను మిక్కుటమ్ముగా 
నతులిత కోపమూర్చిత దశానను( డంబకముల్‌ పదింటినిం 5. 


బతితునిం జేయ శత్రువును బన్నుగ వేసెను మృత్యు దండముల్‌ 


అట్లు లాగి యాకర్ణాంత మమ్ములు విడు 
వంగ నజిహ్మగములు దశవక్తు( డడరి 
ఘోరములు కరకు పము గూడుకాన్సు( 
జీల్చినవి జటాయువును నిశిత శరములు 


కని యసురు నరదమున సీ 
తను భాష్ప నయనను బాణ తతి నిసుమం తే 
ని నట గణింపకయే దు 


మె నా జటాయు వసురు పయికి: గరం బలుకన్‌ 


శరమును గూడి చాపమును సన్మణి భూషిత మా ఖగేంద్రుండే 
చరణ యుగమ్ముతో విటిచె సన్నుత తేజుండు విక్రమమ్మునం 
ద్వరితము నన్యచాపమును దాం గొని రావణు డాగ్రహమ్మునన్‌ 


విరివిగ వేలు వేలు శర వృష్టి, గురించెను బక్షిరాజుపై 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


శరము లావరింప సంయుగమ్మున బత 
గేశ్వరుండు వెలి(గె నిమ్ముగ నట 

గూటి జేరి నట్టి మేటి పక్కి పగిది 

సందు లేక సుంత వింత కొలుప 


టిక్కల శర వర్షం బెల్ల నక్కజముగం 

జెదరం గొటి సత, మ్మున బెదరకుండ 
క. 

విజిచెను జరణమ్ముల గొప్ప వింటి నప్పు 

డా మహా తేజు, డవలీల నడరి యంత 


అగ్ని సన్నిభంపు టసురుని రావణు 
కవచ మంతం జించె గ్రక్కున నిజ 

పక్ష యుగము చేతం బతగేశ్వరుండు మహా 
వీర్యవంతుం డపుడు శౌర్య మడర 


తి, 
కాంచ నోరశ్ళద పిశాచ కమ్ర వక్త 
దివ్య ఖర వరమ్ముల నతి తీవ్ర వేగ 
వంతముల నెల్ల జంపెను బక్షి రాడ్వ 
రుడు జటాయు వత్యంత బలుండు తృటిని 


మువ్వెదురుల విలసిల్లెడు 


10. 


11. 


12. 


13. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


టివ్వునం గామగ మడుగు తిం జనంగలదే 
దవ్వులకు హేమ మణి మయ 
మవ్వర రథమును విజిచె విహంగ మవలీలన్‌ 


గొడుగుం బూర్డ శశి నిభము 
వడి వ్యజనమ్ములను గూడి పట్టిన వారిన్‌ 
విడువక రక్కసుల నతడు 


తడయక కూల్చె ఖగరాజు తద్దయు బలిమిన్‌ 


పక్షిరాజు తిరిగి మహాబలుడు శ్రీమ 

దమల చిత్తుండు ఘన వేగ మడరం దనదు 
తుండమున సారథి శిరము ద్రుంచె ఘనము 
విక్రమించి జటాయువు భీకరముగ 


అతడా భగ్న ధనువు విని 
హత సారథి హీన రథ హతాశ్వుండు పీతా 
సతి నంకమ్మున రక్షః 


పతి రావణుం డుంచి పుడమి పైనం గూలెన్‌ 


దరణిం గూలిన రావణు 

నరసి విఖండిత శతాంగు నవ్వన మందున్‌ 
వర పక్షీంద్రు నఖిల భూ 

త రాశి నుతియించె సాధు తర మని ప్రీతిన్‌ 


అలసిన గృధ్ర రాజము దశాననుం డారసి సంతసమ్మునం 
గలంగ ఖగమ్ము వృద్దతను గాంతను గైకొని యుద్గమింపగా 
గులుకుచు సీత నంకమునం గోమలి నుంచుచు( బోవు వానినిం 
బులు(గు జవమ్మునం బబచి బోరన నాపుచు( బల్కె నివ్విధిన్‌ 


వజ్ర సదృశ బాణ పాణి రాముని దార 
నపహరింపం దలతు వల్ప బుద్ధి! 
రాక్షస గణ దుర్మరణ నిమిత్త మగును 
నిశ్చయముగ దీని నేర వీవు 


దప్పి గొన్న వా. డుదకము ద్రాగు పగిది 
విషము. ద్రావ నెంతు వెజవకయె స 
బల కుమార నిచయ బంధు మిత్రామాత్య 


నిజ పరిచ్చదమ్ము నిరతి నూని 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


కం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కర్మపుం బర్యవసానము 

దుర్మతు లెటు(గక నశింత్రు తూర్ణం బట్లున్‌ 
ధర్మమె బుంగని నీ వీ 

కర్మమున నశింతు తప్పక దశగ్రీవా! 


చిక్కితివి కాల పాశపు( 
జిక్కమునం దివ్విదమ్ము చేప పలాశన్‌ 
వృక్కాశను గాలమునం 


జిక్కిన భంగి విడుపు నరసి చనం దరంబే 


సెశతురు నిన్ను దురయులు సల్పగ నాశ్రమ ధర్షణమ్మునుం 
(ల్లు జు oa 

గోపము నూని రాఘవులు ఘోరతరంపు టకృత్య మెన్న(డుం 
బాపపు లోక గర్హితపు వంచక కార్యము చోరు భంగినిం 
దోశుక వీరు చందమున ధూర్తుండ! భీరుని భంగి జేసితే 


నిలువుమ యొక్కముహూర్తము 

చలమున( జేయ సమరమ్ము శౌర్యం బున్నన్‌ 
విలయుం డైన ఖరుని వల 

నిల నిదురింతువు లయించి యింపుగ నిచటన్‌ 


మరణ మాసన్నమైనచో మానవుండు 
సంభ్రమించును జేయగ సత మధర్మ 
కార్యముల నవ్విధము దశకంఠ! చేయ 
నుద్యమించితి నిజ లయ మొంద నీవు 


పాప మొసగు పనుల దలణశు 
నోపుదురే యెవ్వ రైన నుర్వి జగములం 
గాపాడు స్వయంభువుండును 

జూపునె యాసక్తి జేయ సురవరు+ డైనన్‌ 


పలికి శుభమ్ములా గిరలు పన్నుగ నిట్లు ద్విజేంద్రు( డంతటం 
జెల(గి దశాస్యు వీపు పయి శీఘ్రమ వ్రాలి కడింది వాడి గో 
రులను సుఘోర తీక్ట్రముల రుద్ర నిభుం డయి గీరె వీరుండే 


యలుక వహించి యెల్లెడల హస్తిని దుష్టముం గొట్టు నట్టులన్‌ 


నఖ పతత్ర ముఖ ఘనప్రహరణుం డంత 


నొక్కి యసురు వీపు ముక్కున నిజ 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


నఖముల వడి గీరుచు ఖగ రాజేంద్రుండు 


పీకెం దేశములను భీషణముగ 


పల్మరు నిడం గ్లేశములను బక్షి రాజు 

కినుకం గంపింప( బెదవులు ఘనముగ దశ 
ముఖుండు వణశెను రోషమ్ము మూర రమణి 
యవనిజ నునిచి వామాంక మందు నంత 


తన యజచేత బక్షి వరు దాడితు( జేయ దశాస్యు డత్తజిన్‌ 
ఘనముగం గ్రోధ మూర్భితుండు కంపము నందక యాక్రమించి ము 
క్కున ఖగ రాడ్వరుం డడరి కోసె నహో దశ వామ హస్తముల్‌ 
జనితము అయ్యెనే తిరిగి సవ్య కరమ్ములె యక్కజమ్ముగన్‌ 


పుట్ట నుండి బయల్పడు నట్టి పాము 
ల వల హస్తములు మొలవ రావణుండు 
సీత విడిచి భీషణ ముష్టి ఘాతముల( జ 


రణములం గడు బాధించె గృధ్రప్రవరుని 


అంత నతుల వీర్యు లా యిరువుర మధ్య 
రాక్షస నిచయంపు రాజు మజియు 
విహగ సంచయంపు విభుని మధ్య నతి ఘో 


ర రణ మయ్య నా యరణ్య మందు 


రామ కార్య మెంచి రణ మొనరించు జ 
టాయువు చరణము లడరి నిజాసి 
నూని యిరువయిపుల నుండు అక్కలను ఖం 


డించె రావణుండు మించ బలము 


టెక్కలు తెగ నట్లు మిక్కిలి కోపము 
తో నజుక నసురుండు తూర్ణ మంత 
బడెను నేల పైన బక్షిరాజు కొన యూ 
పిరి తనరంగ నలసి కరము ఘనుండు 


పడ జటాయువు ధరం బడసి గాయమ్ములు 
కాంచి సీత జనక కన్య కలంి 
తనదు బంధు భంగి. దరుణి పరువు ఎట్టెం 


జేర విహగ నాథు శీఘ్రముగను 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


ఆ.వె. 


నీల మేఘ కాయు నీడోద్భవుని శుద్ద 
వక్షు వీరవర్యు బతగ విభుని 
నాటిన వనవహ్ని యన నుండ లంకాధి 


పతి దశ ముఖుం డెలమి నతనిం గాంచె 


ధరణిం గూలిన విహగము 

నరసి జనక తనయ దశ ముఖార్దితమును జే 
రి రయమున స్పృశించుచు మృదు 

కరముల విలపించె సీత కాంతారమునన్‌ 


36. 


37. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేంబది 


కం. 


చం. 


తే.గీ. 


యొకటవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 52. 


రావణుండు సీతను దీసికొని పోవు చుండ నామె రామ లక్ష్మణుల నుద్వేగమున( బల్మటు 
కోకార్తయై వే(డికొనుట. 


సీత శశి నిభాస్య యసుర 

పాతిత విహగేశుం గాంచి పరితాపముతో 
నా తన్వి విలాపించె న 

హో తోరమ్ముగ ఘన జని తోద్వేగమునన్‌ 


ఘను లగు లక్షణజ్ఞు లిలం గాంతు రనేక నిమిత్తముల్‌ విహం 

గ నినదముల్‌ సుఖాత్యయ నికాయము లందు నరోత్తముల్‌ దగం 
దన కొటి కున్న యాపదను దథ్యము నేరండు రాముం డింత యే 
ని నకట నా నిమిత్తము ననేక మృగద్విజ కోటి పర్విడన్‌ 


పాప చరితుని చేత గాపాడంగ నను 

నేల పైనం గూల్ప(బడళ నిద్ర లోన 
మునిగే నిచ్చోట ఖగ రాజము కడు డస్సి 
నాదు దౌర్భాగ్య మియ్య దనంగ నకట 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


రామ! రక్షించు కాకుత్న! లక్ష్మణ! నను 
(a) 

నంచు నెంచుచు నంతిక మందు నున్న 

విందు రని సుసంతప్త యా యిందు వదన 


సేసె నాక్రందన మెడంద( జింత నంది 


కృశ తను లలితాంగి( గ్లిష్ట మాల్యాభర 
ణ నరసి విలపించు నాతి సీత 

రాక్ష సాధిపుండు రావ ణాసురు( డంత 
బజువు తీసె నామె పార్వమునకు 


లత వలెం జుట్టి పాదప వరమ్ముల నున్న లతాంగి వీడు మె 


ల్ల తరుల నంచు. బల్మటును రావణు డా రఘురామ పత్నితో 


డుత నని రామ రామ యని డుంగుచు నేడ్చెడు రామ హీననున్‌ 


సతిని గ్రహించెం గేశముల సౌరి సముం డయి చావ సిద్దమై 


ఎల్లల నన్ని దాటి సతి నెంతయొ తల్లడ పెట్ట నట్టులం 

గల్లరి రావణుం డట జగమ్ముల స్థావర జంగమమ్ములన్‌ 
మెల్లగ నంధకార మది మించెను మారుతి వీవ భీతిలెం 

జల్లగ నయ్యె భాస్కరుడు ఛాయ నశింపంగ మిక్కుటమ్ముగన్‌ 


చూచి సీతను దీనను సుదతి దొంగి 

లింప రావణాసురుండు నలినభవుండు 
తనదు దివ్య చక్షువుల నంతయును నంత 
బలికె గృత మయ్యె గార్యము పన్నుగ నని 


సంతసము నింక దుఃఖము సంభవించె 
దండకారణ్య మందున్న తాపసులకు 
రావణ సహజ సిద్దపు లయము నరయః 


గాంచ సీతను బాధింపం గాంత నట్లు 


రామ రామ యంచు లక్ష్మణా యంచు రో 
దించు సీత నంత గొంచు. జనెను 
గగన మార్గ మెంచి విగత భయమ్మున 


రాక్షసాధిపుండు రావణుండు 


తప్త కాంచ నాభరణ యా తరుణి భవ్య 
పీత కౌశేయ వస్తయు సీత రాజ 


పుత్రి శంపాలత యనంగ బుణ్య శీల 


10. 


11. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


చం. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


వెలింగె నత్తజి నాకాశ వీథి యందు 


ఆమె పీత వస్త మప్పు డెగురుచుండ 
రావణుడు వెలింగెం గరమ్ము వహ్ని 
తోడ వెలుంగు నట్టి తోరంపు( బర్వత 


రాజ సన్నిభమ్ము రాక్షసుండు 


పరమ కల్యాణి జానకి పద్మ దళము 
లనుపమ సుగంధ యుక్తము లసుర నాధు( 
డా దశానను పై నెట్ట నైన రంగు 


నడరు చుండగ వెదచల్ల బడిన వపుడు 


కనక రుచిని వెల్లు కౌశేయ మెగురు చుం 
డంగ గగన వీథి నంగనా మ 
ణీ మతల్లి దపుడు నెగడె నరుణ రవి 


కాంతి తోడ వెల్లు ఘనము భంగి 


చక్కని ముక్కున నడరిన 

యక్కాంతా రత్న సుంద రానన కాంతుల్‌ 
తక్కినవి లేక రాముం 

డక్కడ నాళమ్ము లేని యబ్దము భంగిన్‌ 


జలదము( జీల్చి నీలమును జక్కగ నుదృవమౌ శశాంకు స 
ల్లలితపు రూపు బోలి సులలాట సుకేశము లొప్ప జానకీ 

లలన విశుద్ధ దంతముల రమ్య విభూషిత సుందరాస్య క 
న్నుల జల మెల్ల నొత్తుచును నొవ్వున నేడ్చుచు సుందరాకృతిన్‌ 


రమ్య నాసిక చిజు వ్రణమైన లేక యె 
జ్ఞని పెదవులతో గగనమునం గన 

క రుచులు మెజయంగం గన్పట్టె రావణు 
నంక మందు నుండి యరుగు వేళ 


రావణ సుమహా కంపిత 

యా వైదేహి వదనము నిజాత్మేశుం డా 
భూవరు లేమి వెలుగదు ది 
నావిర్భూత శశి భంగి నాకాశమునన్‌ 


నలుపు రంగు మేనున నసురుం డుండంగ 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


హేమ వర్ణ యయిన భామ సీత 
కాంచ నంపుం గాంచి యంచిత నీలము 
ణి పయి నడరి నట్లు నెగడు చుండె 


ఎట్ట తామర వంటి మే నింపయిన ప 
సిండి రంగున మెజియంగ సీత యసురు 
చెంత దప్త కాంచన భూష వింత మబ్బు 


తోటి మెఅపు పగిది నుండె బోటి యపుడు 


భూమి తనయ సీత భూషణ రవములు 
మ్రో(గు చుండ నపుడు తాం గనపడె 
రాక్ష సాధిపుండు రసితము లింకను 


మెజిపు తోడ నల్ల మేఘము వలె 


శిరమున నున్న పుష్పములు సీత నహో గొని పోవుచుండంా. 
గురిసిన వెల్ల నేల పయి ఘోరపు వేగపు గారణమ్మునం 
దిరిగి దశాస్యు వెన్క నవి తేలుచు. బర్వెను వింత వింతగా 


విరివిగం బుష్పవృష్టి యన వెల్లుచు నెల్లెడ లందు నత్తజిన్‌ 


పుష్పధార తిరిగె బోరన వైశ్రవ 
ణానునుజుని చుట్టు నరయ విమల 
మేరు నగము చుట్టు. దారల మాల తి 


రిగెడు నట్టుల. జెలరేంగి యపుడు 


సీత కాలి నుండి చెన్నుగ రత్నభూ 
షితము నూపురమ్ము శ్రేష్ట తరము 
వెలుంగు లీను చుండ విద్యుత్తు మండల 


ము వలె మృదు రవమున( బుడమిం గూలె 


లేత యెజ్జని చిగురు వోలె, గనిపించు 
సీత చారు లతాంగి యసిత ఘనాఘ 
న నిభ రాక్షసుం బ్రభలం దనరంగం జేసె 


గజ వరేణ్యునిం గాంచన కక్ష్య వోల 


వెలు6గుచు నుండంగ నుల్క వ 
లె లతాంగి స్వతేజమున విరివిగ నసుర మై 
థిలిని నభో వీథి. గొనిత 


రలె వైశ్రవణానుజుండు రావణు డంతన్‌ 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


క్షీణ తార లవని క్షిప్రము వడు నట్టి 

ల 
భంగి నగ్ని సదృశ వర్ణము లగు 
సీత భూషణములు సెదరె నేలను జాజి 
నభము నుండి నిస్వనముల తోడ 


పడెను మెడ లోని హారము పుడమి పైన 
బర(గ మించి తారాధిప ప్రభల నెల్ల 

గగన భాగమునుండి వేగమ్ము తోడ, 
బడిన భాగీరథీ నది పగిది భువిని 


గాలికి సంచలింప(గ ఖగవ్రజ సంయుత పాదపాగ్రముల్‌ 

లాలన భీతి సెందకుమ రామ సతీ యను పల్కు లొప్పెనే 
తూలిన పద్మ షండముల దుఃఖిత మీన జలే చరమ్ములన్‌ 
వ్రాలంగ నూర్పులే సఖుల భంగి. గలంగిన వా తటాకముల్‌ 


సీత నీడ నపుడు సింహ శార్దూల మృ 
గద్విజములు కినిసి కరము ననుగ 
మించినవి పరుగుల మించి యెల్లెడ లందు 
నుండి వేగ మడర నుగ్ర వనిని 


జలపా తాస్రు ముఖమ్ముల 
విలసచ్చుం గోచ్చిత భుజ భీషణ నగముల్‌ 
లలనామణి నపహృత మై 


థిలి వీక్షింప విలపించు తీరున నుండెన్‌ 


తెల్లని గుడికట్టు తెల్ల మయ్యె రవికి, 
జుట్టు దినము నందు. జూడ నపహృ 
తావని తనయ రవి దగ్గ తనదు కాంతు 
లెల్ల దీనుం డయ్యె దల్లడిల్లి 


ఎక్క డున్నది యా ధర్మ మెక్క డుండె 
సత్య మారవమ్ము దయయు సతిని రామ 
పత్నిని హరింప రావణ పాతకుండు 


వగచె సర్వ భూతము లిట్లు వరుసం బలికి 


చూచుచు. జూచుచున్‌ దిశల శోక గ తాక్షుల నిండ నస్రులే 


యా చిన జింక శాబకము లచ్చట నేడ్చిన వెల్ల దీనతం 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


చం. 


కం. 


జూచి యరణ్య దేవతలు శోకముతో విలపించు సీతనే 


యేంచగ దుఃఖమే మిగుల నెల్లరు కంపిత గాత్ర లై రటన్‌ 


ఘనముగ నేడ్చు చున్న నృపకాంతను బల్మటు రామ! లక్ష్మణా! 
యని మధుర స్వరమ్మున నిలాత్మజ( జూచుచు నుండ భూమి దా 
ననిశము బొట్టు ఫాల తల మందు సెడం జికురమ్ము లూడ(గం 


గొని చనెతా నిజ చ్యుతికి ఘోర దశాననుం డా మనస్వినిన్‌ 35. 


దరహాస చారు దతి బం 

ధు రహిత రాఘవులు నిలువ దూరమ్మునం దా 

నరయం+గ లేక వివర్ణ య 

యి లలన సీత భయ మందె నెడందన్‌ మిగులన్‌ 36. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేంబది 


కం. 


తే.గీ. 


రండవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 53, 


సీతా దేవి గగనమున కెగిరిన రావణుని గాంచి భీతిల్లి రోషము నూని విడువ మని వేండికొని, 
నిందించి మటియు భయ పెట్టు చుండ రావణుడు సీతా దేవిని గొనిపోవుట. 


అసురుః డెగుర గగనమునకు 
వెసం గని మైథిలి నితాంత భీతి మది జెలం 
గ సతి జన కాత్మజ వగచె 


నసమోద్విగ్న యయి కోమలాంగి భృశముగన్‌ 1. 


కొని చనుచు నుండ దన నట్లు కనులు రక్త 
వర్ణ మూన రోదన రోష భారమునం గ 
రుణను వగచుచు మానినీ మణి వచించె 


నంత భీమాక్షు రావణు నరసి యిట్లు 2. 


వేచుచు దొంగిలించి చన భీతను నొంటరి దాని రావణా! 
నీచపు గర్మ మివ్విధము నీ వొనరింపగ సిగ్గు సెందవే 3. 


కం. 


చం. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


వే చనం జేసి నా పతిని భీరుండవై మృగరూప మాయచే 
నీచ! హరింప నెంతువ యనిందిత నిట్టుల రాక్షసాధమా! 


నను రక్షింప దొడంగిన 

ఘన పక్షీంద్రుండు సఖుండు కాకుత్సుం డై 
న నృవరునకు నా మామ కి 

ట నిపాతితుం డయ్యె నక్కట యనిని నీచేన్‌ 


కనబడు నీదు వీర్య మధికమ్ముగ నక్కట రాక్షసాధమా! 
వినబడ నీదు నామమును బీరముగా వచియించితే రణ 
మ్మున నను గెల్వ లేదు విరింబోండి హరించెడు గర్హ్య కార్యమే 
యొనరిచి యొంటిగా నిలువ నూనవు సిగ్గు నొకింత యక్కటా 


కథలుగ వచియింత్రు కర్మ మధర్మ్యము 
క్రూరము నొనరింప( గ్రూర! నీవు 
విశ్వ పురుషు లెల్ల వీరుండ వని నిన్ను 
నీవ తలంతు వకట రావణుండ! 


శౌర్య మౌర నీదు సత్వము నిస్సీ వ 
చింతె కులము నెల్ల జెబిచు నట్టి 
విట్లు చెప్ప నేల యింక నీ చరితమ్ము 
ధాత్రి నొసంగు రోత తథ్యముగను 


చేయున దెయ్య దున్న దింక జీ పరువెత్తుచు నుంటి విట్లు నీ 


వీ యెడ నిల్వు మొక్క త్రుటి యేగవు ప్రాణము లుండ బొందిలో 


నా యవనీప పుత్ర వరు లారయ నొక్క క్షణంబు నైననున్‌ 


నీ యఖిలంపు ఘోరపు టనీకము వచ్చిన నిల్వ నేరవే 


వన మందు మండెడు ననల 

మును విహగము సుంత యేని ముట్టంగా నే 
రని భంగి రాఘవు లిరువు 

రి నిశిత బాణాగ్ని సైశు లేవు దశాస్యా! 


విడువుము నన్ను రావణ! వివేకము తోడుత మేలు నీ కగున్‌ 
బెడిద మొసంగ నాకు వ్యధ భీషణ కోపము నూని రాఘవుల్‌ 
విడువక యున్న నన్నిపుడు వీర వరేణ్యులు రామలక్ష్మణుల్‌ 
మడియంగ నిన్ను జేయుదురు మాన ధనుల్‌ దశవక్త! వేగమే 


10. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


యత్న మెద్ది తలచి యపహరింప బలిమి 
దలంతు వయ్య దెల్ల( దథ్యముగ ని 
రర్దకమ్ము నీచ! రాము గనక యసు 


వులు ధరింప నిట రిపు వశ నయిన 


మృత్యు వాసన్న మైనచో నిత్యము విప 
రీతము లొనరింత్రు నరు లా లీల నీవు 
నీకు హిత మైన దెయ్యదొ నేర వింక 
మేలు నోసంగు పనుల గాంచం జాల వకట 


మరణింపం దలచు వారలు 
ధరం దమకు+ దగిన దెద్ది దాని నకట నే 
రరు కాల పాశమును నే 


నరయుదు నీ కంఠ మందు నడరంగ నసురా! 


భయపు స్థాన మరసి భయపడ వీవు ద 
శాననా! రవంత కాన వ్యక్త 

మయ్యె నరయు చుంటి వంచు నీవు హిరణ్య 
మయ మహీరుహముల మానహీన! 


కాంతు వసి పత్ర భీమ వ 

నాంతము రావణ! దశాస్య! యా వైతరణిన్‌ 
సాంతము సాంద్ర తర రుదిర 

వంతము ఘోరమ్ము నింక భయదాయకమున్‌ 


పుటము వేసి నట్టి పసిడి పువ్వు లడరు 
పిల్లికన్రతనములుగా విరివి యాకు 
లినుప ముల్లులు దనరంగ నెల్ల నట్టి 


పెద్ద బూరుగు చెట్టును వెస గనుదువు 


విషము త్రాగి మనని విధముగ వంచింప 
నీ మహాత్ముల నిట నిట్లు నిర్ణ 

యుండ! నీవు బ్రతికి యుండ. జాలవు చిర 
కాల మవనిని దశకంఠ! నిజము 


జముని త్రాడు మెడకు నమరంగ నడ్డగిం 
పంగ రాని దకట పాణి యెటకు 
శాంతి నందు దీవు చింత నరయకుండ 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


నాదు భర్త నుండి యో దురాత్మ! 


తే.గీ. ఒక్క నిమిషమ్మున వధించె నొక్కండు పదు 
నాలు వేల రక్కసుల వనమ్ము నందు 
౧ 
నిష్ట మైన భార్యను హరియింప నస్త్ర 


కుశలుండు నిను జంపండె సుతీక్ట శర తతిని 19. 


ఆ.వె. ఇట్టు లన్యములు ననేకములు పరుష 
వాక్యములు వలికి యవనిజ రావ 
ణాంక గమన మీటి నార్తి యెడంద విల 


పించె మిగుల భయము మించ నపుడు 20. 


కం. కర మార్తను బహు భాపిణిం 
గరుణను విలపించు నామె గరము వణుకు నా 
ధరణిజ నిర్ణయం గొంపో 


యె రావణుడు రాజ తనయ నేకాంతముగన్‌ 21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేంబది 


మూడవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 54. 


సీతా దేవి యట్లు గొనిపోవంబడు చుండ. బర్వతము పైన నున్న యైదుగురు వానరులను 
గాంచి తన నగలలో గొన్నిటిని మూట గట్టి, వారు చూచిన రాఘవులకుం దెలుపంగల రన్న 
యాశతోం గ్రిందికి వైవ నది గమనింపక రావణుండు లంకాపురమును జేరి తన 
యంత;ఃపురమున సీత నుంచి యెనమండుగురు రాక్షసులను రాముని పనులను గమనింప 


జనస్థానమునకు( బంపుట. 


కం. కాంచక యార్త త్రాణుని 
వంచిత గొనిపోవం బడ(గ వైదేహి యటుల్‌ 
గాంచెను వానరు లేవుర 
నంచిత గిరి సంస్థితుల భృశార్దిత దిగువన్‌ 1. 


చం. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


చం. 


కని తన యుత్తరీయమునం గాంచన కాంతుల వెల్లు దానిలో 
ఘన శుభ భూషణమ్ములను గట్టి ధరాత్మజ వారి మధ్యలో 
గనిన వచింతు రేమొ తన కాంతున కంచు. దలంచి యాశతో 


వనరుహ నేత్ర క్రింది కట వైచెను బట్టు దుకూలముం దగన్‌ 


వస్త్రమును గ్రహించి బంగరు నగల తో 
వానరుల నడుమను వైచిన యది 
సంభ్రమమ్ము నిండ స్వాంతమునం దెజుం 
గడు దశాననుండు కాంత పనిని 


హరి వీరులు పింగాక్షులు 

తరుణీమణి సీత నేడ్చు దానిని వీక్షిం 

చిరి అప్పలు వేయక వా 

రి రుహాక్షిని విస్మయమ్ము రేగగ నెదలన్‌ 


మానిని తోడ రావణుండు మాన విహీనుండు వేగ దాటి పం 
పా నది నేడ్చు చుండగ నపారము జానకి యేంగం జాగె లం 
కా నగరమ్ము వైపునకు( గాంతను మృత్యువు. దీక్ష దంష్ట్రనుం 
దా నిడి కాలకూట విష దర్పిత భోగిని నంకమం దహో 


వనములను నదులను బర్వతముల దాటి 
గగన మార్గ మందు గ్రన్నన ఘన 
చాప ముక్త నిశిత శర సన్నిభమ్ముగ 


రావణుం డరిగెను రాక్షసుండు 


తిమి నక్రాలయమును శర 
ణము సకల నదీ తతికి ఘన తరంగ సము 
ద్రము వరుణాలయము.+ గదిసి 


సముదమ్ము దశాననుండు సయ్యన దాంటెన్‌ 


తడ(బడ(గ మరలెడు తరగల తోడ మీ 
నోరగములు కదల కుండ నుండ 

భయము నిండి నట్లు వరుణాలయం బయ్యెం 
గొనుచు నేంగ జానకి నసురుండు 


దివమునం దిర్లు చారణులు దివ్యులు సిద్దులు గాంచి రావణున్‌ 
జవమున నేంగు రక్కసుని చా వరు దెంచె నటంచు నెల్లవా 


రు వలుకు చుండ దుఃఖ భర రోదన సంయుత సీత యంక మం 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


దు వజల మృత్యు రూపిణిగం దూర్ణమ యాతండు సేరె లంకనున్‌ 


చక్కగ విభజింప బడిన చారు పథము 
లడరు లంకాపురము( జొచ్చి యంచితముగ 
సతము రక్షింప బడెడు కక్ష్యలు విరివిగ 


నుండు స్వాంతశురము రావణుండు సేరె 


మయుడు మాయ నుంచిన భంగి మానినీ మ 
ణిని ఘ నార్తి మోహ పరాయణ నవనిజను 
జానకి నసి తాపాంగను జక్క(గ నుని 


చె నట రావణుండు ముదము సెంది మదిని 


కని యట భయంకరల. బ 
ల్కెనా పిశాచి వనితల లీలగ నిట్లుం 
గన రా దీమెంబురుషు లై 


నను స్తీ లయినను బడయక నా యనుమతినిన్‌ 


మణులు ముత్యములును మంగ ళాభరణము 
లంబరములు వసువు లంచితములు 
కోరి నట్టి వెల్ల, గోమలి కీమె కీ 


వలా మదాజ్ఞ యిట్లు బడతు లార! 


తెలిసి యైన నింక దెలియక యైన వై 
దేహి కప్రియమ్ము సాహసించి 

యెవ్వ రైనం బలుక నించుక యైన వా 
రి కిల జీవితమ్ము ప్రియము కాదు 


పలికి రాక్షస స్త్రీలతో వాక్కు లట్లు 
వీడి యంతఃపురము వేగ వీర్యవంతు. 
డా దశగ్రీవుం డంతం దా నాత్మలోం ద 


లంప( జాగెం బేయం దగు కార్యమ్ము పిదప 


కనె నపు డష్ట రాక్షసుల గాంచ(గ నప్పిశితాశ నోగ్రులన్‌ 

ఘన వర మోహితుం డసుర కాంతుండు పేర్కొని వారి వీర్య మె 
ల్లను వచియించె వాక్యములు రావణు, డివ్విధి క్షిప్రమేంగుండ 
వ్వనమున కెందు నా ఖరుండు వాసము సేసెన్‌ మున్ను శూరతన్‌ 


అజ్జనస్టానమునకు నానాయుధ సహి 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


కం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తం బసుర వీరగణ హతస్థానమునకు 
నేగి వసియింపుండు విడిచి యెల్ల భయము 
నూని బల పౌరుషములను గాన లోన 


అతుల బలమ్ము నుంచితిని యచ్చట నా ఖర దూషణాదులన్‌ 
వితత బలాఢ్యులన్‌ సమర వీరులం జంపెను రాము. డాజి ధీ 
రత సహనమ్ము క్రుంగగం గరంపు టమర్షము రేంగె వానిపై 


సతతపు వైర మేర్పడెను సైపంగం జాలక దారుణమ్ముగన్‌ 


అంత మొనర్పం బగను ద 
లంతును వధియింప కుండ రాఘవుని ననీ 
కాంతర మందు రిపుని నా 


కింతయు నిద్దుర లభింప దిట దథ్యముగన్‌ 


ఖర దూషణ ఘాతిని సం 
గరమున రాఘవునిం జంపి ఘన హర్షమ్మున్‌ 
విరివిగ విత్తము నందిన 


దరిద్రుని పగిది. బడయుదు( దప్పక యెడందన్‌ 


నివసించి జనస్థానము 
న వీరవరు లార! రామునకు జేరువలో 
వివరముగా గాంచుచు రా 


ఘవుని పనుల నెల్ల దెలుపంగ వలయు నాకున్‌ 


అప్రమత్తులై యెల్లరు నసురు లార! 
యేగ వలయు నచ్చోటకు నెలమి మీరు 
సంతతము రాముని వధింప సత్పయత్న 


ము ననరింప వలయు. జుండి మూరి యచట 


కంటి మీ బలములం గయ్యములం దనే 
కావసరము లందు నందు వలన 
నయముగ ననుపుదు జనస్థానమునకు మి 
మ్ములను నమ్మకమ్ము మూర నాకు 


అసురు లనమండ్రు వాక్యము లర్ధ వంత 
ములు ప్రియము లాలకించి ప్రభువన కొసి 
వందనములు రావణునకు వదలి లంక 

జని రగపడ కేరికి జనస్థానమునకు 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


కం. 


కని సీతను మైథిలినిం 

గొని మురిసెను రావణుండు ఘోర తరంబౌ 

యినకుల నందను వైర 

మ్మును బడసియు మోహ మంది ముదితుం డయ్యిన్‌ 25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేంబది 


కం. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


నాలవ సరము. 
౧ ౧ 


అరణ్య కాండము 
సర్గము 55D, 


రావణుడు సీతకుం దన ప్రాసాదము నెల్ల జూపి రాజ భోగము లింక నైశ్వర్యముల ననుభవింప( 


దనను వరింపు మని ప్రలోభ పజిచుట. 


పనిచి యసుర వరు లెనమం 
డ్రను బల్లిదులను దలంచె రావణు డెదలో 
బని యయిన దంచు జక్క(గ 


మనో వికారము చెలంగ మనుజాశనుండే 1. 


కామ బాణ వశత( గలుషిత చిత్తుండు 

దలంచుచు ధరణిజను దద్ద రావ 

ణుండు సొచ్చె రాక్షసుండు నిజ గృహము 

జానకి నరయంగ సత్వరమ్ము 2. 


కదిసి గృహమ్ము రావణుండు గాంచెను శోక పరాయ ణాంగనన్‌ 
సుదతిని నుండ రక్కసులు చుట్టును సీతను భాష్ప లోచనన్‌ 
బెదరెడు నశ్రు పూరితను వేగపు గాలికి వార్దిలో మునుం 


గందనరు నావ భంగి నటం గన్సడు భామ నధో ముఖాబ్దనున్‌ 3. 


స్వ మృగముల వీడి కుక్కల పాలు వడిన 
యాడు మృగము భంగి వడలు నామె వశము 
కాని దీనను సీతను గాంచి బలిమి 


జూపె రాజ సౌధమ్మును సుందరమును 4. 


ల 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


మేడ లింకను మేటి మిద్దెల గుంపులు వేవురు వెలందులు సేవ లొసంగ 

వివిధమ్ము లైనట్టి విహగ రాజ రవము లలరు నానా రత్న విలసితములు 

దాంత తప్తాభ్ర సుందరతర స్ఫటిక రాజిత వజ్ర వైడూర్య చిత విశాల 

రమ్య తర స్తంభ రాజములు వెలయు దివ్య దుందుభి ముఖ భవ్య రుతులు 

తప్త కాంచన తోరణ క్షిప్త రాజ 

వేశ్మముల సుందర గవాక్ష వితతి దాంత 

రాజత విలసితముల భర్మ మయ మైన 

మెట్ల నెక్కె సీతను గూడి మేటి యసుర 5. 


చిత్రము లయిన తెల్లని శ్రేష్ట మణులు 
గూడి నట్టి భూతలముల తోడ నున్న 
తనదు భవన పంక్తులం జూపె ధరణి తనయ 


సీతకు దశకంరు( డపుడు ప్రీతి తోడ 6. 


నూతులు సరసులు మహా తరువులం గూడి 
నట్టి వెల్ల జూపె నసుర రావ 
ణుండు సీతకు వగ పుండ నెడంద నేడ్చు 


నామె కశ్రు పూరి తాక్షి కపుడు 7. 


భవ నోత్తమమ్ము రావణు 

డవనీ నందనకుం జూపి యా పాపాత్ముం 

డు వలికె నూరింపంగ భృశ 

ము విదేహాత్మజను వచనముల నిబ్బంగిన్‌ 8. 


విడిచి బాలుర రోగుల వృద్దులం బది 
కోట్ల రక్కసుల కితర ఘోర కర్ము 
లైన యిరువది రెండు కో ట్లసురులకు వి 


భుండ నెల్లరకును నేను భూజ! వింటె 9. 


ఒక్క వేయి మంది యొక్కని సేవింప 

నన్ను గలరు నాకు నాదు రాజ్య 

మింక జీవితమ్ము నెల్ల నీ యం దుంతు 

మిన్న నీ వసువుల కన్న నాకు 10. 


వేల మంది స్తీలు లీల వివాహ మా 
డిరి నను నలినాక్షి కరము ప్రీతి 


వారి కెల్ల నీవు మూరి యీశ్వరి వౌదు 11. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


దార వయిన నాకు దలిరుంబోడి 


అన్య బుద్ది యేల యన్నుల మిన్న! నా 
మాట లాలకింపు మచ్చెకంటి! 
కరుణ సూపు మింక( గాంత! నా పయిన సీ 


వింపు తప్పుని నను నింపుగాను 


వననిధి చేత రక్షితము పాజంగం బన్నుగ వంద యామడల్‌ 
కన నెదిరింపం గా దరము కాదు స శక్ర సు రాసు రాలి కీ 
సు నగర మైన లంక నిలం జూడ బలమ్మున యక్ష దేవ గా 


యనుల సురాళి నా సముల నండజ కోటిని ముజ్జగమ్ములన్‌ 


మనుజ మాత్రుండు దీనుండు వన గతుండు 
రాజ్య హీనుండు తాపసి రాము, డల్ప 

తేజు. డల్పాయుం డీతండు దేవి! వీని 
వలన నీ కేమి లాభము దలశు వలయు 


నన్ను వరింపుమ జానకి 

పన్నుగ నీకు( దగి నట్టి భర్తను నేనే 

యెన్న(గ యౌవన మధ్రువ 

మెన్న( డనుభవింపు సుఖము లిల నా తోడన్‌ 


విడువుమ సీత! రాఘవుని వీక్షణ మింక నొనర్పు బుద్ధినిం 
గడంగిన వచ్చు టిచ్చటకు కాదు తరం బింక నీదు భర్తకుం 
గడు జవ యుక్త వాయువును గట్టంగం ద్రాటను శక్యమే జ్వలిం 
చెడు ననలమ్ముం బట్ట మది నెంచిన సాధ్యమె పద్మలోచనా! 


కన ముల్లోకము లందు నెవ్వనికి శక్యంబౌను నా నుండి నిం 
గొని పోవంగం బరాక్రమమ్మునను మద్గుప్తన్‌ సతీ రత్నముం 
గన నబ్బల్లిదు నెందు రాజ్యమును లంకా పట్టణం బేలుమా! 
నను బోలున్‌ జను లింక దేవతలు కాంతా నీకు దాసార్హులే 


మున్ను నీ చేసిన యఘము సన్నగిల్లె 
నీ వన నివాసము వలన నీరజాక్షి! 

తడిసి యభిషేక జలమునం దరుణి నన్ను 
గొనుమ నీ సుకృత ఫలము ననుభవింపు 


మాలలు మంచి గంధములు మైధిలి! యూనుమ ముఖ్య భూషలన్‌ 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


లీలఃగ నన్ను జానకి వరింపుమ పుష్పక మన్న పేరునన్‌ 
మేలి విమాన మియ్యది యమేయ బలమ్మున నర్క సన్నిభం 
బే లలింగొంటి నన్నను జయించి కుబేరుని భండనమ్మునన్‌ 


అతి విశాల మింక నంద మైనది విమా 
న వరము విహరింపు మవనిజ నను 
గూడి యెక్కి సుఖము తోడ యథేచ్చను 


సీత! యిందు నందు బ్రీతి దనర 


పద్మ సన్నిభంపు వదనమ్ము వైదేహి 
చారు దర్శనమ్ము మూర శోక 
ము వికసింప నేర దువిద! వరారోహ! 


పొందం దాప మేల సుందరాస్య! 


పలుకంగ నిట్లు రావణుడు వక్తము వస్త్రము చేత మూసి య 
శ్రులః దుడిచెన్‌ ధరాత్మజ సరోరుహ లోచన యిందు సన్ని భా 
స్య లలన చింతచే లయము లైన నిజప్రభలన్‌ రుజార్తినిం 


దలతశుల వేగు దీనం గని తద్దయు బాపి నిశాచరుం డనెన్‌ 


ధర్మ లోప మని తలంపం దగదు సీత! 
సిగ్గు వైదేహి చాలింకం జెంద నీవు 
దైవ నిర్ణయం బిది యెల్ల దరుణి! చేరె 


నిన్ను బుషి సమ్మతం బిది నీరజాక్షి! 


నున్నని నీ పాద యుగము 
చెన్నుగం బీడిత మయి వెలసెను నా తలలన్‌ 
నన్ని(క గరుణింపం దగుదు 


వన్నుల మిన్న! వశు(డ నతివా! దాసుండన్‌ 


గొంతుక తడి యాజంగ నేకాంత మిట్లు 

నేను భాషింప నేరను నీరజాకి! 

తలను వంచి రావణుండు వందనము లే వ 
నితకుం జేయ లే దెన్నండు నిజము సుదతి! 


పలికి దశగ్రీవుం డి 
ట్టులు కా లోపహతు( డసురుండు ధరా సుతతో, 
దలంచె నిజ మనమ్మున న్‌ 


లలనా రత్నము తన దని రావణు. డెలమిన్‌ 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేంబది 


యేనవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 56. 


రావణుని పలుకులను విని సీత గడ్డి పోచ నడ్డముగాం బెట్టి రాముని పరాక్రమమును వర్ణించి 
యాతనిచే రావణునకుం గలుగ బోవు కష్టములను వచించి నిరాకరింప నశోక వనమున 


సీతను రావణుం డుంచుట. 


కం. విని రావణు పలుకులు సీ 
త నడిమినిన్‌ గడ్డి పోచ దా నడ్డముగా 
నునిచి కలంతతో నిర్బీ 
తిని నా రావణుని తోడ స్థిరముగ బలికెన్‌ 1. 


చం. నృవరుండు ధర్మ రక్షకుండు నిత్యము సుస్థిర సత్య సంధుండున్‌ 
ద్రువ మతి యైన యా దశరథుండు ప్రసిద్ధుడు నందనుండు రా 
ఘవునకు రాము. డుత్తముండు కాంతుండు నాకు ద్రిలో క విశ్రుతుం 
డవని సుదీర్ద బాహువు మహాత్ముడు ధర్మ రతుండు దైవమే 2: 


మ. ఇన వంశార్ణవ పూర్ణ చంద్రుండిలనా యిక్ష్వాకు వంశోద్భవుం 
డ నలాభ ద్యుతి సింహ సన్నిభ భుజాగ్ర్య ద్వంద్వ సత్సాభవుం 
డనుజున్‌ లక్షణు గూడి భండనము నం దంతమ్ము గావించు నిం 


దన ప్రత్యక్షము కొన్నచో నను జనస్థానమ్మునం జత్తువే 3. 


ఆ.వె. నీ నుడివిన ఘోరు లైన పలాశులు 
బల్లిదులు మదీయ పతి సరసను 
నిర్విషు లయి రిచట సర్వులు గరుడుని 


చెంత ఘోర ఫణుల చెన్ను తోశు 4. 


కం. గంగా తటమ్ము నెల్లను 
భంగమ్ములు గూల్చు భంగి. బన్నుగ నిశ నీ 
యంగము( జీల్చును రాముని 
బంగరు జ్యా వర విముక్త బాణము లెల్లన్‌ 5: 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


రావణ! సమరమున నీ వవధ్యుండ వైన 
నా సు రాసుర నిచయమున కవని 

వైర మూని భృశము నా రాఘవుని తోడ 
జన వసువుల తో దశ వదనుండ! 


జీవిత మింక దుర్లభము శేషము నీకు దశాననా ధరన్‌ 
రావణ! యూప బద్ద పశు రాజము భంగి వినాశ కారి యౌ 
భూవరుం డా రఘూత్తముండు మూరంగ రోషము సూడ చక్తులన్‌ 


న్స్‌ విలయమ్ము మంటలను నేం డగు దగ్గము కాగ సద్యమే 


ఆ గగనమ్ము నుండి పడి యబ్దు(డు ధాత్రి లయమ్ము నందినన్‌ 
సాగర మెల్ల నింకినను సాధ్వికి నా కిడు విడు రాముడే 

వే గత జీవి కా బలము వీడి ధనమ్ము నశింప లంకయే 

వేగమ నీ కతమ్మునన పెన్మిటి లేనిది యౌను రావణా! 


నాపతి నుండి నన్నిటుల నైరృత! తెచ్చితి వెంచ కెద్దియుం 
బాపపు కార్య మియ్యది యవశ్య మొసంగదు సౌఖ్య మింతయున్‌ 
నా పతి దండకా వర వనమ్మున శూన్యమునన్‌ మహా ద్యుతిం 
బ్రాపయి వీర్య ముండ మను రాము డలీతి సు రాశ్రయమ్మునన్‌ 


బలమును వీర్య దర్పములం బబ్బిన పొంగును స్వీయ సాయక 

మ్ముల నని గ్రుచ్చి గాత్రముల మూరి యడంచును రాక్షసాధమా! 
విలయము ప్రాణు లొందు గతి వే/6గంగాల వ శార్తతన్‌ నరుల్‌ 
దలంతురు సేయం దప్పులను దద్దయుం గాలపు( జోదనమ్మునన్‌ 


నన్ను బాధింప నివ్విధి మిన్నగ నసు 
రాథమ! సమయ మాసన్న మైన దింక 
నంతిపురపు వారికి నీకు నంతమునకు 
రాక్షస గణమునకు నెల్ల రావణుండ! 


స్రుక్కులు యాగ భాండములు చొప్పడి నట్టి క్రతుస్థ వేదినిం 
జక్కని విప్ర మంత్రములు సాగ(గ మాలండు ధిక్కరింపగా 
నుక్కున శక్యమే యటుల నుత్తము ధర్మ సతీ మతల్లి న 
న్నెక్కటి పాపి ముట్ట నగు నిట్టి పతివ్రత రాక్షసాధమా! 


పద్మషండముల సతము పన్నుగ విహ 


రించు రాజహంస యెటుల నెంచు గడ్డి 


10. 


11. 


12. 


13. 


తే.గీ. 


కం. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


పొదల నిత్యము విహరించి పొంగు నీరు 


కాకి నక్కట మదిలోన గలను నైన 


తెలివి గోల్పోయిన తనువు వలదు పాత 
వలయు లేక బంధింప(గ వలయు రక్ష 
కోర నీ మేనునకు బ్రతుకునకు నింద 
నూన నెంచ నిప్పుడమిని నేను సుంత 


అతి పరుషమ్ములు వాక్కులు 

సతి సీత వచించి యా దశగ్రీవునితో 

నతి రోషమ్మున నవ్విధ 

ము తిరిగి పలుక ది(క నెట్టి మునుకుల నైనన్‌ 


పలుకుల నాలకించి సతి పల్కంగ జానకి యట్లు గగ్గురుల్‌ 
వెల,దిని గాంచి రావణుడు బభీతిలం బేయం గడింది పల్కె ని 
ట్టులు వచనమ్ము లప్పుడు కరోరముగా విను మైథిలీ ననున్‌ 


వలవక యున్న మాసములు ద్వాదశముల్‌ గడవంగ నిన్నింకన్‌ 


చారు హాసిని యుదయ భోజన నిమిత్త 
మంపెదను ముక్కలుగం గోసి యచట నిన్ను 
వండుదురు వంట వారలు పల్కి యిట్లు 


రాక్షసుడు పరుషమ్ముగ రావణుండు 


రాక్షసీ వనితల వీక్షించి వికృతంపు 
ముఖుల ఘోర రూపముల నగపడు 
మాంస శోణితముల మను నట్టి వారిని 


ననెను సీత దర్ప మణంచుం డంచు 


విని నంతనె యా మాటలు 

ఘన ఘోరల రాక్షసీ నికాయం బా సీ 

తను జుట్టు ముట్టెను గరము 

లను మోడ్చి దశాననునకు రయమున నంతన్‌ 


తన్ని కాలితో భూమిని దట్టముగను 
జీల్చునో యన రాక్షస శ్రేష్ట డంత 
ఘోర దర్శనుండు పలికె వారి తోడ 


నింక నిట్లు వాక్యమ్ములు బింకముగను 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


చం. కొని చని యూ ధరాసుత నిగూఢ మశోక వనాంతరమ్ము నం 
దు నిలిపి కావగా వలయు. దోరముగా నటం గూడి తర్జన 
మ్మున మటి సాంత్వనమ్ములను బొల్తి వశం బగు రీతి జేయుడీ 


వన కరిణిన్‌ వశమ్మునకు( బన్నుగ దెచ్చెడు భంగి నెల్లరున్‌ 


తే.గీ. ఇట్టు లానతి రక్కసు లింతులు గొని 
చని రశోక వనమునకు జానకి సహి 
తమ్ము ఫల పుష్ప యుత పాదపమ్ములు సత 
తమ్మలరు మదద్విజ సేవితమ్ము వనికి 


ఆ.వె. శోక పరివృతాంగి చోద్యము గా6గం బా 
అయ్యె రక్కసులకు హరిణి పెద 
wm 
పులులకు వశమయిన( బొలుపున ఘన పాశ 


బద మృగి విధమ్ము వడయ దిమ్ము 
wm 


కం. జడిపించు చుండ నసురులు 
బెడిదముగ విరూప నేత్ర వృత లచ్చోటం 
బడతి ధరణిజ తెలివింగో 
ల్పడె భీతి, గలంతను సురల బతినిం దలంచుచున్‌ 


21. 


22. 


23. 


24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేంబది 


యాజవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 57. 


మృగాకృతి నున్న యసురు మారీచుని వధించి రాముండు మరలు చుండ దుశ్శకునములు 
దోశు నాశ్రమమును జేర నంత నెదురు వచ్చు లక్ష్మణుని గాంచి సీత నొంటరిగ వదలి 


వచ్చినందులకు, జింతించి కోపించి కనబడు నపశకునములను సీత కాపదను శంకించుట. 


కం. మృగ రూపమ్మున( జరియిం 
పం గామరూపిని వనమున వధియించి వడిం 
బగ మారీచుని నంత ది 


రిగె వెనుకకు రాఘవుండు కృతకార్యుండై 


సీతను గన నెంచి శీఘ్రమ రాఘవుం 
డేగుదెంచు చుండ నింక వెనుక. 
గ్రూర రవము నంత గోమాయు వక్కట 
కూసె. గలంత వొడమ ఘోరముగను 


నక్క కూంతగా గుర్తించి వెక్కసంపు 

టొడలు గగురుపొడుచు నట్టి యుగ్ర మైన 
యా స్వనమ్మును శంకించి యాత్మ లోన, 
దొడంగెం జింతింప రాముండు వొడమ భయము 


జంబుకపు టటు పశుభంబగు నంచు నెం 
చెదను నేను భృశము సీత క్షేమ 

ముగ నసురుల కకట భుక్తి గాకుండ వ 
అలుచు నున్నదె వని లలితముగను 


మమ కంఠస్వర మూని కూయ నిట నా మారీచుం డద్దానినిన్‌ 
విమలాత్ముండు వినంగ లక్ష్మణుండు దా వే వీడి వైదేహినిన్‌ 
భ్రమతో నక్కట భీతి సెల్ల మది నీప్రాంతమ్ము నందెల్ల వే 

గమ వీక్షింపంగ నన్ను రాండు గద యాకాకుత్సు డత్యార్తినిన్‌ 


అసురుల గూడి జానకిని నచ్చట నీర్ణ్య వధింప గోరుచున్‌ 
వెస నిట తాటకేయు,డు నభీతి మృగాకృతి నూని తా భృశ 
ము సని సుదూర మెంచి నను మోసము సేయగ దా హతుండునై 


పస చెడి యిట్లు నా గిరలం బల్కెను జచ్చితి నోయి లక్ష్మణా! 


కేమముగ వార లుందురెయూ మహా వ 
నమున నేను లేకుండ వైర మది కల్లె 
నసుర తతితో జనస్థాన మందుం గాన 
వచ్చెను నిమిత్తములు పెక్కు భైరవములు 


నక్క యజుపు నసురుండు తనను మృగాకృ 
తిం గొని పోవుట నట్లు చింతించుచు రఘు 
నందనుడు శంక నందుచు డెంద మందు 


గదిసెనా జనస్థానమ్ము కలత రేగ 


దీన మృగ విహంగము లా 


దీన వదను రాము నెడమ దెస నుంచుచు నా 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


జాను భుజు నంత ఘోరము 


గా నజవం జాగిన వటం గానన మందున్‌ 


కాంచి యా నిమిత్త గణముల నెల్లను 
ఘోరముల' ద్వరితము నా రఘు వరు 
దరుగం జాగె నిక నిజాలయమ్మునకు సం 


భ్రమ మెద జెలరే/గ రాము డడలి 


చేరె జనస్థానమ్మును 
టె 
దారను సీత నలినాక్షి దలంచుచు నెదలో 
వీరుని లక్ష్మణు ననుజుని 
నా రాఘవ పుంగవుండు నరి దమనుండే 


అంత వచ్చెడు లక్ష్మణు నరసె విగత 
కాంతి నున్న యనుజుని రాఘవుండు సేరె 
లక్ష్మణుండు విషణ్ణుండు రామునావి 


షణ్డు నార్తుని నార్తుండు సనుచు నంత 


అన్న రాముండు లక్ష్మణు నట్లు సీత 
నొంటరిగను వదలి వచ్చి యున్నవాని 
విజన మయినట్టి రాక్షస వీరులున్న 


ఘోర వనిం గాంచి నిందించె. దోరముగను 


కొని యనుజు వామ హస్త 


మ్మును రాముడు నిత్య మధురము లగు గిరలు ప 


ల్కెను బరుషమ్ముగ మటణి యా 
ర్తిని లక్షణు తోడ నంత రే(గిన చింతన్‌ 


వచ్చితివి వీడి సీతను వనిత నొంట 
రిగ నిచట కీవు లక్ష్మణ! మగువ భద్ర 


మిచట యరయం జాలునె సౌమ్య! యిట్లు చేసి 


తకట నిందార్హ కార్యము ననుచితమ్ము 


కంటి నశుభ శకునములు వింటె పెక్కు 


లిచట నష్ట మయ్యెను సీత యింక భక్షి 


త యయి యుండు నసురుల చేత వనచరుల 


చేత సందేహ మది లేదు భ్రాత! సుంత 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కనంగలమె నరవ్యాఘ్ర! 
జనకాత్మజం బ్రాణములను స్వస్తి సెలంగన్‌ 
వనమున నింకన్‌ వైదే 


హినిం గన్నుల లక్ష్మణా! మృగేక్షణ నకటా 


మిక్కిలి వెలుంగు దిక్కును స్రుక్కి కనుచు 
నక్కలు మృగ సంఘమ్ములు వెక్కసముగ 
బక్షు లజిచుచు నున్నవి భైరవముగ 


రాజ పుత్రికి క్షేమమె లక్ష్మణ! యిట 


మృగముగ నయి యసురుండు నను గొని పోయె 
నాశం జూపి దూరమునకు హతుండు నయ్యె, 
గడు శ్రమమ్మున నాచేతం గడకు మాజి 


రాక్షసునిగ మాయావియె యాక్షణంబ 


నిండె దైన్యము శోకము మెండుగ నెద 

నెడమ కన్నదరుచు నుండె బెడిదముగను 
మృతయొ యపహృతయో యయ్యె నతివ యట్టి 
గతినిం గలదొ లే దిందు శంక పరికింప 


17. 


18. 


19. 


20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేంబది 


కం. 


యేడవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 58, 


సీతను విజన మైన వనమున వదలి వచ్చిన లక్ష్మణుని గాంచి మిక్కిలి దుఃఖించుచు సీత 
చంప బడిన దేమో యని శంకించుచు నాశ్రమమును జేరి యందెల్ల వెతకి సీతను గాంచక 
యంతపని యైన దని పరితపించుట . 


కని లక్ష్మణు దీ నాస్యు వి 
జన వని దాశరథి యడిగె జనకాత్మజ స్‌ 


త నట వదలి వచ్చిన వా 


చం. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ని నిట్లు రాము. డెదం జింత నివ్వటిలంగన్‌ 


అరుగుచు నుండగా ననుజ! యవ్వని దండక కేను నన్ను నా 
వర వనితా మతల్లి కని వచ్చెను జానకి నాదు వెంటనుం 
దరుణిని వీడి వచ్చితివి దారుణ కానన మందు లక్ష్మణా! 


ధరణిజ యెక్క డున్నయది తద్దయు భీతి చెలంగు చుండెనే 


అకట యుండ రాజ్యభ్రష్టున కతి దీను 
న కిట నండంగం బాణ వనమున కేను 
దండకకుం దనుమధ్య సీత నలినాకి 


యక్క డున్నది చెప్పుము దక్క గలదె 


మన నుత్సహింప నేనిక 

జన కాత్మజ( గానక నిమిష మయిన బ్రాణ 
మ్మున కొనరించును సాయం 

బనునిత్యం బా యమర సుతాభ నిరతినిన్‌ 


అమ రాధిపత్య మయినబు 
డమి కెల్ల విభుత్వ మది యడరిన నయిన నే 
ను మదిం గోరను గాంచన 


సమాన నిజ దేహ లేక జనకాత్మజయే 


నాకు ప్రాణములకు మిన్న నాతి సీత 
యుండును గద తా నెచ టైన నుసుటు తోడ 
నాదు ప్రవ్రాజనమ్ము కాననము నందు 
వమ్ము కాదు గదా సౌమ్య! నమ్మకముగ 


సీత కొజకుం జావు సెలగ నా కరుగ న 
యోధ్య కీవు మాన వోత్తమ! తిరి 
గికన నిన్ను నచట. బ్రకటముగ సుఖము 


నందు గైక తీర నామె కోర్కి 


సుతుడు మరణింపం గౌసల్య సుతుడు చక్క 
రాజ్య మంద6గం దన కోర్కె రమ్యరీతి 
సఫలమై యిట్లు తనరంగ సంతసించు 

కైక నింక సేవింపదు కద కలంత 


జ 


సీత జీవించి యున్నవోః జేర నెంతు 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


కం. 


నాశ్రమమ్మును లక్ష్మణ! యట్లు కాక 
సచ్చరిత సీత మరణింపం జాలు నింక 
విడుతు నేను బ్రాణమ్ములు వేగముగను 


నవ్వుచు నాశ్రమమున గని 
టివ్వున వైదేహి నను మి పలుకరింపన్‌ 
నివ్వెజ యగు రాని యడల 


నవ్వనిత నశింతు నింక నచ్చట యనుజా! 


చెప్పు మనుజ! నాకు సీత బ్రతికి యున్న 
దా మజి మరణించెనా నిజమ్ము 
భక్షితం బయినదొ రాక్షసావళి చేత 


నేమజంగ నీవు నిద్ద చరిత! 


సుకుమారి బాలయును సీ 
త కలంతల నెటుంగ దెట్టి తటి నైనను నా 
దు కనమి వైదేహి భృశ 


మ్ము కలంగు నిక్కముగ దుఃఖము సెలంగ నెదలో 


అఅవం గపట బుద్ది నసురుండు లక్ష్మణా 
యని దురాత్ము(డు కడు ఘన రవమున 
నపుడు నీకు( గూడ నత్యంత భయ మెద, 


బుట్టి యుండ నోపు( బుణ్య చరిత! 


విని జానకి నాదు స్వరం 

పు నిభంపు గిరలను శంక వొడమంగ భయ 
మ్మును జెంది నన్ను వీక్షిం 

ప నిన్ననుప వచ్చి యుందు వడి నిట కనుజా! 


కష్ట మొనరించి తీ వన్ని గతుల విడిచి 
వచ్చి సీత నేకాంతము వనము నందు 
జేయ+ బ్రతిచర్య వీలు నిచ్చితివి యకట 


రక్కసులకు దుష్టులకు నరణ్య మందు 


ఖరుని వధించిన కతమున 
ను రక్కసులు మాంసమును దిను నృశంసులు వీ 
లరసి జనకాత్మజను సం 


హరించి భక్షించి యుందు రని నే తలంతున్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మునింగితిని నే నయో దుఃఖముల నిట రిపు 
సూదనా! యే విధి నయిన జూడ నేమి 
జేయ( గలవాండ నే నింకం జేరె దుష్కృ 
తమ్ము దైవ వశమ్మున( దలంతు నట్లు 


సీత నా వరారోహను నాతతముగ( 
దలంచుచు రఘూద్వహుండు నెదను గరమ్ము 
సేరె నా జనసానము శీఘ్రముగను 

థి 


లక్ష్మణుని గూడి రాముండు రగులు చుండి 


ఆర్హు ననుజు నిందించుచు నలసి మిగుల 
నాక లింక దప్పియు భృశం బడర వక్త 
మెండ రంగు చెడ వసతి నింక జేరి 


శూన్యము గనె నిట్టూర్చుచు శోక మడర 


ఆశ్రమము నెల్ల వెదకి విహార తటుల 
నెల్ల శోధించి యుండెడు నెల్ల భూము 
లందు గాలించి యనుకున్న దైన దంచు 
బాధ తోడ గగురుపాటు వడసె నంత 


17. 


18. 


19. 


20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేంబది 


కం. 


యునిమిదవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 59, 


రాముడు తిరిగి సీతను వదలి యేల వచ్చితి వని దుఃఖముతో లక్ష్మణుని నడుగ నాతడు 
తాను జెప్పిన మాటలు సీత పలికిన దుర్భాషలను తెలుప రాముడు తృప్తి సెందక 
చింతించుట. 


తిరిగి యడిగె నడుమను రఘు 


వరుండు రాము డవనిజను వదలి వనములో 


నరుదెంచిన ననుజునితో 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


కం. 


వరాశ్రమము నుండి కలత పలుకుల నిట్లున్‌ 


నమ్మకమ్ము నుంచి యిమ్మెైథిలిని వీడి 
నే నరిగిన నేల నీవు నకట 

యెట్టి కారణమున నిట్లు వచ్చితి వీడి 
సీత నొంటరిగను జెప్పు మయ్య! 


అరసిన వచ్చు చుండ నిను నా ధరణీ సుత వీడి లక్ష్మణా! 
కరము సెలంగె డెందమున( గాజీయ శంకయు( గాంచ సత్యమై 
పరగ జలించె మిక్కుటము వామ భుజాక్షులు నింక డెందమున్‌ 


ధరణిజ లేక దూరమున దమ్ముఃడ! కాంచంగ నిన్ను వచ్చుచో 


పలుకులు విని లక్ష్మణుడు శుభతర లక్ష 
ణుండు దుఃఖ మంది తిరిగి మెండుగ గని 
దుఃఖితుని రామునిం బలికం దూర్ణ మిట్లు 


భాషణమ్ములు సత్యార్థ వంతములను 


స్వయముగ నెంచి నే నిటకు వచ్చిన వాండను గాను నమ్ముమా 
స్వయముగ సీత నింద లిడి సైపంగ లేని విధమ్ము రోష మూ 
ని యరుగు మంచు బంపగను నీ కడ కే నరుదెంచితిన్‌ వడిన్‌ 


భయపడె నార్తనాదములు భామ వినంగనె నీ స్వరమ్మునన్‌ 


అతివ హా సీత హా లక్ష్మణా నను వడిం 
గావుం డం చను నీదు వాక్యముల బోలు 
గిరలు కాంత చెవులం బడం గరము భీతి. 
జెంది పొమ్ము పొమ్మని పనిచెం గంది నన్ను 


చను మనం బెక్కుమార్లు విని చక్కగ బల్కితి ధైర్యమీయణాం 
గన నిట నెట్టి రాక్షసునిం గాజియ పెట్ట సమర్థు రామునిన్‌ 
విను మివి వీడు మింక మది భీతిని సర్వము నన్యు లెవ్వరో 
యనినవి సుమ్మి కావు నలినాక్షుని రాముని మాట లంచంగా 


దేవతల నైనం గాచెడు ధీర వరుండు 

దాశరథి దీనముగ నత్యధమము లెట్లు 

పల్కు నను గావు. డంచును వచనములు మ 
హాత్ము( డెన్న( డేనియు దేవి! యరయ వలయు 


ఎవ్వం డేనియు నెందుకొ 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


యివ్విధ మన్న స్వర మూని యే యసురుండో 
యివ్వని, గావుండు గావుండు 
నొవ్వున నని మోసపుచ్చు నూహం బలికెనో 


మారిన స్వర మందు మాటలు రక్షించు 
లక్ష్మణా యని యిట లక్షితమ్ము 
అయ్యె బేల చంద మందు వగవం బని 
లేదు సుంత యేని వాదు లేల 


చాలు కలంత యుత్సుకవు స్వస్థవు కమ్మి(క జానకీ సతీ! 
యాలము నందు రాఘవుని నారయ లేము జయించు వారి నీ 
కాలము నందు రాం దగెడు కాలము నందు స శక్ర దేవతా 


జాలము నందు నైనను విచారము వీడుమ ధైర్య మూనుమా 


పలుక నే నివ్విధిం గ 

న్నుల నీటిని, దాం దుడుచు కొనుచు మోహితయై 
పలికెను దారుణ భాషణ 

ము లిట్లు వైదేహి తోరపుం గినుక నాతోన్‌ 


పాపపు దల పకట తోశు మదిని భ్రాత 
నష్టుం డయిన వనిని నన్ను బొంద 
నెంచి వచ్చి తిటకు వంచన మొనరించి 


నన్ను నీవు వొంద వెన్న. డేని 


విలపింప మిక్కుటమ్ముగం 
జలించి చన నెంచ వకట సంకేతం బి 
ట్టు లిడ భరతుండు నా పతి 


ని లక్ష్మణా! యనుసరింప నీవు దలచితే 


దాంగి యున్న రిపువు తప్పకనీవునా 
కొకు ననుగ మించి వెజపు లేక 
వచ్చి తీవు వీలు వడసినం బొందంగం 
గాన నన్న నిపుడు కావం జనవు 


పలుక సీత యివ్విధము నా కలుక మీటి 

గన్ను లఅనె యధర యుగ్మమ్ము అధిక 
స్‌ 

ముగం జలింపంగ నాశ్రమమ్మును వదలి ర 


యమ్మున నరుదెంచితి నరయంగ నిన్ను 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


దుఃఖ మడర బల్కె దుష్కృతం బొనరించి 
తీవు సౌమ్య! వచ్చి యిటకు వీడి 
సీత నొంటరిగను నాతి నంచును విని 


లక్ష్మణు వచనములు రాము డపుడు 


తెలిసి తెలిసి లక్ష్మణ! యసు 
రుల నాప సమర్థుండ నని రోషముగాం బ 
ల్క లలన జానకి యా పలు 
కు లాలకించి వడి రాం దగునె నీ కనుజా! 


సంతసింప నేర నింత యేనియు నీదు 
కర్మ మరసి వీడి కాంత సీత 

నచట విని పరుషము లైన మాట లకట 
నీదు రాక నిటకు నాదు మదిని 


సీత ప్రేరేప నిన్నట్లు శీఘ్రముగను 
వశుండవై క్రోధమున కీవు భృశముగ నవి 
ధేయు(డ వయి సౌమిత్రి! యతిక్రమించి 
తీవు నా శాసనం బెల్ల నిట్టు లకట 


మృగమై యెవ్వండు మోస 


మ్ముగ నిలయము నుండియె గొని పోయిన నన్నా 


పగతుండు రక్కసుం డిచ్చట 
విగతప్రాణి యయి బాణ వేగమునం బడెన్‌ 


లాగి వింటిని బాణము వేగ మడర 
లీల వేయంగ బాధతో రివ్వున మృగ 
మయ్యె నసురునిగ వజల నంగదమ్ము 


బాణ తపు డజచె, బెద్ద ధ్వని సెలంగ 


అమ్ము తగిలిన యార్తితో నజచె నాదు 


స్వరము నూని దూరము వినం బడంగం బలిక 


నప్పలుకులను విని వేని నవనిజ నట 
వదలి వచ్చితీ విచటకు భ్రాత! యకట 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నేంబది 


తొమ్మిదవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 60. 


ఆశ్రమ ప్రాంతమున నెల్ల దిరుగాడుచు( దరులను విచారించుచు. బరితపించుచు రాముడు 


సీతకై యడవి నందెల్ల వెదకుట. 


కం. తిరుగాడు చుండ నచ్చో 
ట రాము డదరం దొడంగె నెడమ భుజము కడున్‌ 
నర వృషభుండు తడంబడె 


నరయంగ వచ్చె వణంకు మెయి నంత విశదమై 1. 


చం. కని యట ఘోర దుశ్శకున కాయము రాముడు తిర్లి తిర్గి సీ 
త నెదం దలంచి క్షేమముగ. దా మను చున్నదె వాక్కు లివ్విధిన్‌ 
ఘనుండు రఘూత్తముండు కడు గందుచు( జింత వచింపం జాగెనే 


వనితను జూడం గోరు నెడ వట్టి నిజాశ్రమ మంత గాంచినన్‌ 2. 


చం. కలగి కరమ్ము తిర్గుచు సుఖమ్ము నశింప(గ నిచ్చ టచ్చటన్‌ 
నిలయము సేరి చేతులను నీల్లుచు నెత్తుచు సీత లేనిదా 
స్థలమును మంచు కాలమున సంపద క్షీణము కాగ నిల్చు నా 
కొలను విధమ్ము గాంచెను సుఘోరముగా( దపియించె నత్తణిన్‌ 3. 


చం. కని విలపించె మాన విహగ వ్రజ జంతు సు మావృ తాగ రా 
శిని రుచి హీన దేశమును శీఘ్రమ పాటి నరణ్య దేవతల్‌ 
కనంబడ నట్టి కాననము గడ్డి కటమ్ములు నార చిర లె 


ల్ల నట కడింది చెల్లచెదరన్‌ నిజ శాలయు నుండ శూన్యమై 4. 


ఉ. భీరువె యైనదో హృతము వేంగి కృశించెనొ లేక చచ్చెనో 
దారుణ రీతి భక్షితము తా నిట నయ్యెన దాంగెనో వనిం 
గోరి ఫలమ్ము లింక సుమ కోటిని నేగన పద్మినీ తటిన్‌ 


వారి గ్రహింపణగాం గనెనొ వాహిని జేరెనొ సీత యక్కటా 5. 


తే.గీ. తివిరి వెదకుచు వనమందుం దిరిగి తిరిగి 6. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ప్రియను జానకి నారయ లేదు నెందు 
శోక మగ్నతం గన్నులు శోణితమ్ము. 
దాల్ప బిచ్చివాని పగిది-దనర నతడు 


తరువు నుండి తరువునకు( బరువు లిడుచు 
నద్రి నుండి యద్రికి నేగి నదము నుండి 
నదికి నేంగుంచు విలపించి నర వరుండు 


మునింగె శోకార్లవము నందు ఘనము గాను 


చూచితె కదంబమా నీవు సుదతి నకతె 
నెటు(గుదే కదంబప్రియ నిందు వదన 
నెం దయిన సీతను జెపుమ యెలమి నాకు 


నెజింగినం గనిన విలపించు చిట్టు లడిగె 


నున్నని చిగురు వలె నున్న కాంతామణి 
బచ్చ వైన పట్టు వస్త్రము ధరి 

యించి నట్టి దాని నెందైన బిల్వమ! 

కనిన బిల్వ నిభపు స్తనినిం జెపుమ 


అర్జునప్రియ లలితాంగియు నా ప్రియ 
యర్జున తరువా! దయ వచియింపు 
మ జనకాత్మజ సదమల చరిత బ్రతికి 
యున్నదొ మజి లేదొ యుర్వి లోన 


మద్ది వంటి యూరువు లున్న మగువ సీతం 
బల్లవమ్ముల నింక బుషముల వెలుంగు 
మద్ది వృక్షమ్మ! తప్పక ముద్దియను నె 

wm wm 
టుంగు దీవు వీక్షించితె యంగన నిట 


తుమ్మెదల రొదల నతుల మడరెడు నట్టి 
యో తిలక నగమ్మ! సీతను తిల 
కమ్ము తోడ నలరు కాంత నెజుంగు దంచు 


నెంతు నేను దెలుపు మింతి జాడ 


ఓ యశోక వృక్షంబ! శోకోపహతుని 
శోకము హరించు దాన! నం జూచి దయను 
నాదు ప్రియ దర్శన మొసంగి మోద మడర 


నన్ను నీ పేర వసుధ దనరంగ నిమ్ము 


10. 


11. 


12. 


13. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


చూచి తేని నీవు శోభనాంగినిం బక్వ 
తాల ఫల నిభ వితత కుచ నెంద 
యినను దాల తరువ! యీవ దయ కలిగె 
నేని నా నితంబిని నెజింగింపు 


అంబుజాక్షిం బ్రియను జంబూ తరువ! చూచి 
తేని జాంబవ తను నెందు నైన 

నెటింగి తేని సీత నబిమర లేక వ 

చింపు మమ్మ నాకు నింపు కొలుప 


ఆహ యో కర్ణికారమ! యార్తవమ్ము 
లుండ నిండుగ వెలుగుదె మెండుగాను 
గర్జికార ప్రియన సాధ్వి కాంత సీత 
గాంచిన వచింపు దయ తోడ నంచితముగ 


ఘనుండు యశస్వి వెట్టి వలె, గన్పడం జూత కదంబ సాల స 
త్పనస ధవాగ రమ్య ముఖవల్లభ పాదప మల్లికా లతల్‌ 
సనం జనం గేతకమ్ములును జంపకముల్‌ మటి మాధవీలతల్‌ 
కనపడ నేంగి దగ్గబికు( గంటిరె సీతను బల్కుడం చనెన్‌ 


లేనిచో మృగంబ! మానినిని మృగశా 
బాక్షినిం బ్రియను మిథిలాత్మజను మృ 
గీ తతి నడుమ బరికింప వచ్చును గాంచి 


తె వచియింప వలయు. దెల్లముగను 


వర గజ నాథ! వచింపుమ 

తరుణిని గజ కర నిభోరు( దప్పక సీతం 
గరి వరమా! యెజుంగుదు వీ 

వు రమణి నారసిన నాకు బుణ్యస్వాంతన్‌ 


కనినను శార్దూలమ! చం 
ద్ర నిభాననను బ్రియకాంతం దరుణిన్‌ వైదే 
హిని నిర్భయముగ నా తో 


డను జెప్పుమ మధురముగ నెడంద సెలంగన్‌ 


కంటి దూర మందు గమలేక్షణ! పరువు 
లిడంగ నేల నిట్టు లింతి! నీవు 


14. 


15: 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


దరుల వెనుక దాగి యరసి నా తోడను 


బలుక కుంటి వేల భామ! యకట 


నిలు నిలు మింక నెట్టి దయ నీకు దలంపగ లేదు నా పయిం 
జలుపుదె హాస్య మెక్కువగం జాలి(క నీకు నుపేక్ష యేల నీ 
వలువము నేను జుూచితిని పట్టుది పీతము పర్వు లెత్తినం 


జెలిమి యొకింత యున్న యెడ శిస్రుమ యాగుమ పద్మలోచనా! 


నారి యన్న, డేని చారుహాసిని బాధ 
లొసంగం బడ నెజుంగ నువిద! మున్ను 
నూట కిటు లుపేక్ష నుండ నే గష్టము 
లందు దగదు చేయ నబల నీకు 


విశద మగుచున్న దా బాల పిశిత భోజ 
ను లసురుల చేత విరహయి వెలది సీత 
యిట్లు నా నుండి యంగము లెల్ల విటువ( 


బడంగ భక్షితం బంచు నివ్వనము నందు 


శుభము అధర దంతమ్ముల శోభ లలరం 
జక్క నైన ముక్కు దనర జారు కుండ 
లమ్ము లున్న ముఖమ్ము చంద్ర సదృశమ్ము 


గ్రస్త శశి భంగిం గోల్పోవుం గాంతి నెల్ల 


చంపక నిభ వర్ణ చారు గళమ్ము గె 

(x) & 
వేయ శోభితమ్ము నాయమ విల 
పించు చుండ నంత విరివి భక్షితమునై 


యుండ నోపు నింక నుగ్రముగను 


పల్లవ నిభ కోమల రమ్య బాహువులను 
బాధ నల్లాడు చుండ సాభరణ సాంగ 
దముల వేంగు చుండ భృశము దయను వీడి 
యుగ్రు లసురులు భక్షించి యుండ నోపు 


రాక్షస నిచయముల భక్ష ణార్ధంబ నా 
చేత విడువ బడెను సీత పెక్కు 
బంధు లున్న సగము భక్షిత త్యక్త యై 
నిలిచె నేమొ యెచటొ నీరజాక్షి 


22s 


23. 


24. 


25. 


26. 


బగ, 


28. 


కం. హా లక్ష్మణ! కంటివె యా 
బాల నెచట నయిన నయ్యొ వైదేహీ! భ 
ద్రా! లలన! యంితి వెటకు 


లోలాక్షి! యని పలుమటును రోదించె నటన్‌ 29. 


తే.గీ. ఇట్లు విలపించుచు వనము లెల్ల దిరిగి 
తిరిగి యెగురుచు నొకచోట పరువు లిడుచు 
నన్య దేశములను గాంత నరయు కాంక్ష 
బిచ్చివాని భంగినిః దోంచె నచ్చ టతండు 30. 


కం. వనములు నదులు గిరులు కా 
ననములు సెలయేరు లెల్ల నర శార్దూలుం 
డు నిలువ కెక్కడ తిరుగా 


డె నతడు వేగముగను వెత డెందం బడలన్‌ 31. 


ఆ.వె. అట్లు సని విపుల మహారణ్యమున నెల్ల 
వెదకి మైథిలి కయి విడిచె నాశ 
దిరిగి తనదు ప్రియ సతి నట నన్వేషింపం 
దొడ(గె శ్రమ వహించి యడవి యందు 32. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నజువదవ 


సరము. 
౧ 


అరణ్య కాండము 
సర్గము 61. 


పర్ణశాలలో సీతను గానక రాముండు మిక్కిలి యేడ్చు చుండ లక్ష్మణు డోదార్చుట, రాముడు 
సీతను దలంచుకొనుట తిరిగి యిరువురు వెదకుట. 


చం. అరయక సీత నా దశర ధాత్మజు( డచ్చట పర్ణశాలలో 
నరయ వికీర్ణమై పడంగ నాసన రాజము లన్ని వింతందా 
నరసి సమస్త దేశముల నా సతిం గానక స్వీయ బాహులన్‌ 
విరివిగ నంత నెత్తి వడిం బెద్దగ నేడ్చుచు. బల్కె నిట్టులన్‌ 1. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


చం. 


కం. 


తే.గీ. 


చెప్పు లక్ష్మణ! యెక్కడ సీత యున్న 
దేగె నే దేశ మక్కట యెవ్వ రపహ 
రించి రెవ్వని చేత భక్షింపం బడియె 


నెచట సౌమిత్రి! నా ప్రియ యెజు/గం బలుకు 


పరిహాస మాడ దాంగితె 

తరువు వెనుక నింకం జాలు తరుణీ! సీతా! 
కరమేను దుఃఖితుండను 

గరుణన్‌ సేవింపు నన్ను గాంతా! రమ్మా 


వేని తోడ నాడ విస్వసింప విహరిం 
తట్టి జింక పిల్ల లన్ని సీత్ర! 

ట్‌ ౧ 
గాన కస్రువు లవి కన్నుల నిండంగ 


దలంచు చున్న వెల్ల. గలంగి నిన్ను 


సీతయె లేక యున్న నింక శీఘ్రమ నే మరణింతు లక్ష్మణా! 

నాతిని దొంగిలింపంగ ఘనమ్ముగం బుట్టిన బాధ చేతనే 

యీ తటి నేను గూలిన నరేశుండు నా జనకుండు నాక మం 
దాతండు నన్ను గాంచం గలం డచ్చటం దమ్ముండ! నిశ్చయమ్ము గన్‌ 


నను గన నీ వొడంబడియు నా యనుశిష్టికి బూర్తి కాకయే 
పనిచిన యట్టి కాలము నభమ్మున కారయ వేగ వచ్చితే 

నను నిసి కామవృత్తుండ వనంగ నసత్యపు వాది వైతి వం 

చును దివ మందు నున్న పిత శోకము మీజంగ దూటు నన్నటన్‌ 


అనృజుని+ గీర్తి వీడు విధి నక్కట భగ్న మనోరథున్‌ ననున్‌ 
ఘనముగ శోక తప్పు నిటు కాంతరొ యీ వివశున్‌ లతాంగిరో 
చనితి పరిత్యజించి నను జాలును పోకుమ వీడి నన్ను బో 
యిన మరణింతుం దథ్యముగ నింతిరొ నీ విరహాగ్ని మండుచున్‌ 


సీతను గాంచగ రాముం 
డాతతముగ నిట్టు లుండ నార్తిని వన మం 
దాతండు విలపించుచు. జన 


నాతురముగ( గాంచ కుండె నవనిజ నచటన్‌ 


బురద లోన దిగి మునుంగు కరి వరమ్ము 
భంగి జేర లేకయె జనకాంగజను నృ 


వరుండు విలపించు చుండగ బలికె లక్ష్మ 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


ణుండు హిత మెంచి యిట్లనుజుండు తివిరి 


వలదు చింత రాఘవ మహాభుజా! యత్న 
ము ననరింప వలయు మనకు నింక 
వనము నందు నెల్ల బహు కందర విలసి 


తమ్ము నందు శూర! లెమ్ము ధృతిని 


వన విహార మిష్టపడును వనము నందు 
మక్కువ కరమ్ము యట్టి యా మైథిలి చని 
యుండు వనికి లక యరిగి యుండ నగును 


బద్మముల విలసిల్లెడి పద్మినికిని 


మీన వంజులములు గాన వచ్చు నదికి 
నేగి యుండె నేమొ యించి స్నాన 
మాడ దాంగె నేమొ యేడ నైన పరిహా 


సారము వన మందు నతివ రామ! 


భీతిలంజేయ( దా మనల బేర్మిని, గానన మందు నెచ్చటో 
సీత యెజుంగ నెంచి మది జెల్వము మీజంగ దాగి యుండునే 
నాతిని మూరి మార్గణమునన్‌ వెస గన్గొన నుద్యమింపశా 


నీ తటి నన్న! యిర్వురకు నింపుగ నొప్పును లెమ్ము రాఘవా! 


వన మెల్లను జానకి యు 

న్న నెచ్చ టైన వెతకుదము నర శార్దూలా! 
రూ జ! 

కను నంత వజకును దలం 

చిన నొప్పని నీవు రామ! చింతింపకుమా 


అన సౌహార్దముతో ని 
ట్లనుజుండు సౌమిత్రి యంత నరయుచు శాంతిన్‌ 
మను జోత్తముండు రాముండు 


వని వెదక దొడంగె ననుజ వరు గూడి వెసన్‌ 


వనముల శైల రాజముల వాహిను లందు దటాక కోటినిన్‌ 
ఘన గిరి కందరమ్ముల శిఖాప్రవరమ్ముల సాను రాశినిం 

జని చని చేసి శోధనము సర్వ జగమ్ముల జానకీ సతిం 
గనుగొన లేదు రాఘవులు కానన దేశము లందు నెందునున్‌ 


వెదకి యెల్ల యెడల విస్తృతముగ రాము 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


డంత( బలికె. గాంచి యనుజు లక్ష్మ 
ణ! కన లేదు నేను నలినాక్షి సీత శు 
భాంగిని నిట నీ మహాద్రు లందు 


దండకా వని గాలించు తమ్ము. డార్తి 

సెలంగ నన్న కిట్లనియె రుచిరపు తేజ 
మున వెలింగెడు వానితోం బొందుదు సతి 
బలిని బంధించి మహి గొన్న వటువు భంగి 


అన సౌహార్దముతో ని 
ట్లనుజుండు సౌమిత్రి యంత ననెం దాం జింతన్‌ 
మను జోత్తముండు రాముండు 


ఘన దుఃఖాభిహత చిత్త కాకుత్సు. డిటుల్‌ 
యట 


గాలించితి వన మెల్లను 
మేలుగం గొలనులం గుసుమ సమేతము లల్లన్‌ 
శ్రెాలముల గుహా యుతముల 


నా అలనం గాంచ( బ్రియను నసువుల కన్నన్‌ 


విలపించుచు నివ్విధముగ 

నిలా తనూ జాపహరణ మేంప మదిని వి 
హ్వలుం డయ్యె నొక ముహూర్తము 
నలినాక్షుండు దీనముగను నర వృషభుండే 


తప్పు(డై కరమ్ము తను వెల్లను గృశింప 
మందగింప బుద్ది మతి సెడంగ 
విరివి నిశ్వసించి వెచ్చంగం గూర్చుండె 


దీనుం డాత్రము కడి(ది సెలంగ నెద 


నెగడ నార్తి భీతి నిట్టూర్చి మిక్కిలి 

లక ల 
హా ప్రియా యనుచు మహాత్ము( డంత 
రాముడు విలపించె రాజీవ నేత్రుండు 


గద్దదస్వరమునం గాంత కొజకు 


వినయ మూని వెస నంజలి ఘటించి 
బాంధవుం డనుజుండు పరమ ధర్మ 
వేది బహు విధముల వీరుని రాముని 
నూజిడించె నంత మీటి( బ్రేమ 


18. 


19. 


20. 


21. 


22: 


23. 


24. 


కం. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నజువది 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


విని లక్ష్మణోష్ట గళిత వ 
చనమ్ములను నాదరింప( జాలం డయ్యుం 
గన నేరక రాముండుసీ 


తను దిరిగి తిరిగి భృశమ్ము తా విలపించెన్‌ 


యొకటవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 62. 


సీతావిరహ దుఃఖమున రాముడు పరిపరి విధముల విలపించుట. 


కమల నయనుండు మహాత్ముండు 
విమనస్కుం డయి కలంత విస్తృత భుజు( డా 
కమలాక్షి సీత నరయక 


కుములుచు విలపించె నట రఘుపతి భృశముగన్‌ 


మదన వివశు. డకట మగువ గనిన భంగి 
లేక యున్న నెదుట వీ(క యెడంద 

వగపు నూని యనంగ దగనిం పల్కులం బల్క. 
దొడంగె రాము డిట్లు తొనంక వలపు 


సుమ చయ ప్రియ! ప్రియ! నీ వశోక తరువు 
నాదు శోక వర్షిని వెన్క నక్కి యుంటె 

య 
నీదు మే నది కనంబడని విధి నకట 


నలిన దళ నేత్ర! తగ దిది లలన! నీకు 


అరటి బోదెల వలె నడరు నీ యూరువు 
లొరసి యుండ గంటి నువిద నేను 

దాతుం దరము గాదు తరుణీ మణి! దలప 
నీకు వాని నింక నీరజాక్షి! 


నగుచును గర్జికార సువనమ్మున దేవి చరించు చుంటివే 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వగపు నొసంగు నాకు నిట భామరొ యీ పరిహాస మెల్లనున్‌ 
మగువ కడింది డస్సి చను మానిసి కీ పరిహాస మేలమే 
లగు కడు మాన నియ్య దిక హాసము చాలింక దేవి! మత్పియా! 


ఆశ్రమమ్ము నందు హాస్యము తగ దింతి 
హాస్య శీల వంచు నబల నిన్ను 
నే నెజుంగుదు లేక నీవు శూన్యమ్ముగం 


బర్జశాల యుండె భామ రమ్ము 6. 


నిశ్చయం బిది లక్ష్మణ! నేనిటు విల 
పింప సీత చేరదు నన్ను జంపి యుందు 
రసురు లామెను గాదేని యపహరించి 


యుందు రక్కట తా నుండ నంటరిగను se 


ఈ మృగ పరివారము కన్ను లెల్ల నిండ 
నశ్రువులం జెప్పు చున్నవి యవనిజ యిట 
భక్షితం బయ్యె నంచును రాక్షసాలి 


చేతందోంచయు చున్నది యట్లు చేత లరయ 8. 


ఎచట యార్య! నీ వుంటివి యిందు వదన! 
హా యవనిజ! సాధ్వి! వరాంగి! యడవి లోన 
దేవి! నీచేత గైకేయి తీరి నట్టి 


తనదు కోరిక కలదిగ( దా నగు నిక 9. 


చని సీత తోడ నరుదెం 

చిన సీతయె లేక యెట్లు చేరుదు శూన్య 

మ్మును లక్ష్మణ! యంతిపుర 

మ్ము నయోధ్యా పురము కదిసి మూరిన చింతన్‌ 10. 


తెల్ల మయ్యె, బిజికితన మెల్ల నాది 

యపహరింపం బడ(గ సీత యడవి నిట్లు 

నిర్ణయుం డని నిర్వీర్యుం డని జను లల్ల 

నన్ను గాంచి పలికెదరు నగరి లోన 11. 


తిరిగి వచ్చిన వనవాసము రయమున న 
నర్చి కుశల మడుగ(గ జనక విభుండు 
నన్ను మిథిలాధిపతి నరనాథు నెట్టు 


చూడ శక్య మగును నాకు సుదతి లేక 12. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కని నన్ను విదేహ విభుండు 


తనయ రహితముగ సుత పయి దగులము మీజన్‌ 


మనమున. గలంత మోహ 
మునకు వశుం డగును దథ్యముగ సౌమిత్రి! 


కాదేని యంగ నెంచను 
సోదర పాలిత నగరికి శూన్యము సుమ్మీ 
నా దయిత సీత లేనిది 


యా దివ మైన నింక నాకు ననుజా! వింటే 


ఇక్కడ నను వదలి యేంగు మయోధ్యకు 
శుభతర పురమునకు సుదతి సీత 

లేని యెడల నిచ్చ లేదు జీవింప నా 
కింత యేని యెడంద వంత మీటి 


కౌగిలించి గాఢమ్ముగ నేగి భరతుం 

గని వచింపుమ నాదు వాక్యముల నిట్లు 
రాము డొసంె నీ కాజ్ఞ భరత! వసుధను 
మీటి పాలింపు మంచు సౌమిత్రి! ప్రీతి 


అంబ కైకకును సుమిత్ర కంత నాదు 
మాత కౌసల్యకు దగిన రీతి వంద 
నమ్ము లొసంగి నుడివిన విధమ్ము సేయు 


లక్ష్మణ! తగ రక్షింప వలయును దివిరి 


సీత లయము నే నశించిన విధ మెల్ల 
విస్తరముగ నీవు వెడలి నాదు 

మాతకు వివరింపు భ్రాత! సర్వమ్మును 
శత్రు వీర దమన! చారు చరిత! 


విలపింప నిట్లు దీనత 
లలనా హీనము వనమున రాముడు బీతిం 
గలంతను గర మాతురుం డ 


యి లక్ష్మణుండు గూడ నంత నెండద తపింపన్‌ 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


ఇది శ్రీ వాల్మికి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నజువది 


రండవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 63. 


రాముడు తిరిగి సీతను దలచు కొనుచు మిక్కుటముగా దుఃఖించు చుండ లక్ష్మణుండు 
సీతను వెదకు నుపాయముల నాలోచింపు మని యన్నను వేండికొనుట. 


కం. రాజ సుతుండు తనకు బ్రియ 
మౌ జానకి లేని వాండు నా ర్రాకారుం 
డౌ జననాధుండు దుఃఖితుం 


గాంబేసి యనుజు ముని(గె వగపునన్‌ మరలన్‌ 1. 


కం. వనటం గలంగెడు సౌమి 
త్రిని గాంచి కలత మునింగి తీవ్రతరముగా 
మనుజర్షభుండు వెచ్చగ 
a 


ను నిశ్వసించుచు వచించె నొవ్వొలుకు గిరల్‌ 2. 


ఆ.వె. చెడ్డ పనుల నెల్ల దొడ్డగ నొనరించు 
నన్ను బోలు వాని మున్ను కనము 
వగపు మీద వగపు వచ్చు చున్నవి నాకు 
నకట వరుస వరుస నగల హృదియె 3. 


ఉ. మున్నొనరింప( గోరినవి మోహము మీజంగం బాప కార్యముల్‌ 
గ్రన్ననం దిర్గి తిరి యఘ కాయము లెల్లును బండి నే డహో 
నన్ను వరించె నివ్విధి ఘనమ్ముగ దుఃఖము పైన దుఃఖముల్‌ 


మిన్ను నిభంపు భారముగ మేదిని నక్కట కంటె లక్ష్మణా! 4. 


చం. తొలంగెను రాజ్యమే స్వజన దూరుండ నైతిని కాంచ నివ్విధిన్‌ 
విలయము నందెం దండ్రి మటి వీడితి నక్కట మాతృమూర్తినే 
తలంంగ వీని నెల్ల మదిం దద్దయు దుఃఖము నిండు చుండెనే 


కలంచుచు నన్ను మిక్కుటము కంపిత మయ్యెను మేను లక్ష్మణా! ర్‌, 


తే.గీ. శూన్య వనము జేరిన యంత శుభచరిత్ర! 6. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


మేను శాంతించె దుఃఖమ్ము నేను మటువ( 
గలుగ సీతా వియోగము వెలింగెం దిరిగి 


కట్టి లో నగ్ని భంగినిం గలంత భృశము 
ల 


భీరువా రాజ కన్య సభీతి సస్వ 
రమ్ము విలపించి యుండు భృశమ్ము బలిమి 
గగన గతిం గొనిపోవ రక్కసులు సెలణి 


సీత తా నపస్వరముల+ జింత తోడ 


సత మెట్ట నైన చందన 
మతి సుందరమున వెలుంగు నతివస్తనముల్‌ 
కృతవృత్తమ్ములు నింక శో 

ణిత పంక వృతములు వెల్ల నేరవు చుమ్మీ 


అతి మృదువులు సువ్యక్తము లగు పలుకుల 


నలరు వక్ర కేశమ్ముల నందమైన 


ముఖము వెలుగ దసుర వశము నయి యింక 


రాహు ముఖ గత శశి వలె రగులు చుండి 


హార బద్దమై నిత్యమ్ము నలరు నా ప్రి 
య సతి సువ్రత కంఠము నంత జీల్చి 
రుధిర పా నాభిరతు లసురులు సెలంగి 


త్రాగు వార లింక నతివ రక్త మెల్ల 


విజనం బైన వనిని నవ 

నిజ రుచిర విశాలనేత్ర నిర్ణయ నసురుల్‌ 
కుజనులు హరించి యీడ్వంగ 

నిజ పతి లేక కురరి వలి నెలంతుక యేడ్చున్‌ 


ఈ శిలా తలమున నెలమి నా సరసం గూ 
ర్చుండి చిరు నగవు లొలుకంగ హాస్య 
ము లడరంగం బెక్కు పలుకులు నీ తోడ 


లక్ష్మణ! వచియించె లలన సీత 


నదుల నెల్ల మిన్న నదియ గోదావరి 
ప్రియము కరము నాదు ప్రియకు నేంగె 
నంచు. దలంతు నటకు నెంచ నెన్నం డేగ 


లేదు సీత యొంటరిగ నచటకు 


10. 


11. 


12. 


13. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


చారు పద్మాస్య పద్మవిశాల నేత్ర 

పడతి యంగెనే పడయంగ బద్మములను 
దలశు నదియు యుక్తము కాదు తరుణి యేంగ 
లేదు మున్నెన్నం( డచటకు లేక నేను 


వివిధ విహగ నిచయ వితత సేవితము పు 
ప్పిత ఘనద్రుమ విలసిత వనమున 
కరిగిన దనుకొన్న నదియు నయుక్తంబ 
భీరు వకట సెందు భీతి మిగుల 


జరిగినవియు జరుగ నున్నవి రవి! జనుల 
సత్యము లసత్యముల నేరం జాలు దీవు 
సీత నాప్రియ యెట కేంగెం జెప్పు మపహ 
రింపం బడెన్‌ొ శోకార్తున కింక గరుణ 


జగము లందుండు నన్నిట శంక యేల 
నీ వెటు(గనిది శూన్య మనిలమ! సీత 
సత్కులజ హృత యయ్యెన సమసెన గతి 
మధ్య నున్నదో చెప్పుము మాన్య! నాకు 


విలపించు చుండ రాముడి 
టుల శోకార్తుండు విసంజ్ఞుడు విని వచించెన్‌ 
బలు(డా లక్ష్మణుండు వచన 


ము లిట్లు సమయోచితములు మూరిన నీతిన్‌ 


వీడు శోక మెల్ల వీర! యూనుమ ధృతి 
సీతం గాంచు గతిని శీఘ్ర మరయ 
వలయుం దివిరి యత్నపరు లెప్టు కష్ట కా 
ర్యములః గ్రుంగం గనము భ్రాత! వినుమ 


వినినను బల్లిదు లక్ష్మణు 


మునుకులం నెద రఘు కులప్రముఖుండు గొనం డిం 


కను వీడి ధృతిని దుఃఖ 


మ్మున మునింగె భృశమ్ముగాను బురుషోత్తముండే 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


ఇది శ్రీ వాల్మికి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నజువది 


మూడవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 64. 


సీతకై వెదకుచు దారిలో సీత యాభరణములు, నడుగు జాడలను, మజియు విటీ(గిన 
ధనువు, కవచము, ధ్వజములను గాంచి సీతను రాక్షసు లపహరించి నట్లు నిశ్చయించి 


రాము. డుగ్రు(డై లోకములను నశింపం జేయం బూనుట. 


కం. కని పలికె లక్ష్మణునితో, 
జని నేరుమ సీత జాడ సత్వరముగం దాం 
జనెనొ నదికి గోదావరి 
కని కుసు మార్థమ్ము రాము డతి దీనముగన్‌ 1. 


చం. అన విని యే(గి లక్ష్మణు(డు హంతకుండే రిపు వీర కోటికిం 
గని నది యొడ్డు నెల్లెడలం గానక పల్కెను గాంచ సీత నం 
చును మటి నాదు పిల్పునకుం జూడ(గ నుత్తర మీయ రెవ్వరుం 
గన నగు దేశముల్‌ జనక కన్య నెటుంగక యుంటి రాఘవా! 2. 


తే.గీ. క్లేశ నాశిని. గన జానకీ సతి నన 
నాలకించి గోదావరి కంత స్వయము 
రాము డేంగి సంతప్తుండు భామ యెక్క 
డుండె నని వే(డి రోదించు చుండ భృశము 3. 


తే.గీ. భూత రాశి గోదావరీ పుణ్య నదియు 
నేని రామున కక్కట యివ్వరును వ 
చింప లేదు వధార్హుండు సీత నపహ 


రించె దుష్టుండు రాక్షసు6 డంచు సుంత 4. 


చం. వగచుచు వే(డ రాము డిటం బల్కుమ యాపగ! సీత జాడనుం 
దగ యని కాగ జోదితయు' దద్ద వనమ్మున భూతరాశి చే 
తంగన(గ రాక్ష సాధముని తద్భయదంబులు రూప కర్మముల్‌ 
వెగ డొదవంగ యా నది సభీతి వచింపదు జానకీ గతిన్‌ ఫ్‌ 


తే.గీ. జానకి నిమిత్తము నదిచేం దా నిరాశ 6. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


బడసి యట్లు వైదేహిని భార్యను గనం 
గరము తపియించు రాముండు కాంచి ననుజు 


లక్ష్మణుని బల్కొ నిట్లు నర వృషభుండు 


యే వచనమ్ములం బలుక దీ నది లక్ష్మణ! వేండ నేను గో 
దావరి యెట్లు చెప్పుదును దార విహీనము నేగి నే నహో 
భూవరు చెంత కా జనకుం బూరుష వర్యునిం గాంచి యింకనుం 


బావన మాత తోడ నట బాధను బంచుట నాకు బాడియే 


ఎవ్వరు రాజ్య హీనునకు నివ్వన వాసము చేయు నాకునా 
నెవ్వలు వాపె నన్నిటిని నెమ్మిని నట్టి విదేహ కన్య నిం 
కెవ్వ రెటుంగం బల్కుదురొ యీ నిజ బంధు విహీనుం డాలియే 


యివ్వని దూర మైనం గను నిచ్చట మేల్కొని దీర్ద రాత్రులన్‌ 


సజనస్తానము నేను బ్రప్రవణమున్‌ శైలమ్ము గోదావరీ 

న్‌ శై 
సుజ లాగారము సర్వ దేశముల వే కోధింతు సీతా సతిన్‌ 
నిజ భార్యామణి జూచు నంత వటికున్‌ నీ విత్తరిం గాంచుమా 
నిజమున్‌ నాకు వచింప నీ మృగములే నెమ్మిన్‌ నిరీక్షింపగా 


రాఘవుండు పలికి భ్రాతతో నిట్లు క 
న్నీరు నిండ గనుల నారసి మృగ 
ములను దీనుం డనియె. బలుకుండు జానకి 


యెక్క డున్న దంచు స్రుక్కి మిగుల 


పలుక నిట్లు రాఘవుండు పన్నుగ లేచి రయమ్మునన్‌ మృగ 
మ్ము లడరి దక్షి ణాశ నభముం దగ జూపుచు సీత నష్టు దొం 
గిలిన దిశం జనంగ( బరికించుచు రాముని దీక్ష నంతటన్‌ 


లలితు( డెటీంగి సంజ్ఞలను లక్ష్మణుం డా మృగ రాశి భావముల్‌ 


వాని సంకేతముల నెర్గి వచన రాశి 

నెల్ల లక్షణుండు పలికె సల్లలితము 

గ వచనము లిట్టు లన్నను గాంచి యార్తు 
నంత రాముని తోడ ధీమంతు(డలరి 


సీత యెక్క డంచు భ్రాత! నీ వడుగంగ 
లేచి మృగము లెల్ల లీలం జూపి 
న వవి యెల్ల దక్షిణంపు దిక్కును నేల 


నడరి దారిం జూపు నట్లు మనకు 


10. 


11. 


12. 


13. 


కం. 


ఆ.వె. 


చం. 


తే.గీ 


తే.గీ. 


కనుక మన మే(గనీ ది 

క్కు నైరృతి దిశకు దొరక నగును దప్పక క 
ల్లిన నాధారము కొంత య 

యిన నార్యా! జానకి గన నిత్తజీ మనకున్‌ 


బాగు బాగని విని వేగమ కాకుత్సు( 
(a 

డంత వెడలం జాగె ననుజుం గూడి 

దక్షిణ దిశ వైపు వీక్షించుచు. బుడమి 


సుందరాస్యు( డడరి యందు నిందు 


అన్నయుః దమ్ము. దండొరుల నవ్విధిం బల్కుచు నేంగు చుండగా 


గన్నుల కష్టు కన్పడంగ గానన భూమి వికీర్ణ పుష్పముల్‌ 
కన్ననం గాంచి వాని ననె రాముడు లక్ష్మణు తోడ నిట్టులన్‌ 
మిన్నగ తప్పుండై వగపు మీజిన పల్కులు గద్గదమ్ముగన్‌ 


తెలియంగ వచ్చెం బుష్పములు తెల్లమ యిచ్చితి నేను సీత్రకే 


లలన ధరించెం బ్రీతిని ధరాసుత కాన(గ భద్ర రీతి నా 


కిల నొసంగంగ బ్రీతి.కడు నీ మహి భాస్కరుం డింక వాయువున్‌ 


వలపున దాచిరే యిచట. బన్నుగ లక్ష్మణ! శత్రు భంజనా! 


నర వృషభుండు పల్కి వచనమ్ములు లక్ష్మణు తోడ నిట్లు తా 
నరయుచుం బ్రీతి, బ్రప్రవణ మద్రిని ధర్మ రతుండు రాము డం 
త రమణి భూమి పుత్రి వసుధాధరమా! సతి మద్వియోగ ని 
వరసితె చెప్పుమా కరుణ నారసి నన్నని వేండె నింపుగా 


క్రుద్దుడై తిరిగి పలికె క్షుద్ర మృగము 

ను మృగరాజు వీక్షించు నట్లు మనుజహరి 
యరసి చూపుమ జానకి నభ్రవర్ణ 
సానువుల తోడం ద్రుంతు గా దేని నిన్ను 


సీత నిమిత్త మిట్లన నృశేఖరు( డద్రిని గాంచి శైలమే 
భీతిని జెప్పం బూనియును వీరున కామెను నిల్వ( జూపకే 


యాతత కోప మూని యనె యా రఘు సత్తముం డుగ్ర రూపుడై 


భూతి నొనర్హు బాణముల భూజ తృణాది విహీన భంగినిన్‌ 


పల్లవద్రుమ హీనమై పర్వతంబ! 


భస్మ మయి నిల్వ నీ వింకం బరుల కెవ్వ 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


రికిని సేవ్యమానవు కాక వికలమై ని 
లువ గలవు సంతతమ్ము నీ వవని లోన 


చూప కున్న సీత సుదతిని నా కీన 
దిని నయినను నేండు తివిరి యెండ. 
జేయు వాండ నింక శీఘ్రమ లక్ష్మణ! 


చెప్ప కున్న జాడ తప్ప కేను 


కినుక వహించి కాల్చు విధిం గృత్నము కంటిని నుండ నంతటం 
గనె నట భూమిపై నసురు కాలివి గుర్తులం జెల్లం బెద్దవై 

వనిత పదమ్ములం బుడమిం బర్విడు భంగిని వాని వెంటనుం 
దన పతిం గాంచం గోరు విధిం దల్లడ మందుచు నున్న భంగినిన్‌ 


కని యచట సీతవియు రక్కసుని కదలిక 
లట్లు విజింగిన వింటిని నమ్ములపోొది 
రథములును జెదరి పడంగ రాము. డంత( 


గరము సంభ్రాంతుండు నయి లక్ష్మణున కనియె 


చూడు లక్ష్మణ! భూషలు చూర్ణము లయి 
నేలం బడినవి యింకను మాల లిచట 
యున్నవి చెదరి సీతవి యుండె రక్త 


బిందువులు పైడి చుక్కల చందముగను 


రాక్షసులు కామ రూపులు రమణి సీత 
ను విజిచి విజిచి విభజింప నవనిజ యింక 
భక్షిత యయి యుండు మజియు భామ కొజకు 


యుద్ద మిద్దజి మధ్య నైయుండ నోపు 


ధను విది స్వర్ణ భూషిత ముదంచిత మౌక్తిక రత్న యుక్తమే 
ఘనము ధరిత్రి భగ్న మయి కన్పడు చున్నది యేరిదో యిటన్‌ 
దినకర సన్నిభమ్ము నయి తేజము నందు విదూర జాచిత 

మ్ము నగు తనుత్ర మెవ్వరిది భూమి పయిం బడి యున్న దిక్కడన్‌ 


ఛత్రము శత శలాకము చక్కని వగు 
మాలలు వెలుంగు చుండగ నేల పైన 
భగ్న దండ మయి పడె నెవ్వరిదొ యిచట 


జక్క గాను వీక్షింపు లక్ష్మణ! యొకింత 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


బంగరు తొడుగులను వజలు పి శాచాన 
న ఖరము లివి యీ రణ తల మందు 
దొడ్డ మేను లుండి తోరపు భయదము 


లవ్వరివొ సమసిన విచట గనుమ! 


మండు నిప్పు వోలె మెండుగ వెల్లు ర 
ణ ధ్వజం బిచటం గనంబడు చున్న 

దెవ్వరిదొ రథమ్ము నే వీరునిదొ విజి 
గి పడి యున్నది చెదరి పుడమి నిట 


ములికు లివి బండికన్నును 
దులందూంగి మెజుం గిడం బసిడితో నలదినవై 
యిల జెదరిన వెవ్వనివా ప 


నుల ఘోరుం డయిన యా ఘను. డెవందో తలణశున్‌ 


శరచయ పూర్ణ తూణములు సంక్షయమై పడి యున్న వేరివో 
గరమునం జేటుకోలను బ్రకాశితమౌ రథ చోదకుండు నె 

వ్వరి కగుం దా హతుండు నయి వ్రాలెను వీరలు నెట్టి యమ్ములం 
బరంగి ధరించి చామరలు వ్రాలిరి యెవ్వరి కీరు భృత్యులో 


ఏ పురుషునిద్‌ మజి యే రక్కసునిదొ మా 
ర్గ మిది యగును దప్పక పరికింప 

వంద రెట్లు నాదు వైర మయ్య నిపుడు 
జీవితాంతకమ్ము సూవె యరికి 


అతి కఠినాత్ము లీ యసురు లౌదురు సౌమ్య! స్వకామరూపులే 

సతి హృత యయ్యెనో యకట సాధ్వియె భక్షితయో నశించెనో 

యతి దయనీయయౌ రమణి నాజియ+ గావదు స్వీయ ధర్మమే 
హృత యగు కాల మందు వని నింతయు లక్ష్మణ! యేమి చెప్పుదున్‌ 


మ్రింగ బడినను వైదేహి దొంగిలింపం 
బడిన లోకమ్ము నందు నెవ్వర యిన బ్రియ 
ము ననరింప(జాలరె నాకు ననుజ! లర 


దేవతల యందు నైనను గావ నకట 


కరుణ నెణి(గిన ఘను లోక కర్త శూరు 
నైన నీ భూత రాశియు నేని గౌర 
వింప నేరదు లక్ష్మణ! వీర! వినుము 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


36. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


నిట్టు లయిన నింక దెలియ కేని నయిన 


మెత్తని వాని నని దయా 

చిత్తుండు దాంతుండును జనుల శ్రేయము తలంచున్‌ 
నిత్తె మిత, డని సురావలి 

మొత్తము నిర్వీర్యుం డంచు(బుడమిని నెంచున్‌ 


నన్ను జేరి గుణము లగుణము లయినవి 
లక్ష్మణ! కను శశి వెలుగు లయము సేసి 
సూర్యు డుదయించి నట్టు లసుర సభూత 


మృతికి నాదు తేజమున నణంతు గుణముల 


అనుజ చూడు మింక యక్ష గంధర్వ పి 
శాచ మనుజ రాక్షస గణ కిన్న 
రాలి యెట్టి సుఖము లంద శక్యము కాదు 


నిశ్చయముగ నాకు నెగడం గినుక 


ఉదరి ముల్లోక చారులకు దిగ వీలు 
లేని యట్టు లొనర్తును లీల నాదు 
దివ్య బాణాస్త్రముల నింపి దివిని నెల్ల 
నేడు చూడుము లక్ష్మణ! వేడుకగను 


సక లాభ్రగ్రహ సన్నిరుద్ధము లసచ్చం ద్రావరోధమ్మునున్‌ 
విక లాదిత్య సమీర ణాగ్ని రుచులన్‌ విధ్వంస మేం జేసెదన్‌ 
శకలీ భూత ధరాధ రాగ్రములు శుష్కక్షీణ కాసారముల్‌ 
వికటీ భూత లతాది గుల్మ తరువుల్‌ వీక్షింతు వో లక్ష్మణా! 


మజియు సంక్షోభి తాబ్దుల వెటివ కుండ? 
జేసెద నింక విజృంభించి శీఘ్రముగను 

ఘోర లయ కర్మరాశి సంకోచ మంద 

కేను ముల్లోకముల జేయ బూనుదు ధృతి 


భద్ర శీల సీత భద్రముగా నాకు 
నొసంగ కున్న సుర వరోత్తము లిపు 
డీ క్షణమున జూతు రిచ్చట లక్ష్మణ! 
నాదు విక్రమమ్ము లేదు శంక 


గగనము నందు భూతములు కాన లే వెగురంగ( జోటునున్‌ 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


43. 


44. 


చం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


సుగతి మ దస్త ముక్తములు చూజగొనంగ నిరంతరమ్ముగా 
మృగ విహగమ్ము లెల్ల నింక మేదిని గూలు శరార్దితమ్ములై 
జగతియు కాంచు నే నిట భృశమ్ముగ హద్దు లతిక్రమింప(గన్‌ 


ఆకర్ణాంతము లాగుచు 
మిక శరమ్ములను వదలి విశ్వము లోనన్‌ 
రాకాసులుం బిశాచము 


లే కనం బడ నట్లొనర్తు నీ సీతకునై 


కినుకను వేయ బాణముల గేళిని వీర్యము గాంతు రీ సురల్‌ 
చన నతి దూర మింపుగను సత్తువ కల్గిన వాని నెల్లరున్‌ 
మనగ సు రాసు రావలియు మానిసి దిండ్లును నీ పిశాచముల్‌ 


కన మిల నాదు ఘోర విశిఖమ్ముల నర్దితులై నశింపంగన్‌ 


ముక్కలై భృశమ్ము ముల్లోకముల యక్ష 
దేవ దాన వాసురావలి క్షణ 
మైన బ్రతుకం జాల దవని మదీయ బా 


ణౌఘ ఘాతమై యమోఘముగను 


హృత నయిన మృత నయిన దే 

వత లీయక యున్న సీత బాణమ్ముల నే 
నతి వేగమ చేయుదును జ 

గతి నెల్లలు లేని రీతిగను సౌమిత్రి 


నిజ రూపమ్మున(బ్రియ నవ 

నిజ నీకున్న జగతి నిక నిర్జీవమ్మున్‌ 
జ 

నిజముగ జేయుదు లక్ష్మణ! 


భుజ వీర్యమ్మున నఖిలము ముల్కుల తోడన్‌ 


రాముడు పల్కి యివ్విధి శరమ్మును గార్ముక మందు, గ్రోధుండై 
భీమముగం దగిల్చివిష భీమ భుజంగ నిభమ్ము నారిపు 
స్తోమ వినాశకుం డనియె శూర వరుండు యుగాంత వహ్ని నా 


నా మను జోత్తముండు వచ నావలి లక్ష్మణు తోడ నివ్విధిన్‌ 


సర్వ భూతములం దెట్లు చావు ముదిమి 
కాలము విధియు నిత్యము త్రాలుంబుడమి 
నవ్విధమ్ముగం గ్రోధమ్ము నాహరింప 

నేను ననివార్యుండ నెవరి కేని యనుజ! 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


51. 


ఆ.వె. సత్వరమ్ము నాకు జారుదంతిని సీతం 
జూప కున్న మనుజ సుర భుజంగ 
కాయ సంయుతమ్ము గంధర్వ శైలరా 
జమ్ములః బరిమార్తు క్షణము లోన 52. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నజువది 


నాలవ సరము. 
౧ ౧ 


అరణ్య కాండము 
సర్గము 65. 


లయ కాలాగ్ని వలె నిల్చి ధనువు నెక్కు పెట్టి లోకములను నాశనము చేయం బూను 
నన్నను గాంచి లక్కణు(డు శాంతపటబచి లోక నాశనము తగ దని యూజడించి 


సీతాన్వేషణమునకు( దిరిగి యుద్యమింపు మనుట. 


చం. కనపడ కున్న సీత నిజ కాంత తపించెడు నన్న రాఘవున్‌ 
ఘన లయ కాల వహ్నివలె( గన్పడు లోక వినాశ కామినిన్‌ 
ధనువును సజ్యముం గనుచు దద్దయుం బల్మరు నిశ్వసించుచున్‌ 


మును కన నట్టి వాని వలె ముజ్జగ మెల్ల దహించు భంగినిన్‌ lz 


తే.గీ. రుద్రుం బోలె నిలువం గడు క్రుద్ధుండై ర 
ఘూత్తముండు గాంచి లక్ష్మణు. డత్తటి విన 
యమ్మునం గరములు మొగిడ్చి యంత బలికె 
నోట దడియాటి నన్నతోం బాటవమున 2. 


ఆ.వె. ప్రకృతిని మృదు మనము రంజిలు దాంతుండ 
వీవు భూతరాశి హితము. దలంతు 
విట్లు క్రోధ వశత నెట్లర్లుండ వగుదు 
నీదు ప్రకృతి విడువ! నీరజాక్ష! 3. 


తే.గీ. చంద్రు నందు శోభ ధరలో క్షమయు సూర్యు 4. 


నందు. గాంతి వల వాయు వందు గతియు 
బరంగ నివి యెల్ల నీ యందు వాసి కెక్కి 
తగ్రజా! యుత్తమపుం గీర్తి నంది తీవు 


ఒక్కండు సేయ దోషము నరోత్తమ! లోక వినాశ మెంచ న్నీ 
కెక్కడి ధర్మ మార్య! రథ మెవ్వని దెవ్విధి భగ్న మయ్యెనో 
యక్కట యీ పరిచ్చదము సాయుధ మంతము సేసి రెవ్వరో 


యొక్కటి యేని నే నెబు(గ నుగ్ర రణంబ తలంప రాఘవా! 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కనం బడు డెక్కలచేం జెద 
రిన నేలయు మిక్కుటముగ ద్రెళ్లగ నిచటం 
దనరె మి రక్త బిందువు 


లును భండన సూచితము పురుష శార్దూలా! 


ఎన్న వాక్యజ్ఞుల వరుండ! యియ్య దొక్కః 
డ యొనరించిన యుద్దమే యగు నిరువురు 
కాదు సైన్యంపు పాద నికాయ సంజ్ఞ 


లరయ( జాల నే నిచ్చట నరవరేణ్య! 


ఒకని నిమిత్తము రాఘవ! 
సకల జగమ్ములను గూల్ప సద్దర్మంటే 
నృకు లాధిపులు ప్రశాంతులు 


ప్రకృతి మృదువు లొసంగుదురు కపటులకు శిక్షల్‌ 


సర్వ భూతములకు నీవు శరణ మొసంగు 
వాడవు సతమ్ము గతి వౌదు పరమ పురుష! 
నీదు భార్యాపహృతమును మేదినీశ! 


యెవరు సాధు వని తలంతు రెందు నైన 


దేవ గంధర్వ దైత్య నదీ మహాబి 

గతో యట 
శైల రాజము లైనను సాధు జనులు 
దీక్షితులు నప్రియము నీకు దివిరి చేయా 


జాల రెవ్వ రైనను సుంత యేల కినుక 


ఎవ్వండు హరియించె నివ్వనితా మణి 
వాని వెదక వలయు నేను నుండ 
రెండవ నరుండ నయి మెండుగ విల్లూని 


రాజ!సాయ మిడ పరమ బుషు లిట 


10. 


11. 


ఆ.వె. కడలి వెతక వలయు నడరి పర్వతములు 
గుహలు వనులు నదులు కొలను లల్ల 
రఘువరేణ్య! వేగ రమణి హరించిన 
వాని వెతక వలయు మానవేంద్ర! 12. 


తే.గీ. భార్య నప హరించిన యట్టి వాని మనము 
పమ్మి దేవ గంధర్వ లోకమ్ము లందు 
నెక్క డున్నను వెతకెద మెల్లెడలను 


గాంచు నంత వజకు నింక నంచితముగ 13. 


కం. సామ వచనముల, ద్రిదశులు 
భామ నొసంగ కున్న రామ! భార్యామణినిన్‌ 
భూమీశ్వర! చేయందగిన 
దేమరక యొనర్పు మపుడు హితకార్యమ్మున్‌ 14. 


కం. నయ శీల సామ గుణ సవి 
నయముల సీత నిడ రేని నరపుంగవ! నీ 
వ యథేచ్చ వజ్ర నిభ శర 
చయమ్ముతో నుద్యమింప( జనుమ రఘువరా! 15. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నజువది 


యేనవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 66. 


లక్ష్మణుడు శోక సంతప్ప్తు డగు రాముని బరి పరి విధముల నూబడించి నాతనినిం జైతన్య 
వంతునిం జేయుట. 


చం. వగపున వేగు వానిం గడు భ్రాంతి నటన్‌ విలపించు వానినిన్‌ 
విగత ధవాభు నింక దెలివిన్‌ మదిం గోల్పడి యున్న వానినిం 
దగిలిన వంత వాని గని తాకి పదమ్ముల నాశ్వసించుచుం 
దగ వచియించె సోదరుః డధైర్యుని రాముని తోడ నింకనున్‌ 1. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఘనముగ జేసి తపస్సును 
ఘన కర్మము లాచరించి ఘను నిన్ను గనెన్‌ 
ఘనుడు దశరథ మహీపతి 


ఘను లమరు లమృతము నెమ్మి గాంచిన భంగిన్‌ 


తవ గుణ బద్దుం డతండు క 
దు వియోగవ్యథను గాంచెం దూర్ణమ్ము దివిన్‌ 
నృవరుండు జనకుం డని భరతుం 


డె వచింప వినమె మనలకు నివ్విధి నపుడున్‌ 


కలిగి నట్టి వెతను గాకుత్స నీవ స 
థి 
హింప కున్న నిట్లు నింక నల్ప 
బలుండు ప్రాకృతుండు తలంప నెట్లు సహింప( 


గలండు రాఘవేంద్ర! కమలనేత్ర! 


దుఃఖము సెలంగ నీకు నీ దుస్సహ మగు 
తేజమున నెల్ల లోకము లోజం గాల్ప 
నార్తు లీ జను లెచ్చటి కరుగు వారు 


రక్షణమ్మునకై యింక రాఘవేంద్ర! 


లోకపు గతి గాంచ నీ కరణి. దనరు 
మును యయాతి నహుషు పుత్రుం డడరి 
శక్రు లోక మందుం జక్క నిలిచి శా 


పమ్ము నందెం గాదె పార్టివేంద్ర! 


మన తండ్రి పురోహితు( డా 

ముని వరు(డు వసిష్టుండు నహమున శత సుతులం 
గని తిరిగి వారి నెల్లను 

గనండె హతు లట్ల కాంగం గాకుత్స వరా! 


సత్య సంధ! భూమి సర్వలో కార్చిత 
మాత జగతి కెల్ల మనుజనాథ! 
కంపనమ్ము లడర( గనమె ధరా దేవి 


కైన నప్పు డప్పు డచల యయిన 


సూర్య చంద్రు లిరువురు చక్షువులు జగతి 


కెల్ల ధర్మజ్ఞ లిద్దజు తల్లడిలక 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


సైపర గ్రహణముల మహా సత్త్యులు గగ 


నమ్మున వెలుంగుచును సుస్థిరమ్ము గాను 


సురలు మహా భూతమ్ములు 
నరులు సకల జీవులును గన విధికి వశులే 
పురుషర్షభ! కనలవి 


ద్దర దైవ వశమ్ము నుండి తలంగెడు శక్తిన్‌ 


శక్రముఖ దివిజులు విక్రముండ! న యాన 
యముల నరసి యెల్ల రాత్మ లందు. 
బన్నుగ నరవర్య! వర్తింత్రు నిత్యమ్ము 
తగదు రాఘవేంద్ర! వగవ నీకు 


నష్ట యయిన సీత నరవరేణ్య హృతయు 
నైన ననఘ! యల్పమానవుని వి 
ధమ్ము తోడు నిట్లు ధరణీశ పుత్రక! 


తగదు రాఘవేంద్ర! వగవ నీకు 


చిం తాపగ తాస్యులు ధీ 


మంతులు సత్యము సతమ్ము మది నుంచెడి వా 


రెంతటి కష్టము నందును 


సుంతయు నీ వంటి వారు శోకింప రయా 


నరశార్దూల నిజమ్ముల 
నరసి మహాప్రొజ్ఞులు తగు నాలోచనలన్‌ 
విరివిగ శు భాశుభమ్ము ల 


దరి నేరుదు రింపుగను దడయక రఘువరా! 


నిజ గుణదోషము లెటుగని 

ప్రజ లస్థిరు లాచరించు పను లెన్నం డే 
ని జగతి నిష్ట ఫలమ్ముల 

నిజ మెంచిన నేర వీయ నృవరశ్రేష్టా! 


పెక్కు మార్లు మున్ను ప్రీతి నివ్విధ మీవ 
నాకు చెప్పితి కద నయముగను బృ 
హస్పతి సదృశుండవె యన్యు లెవ్వరు చెప్పం 
దగుదు రెంచ నీకు ధరణి లోన 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


తే.గీ. నీదు బుద్ది మహా ప్రాజ్ఞ! నిశ్చయముగ 
wm ఇ 
దేవతల కైనను గ్రహింప నీ వసుధంద 
రంబె నిదురించి నట్టిదౌ రామ! నీదు 
జ్ఞానమును మేలుకొలిపితి నేను దివిరి 17. 


తే.గీ. ఆత్మ లోన సుంత తలంపుమా త్వదీయ 
దివ్య మానుష విక్రమ భవ్య గుణము 
ల నిట నిక్షాకు వృషభేంద్ర! రణము నందు 
ద్విషుల హతమార్చుటకు మున్న వీర వర్య! 18. 


కం. సకలమ్మునాశనము సే 
యు కార్యము దలంప నేల యుగ్ర రిపుని సు 
ప్రకటముగ నీవు గుర్తిం 


చి కలుషు దుష్టుని వధింపు చెలగి నరేంద్రా! 19. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నజువది 


యాజవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 67. 


లక్ష్మణుని సద్వచనముల నెల్ల రాము(డు గ్రహించి తేజికొని తిరిగి వెదకుచు జనంగ 
దారుణముగ దెబ్బలు తిని టిక్కలు తెగిన జటాయువును గాంచ నతడు సీతను రావణు(డు 
గొనిపోవు చుండ నాతని నెదుర్కొంటి నని వచించుట. 


కం. అగ్రజుం డైన ననుజుని స 
మరగ్ర వచన సార మెల్ల మనుజ వరుడు సా 
రగ్రాహి రాఘవుడు రా 


జాగ్రణి చక్క(గ గ్రహించె నంత మనమునన్‌ 1. 


ఉ. కోపము నిగ్రహించి శ్రుతి కోవిదుం డాని ధనుస్సు పైననే 
వే పరికించి లక్ష్మణుని వీరుడు రాముండు జెప్పు నాయనా! 
యేపని జేయ యుక్త మగు నెట్టి యుపాయము నూని సీత నా 


పాపవిహీనం గాంచెదమొ పన్నుగ నెంచుమ యంచుం బల్కినన్‌ 2. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


దీనుని దుఃఖ తప్పు, గని ధీరుండు లక్ష్మణు డన్నతో జన 
సానము ఘోర రాక్షస వితాన బహూర్ష లతాద్రు మాయత 

థ్‌ ధ్వ 

స్థానము నందు రాఘవ! భృశమ్ముగ శోధన మింక యుక్తమౌం 


గానన భూము లందు గిరి కందర నిర్దర దుర్గమమ్ములన్‌ 


నానా మృగయుత వన మం 
దేనియు గంధర్వ వరుల యెల్ల యిరవులం 
దేనియు'. గిన్నర వరులుం 


గానం బడు నెల్ల గుహల గన నగు మనకున్‌ 


నన్ను గూడి రామ! చెన్నుగ వెతకుమ 
బుద్ది యుతుండ వీవు పుడమిః దగునె 
యాపదల( జలింప నచలము వాయువే 


గమున( గనునె సుంత కంపనమ్ము 


పలుక నిట్లు లక్కణు(డు బాణము వింటిని గూర్చి క్రుద్దుండై 


చెలువపు గానలో వెతక శీఘ్రమ చాగె సలక్షణుండునై 


లలితుండు గాంచె నవ్వనిని రాఘవుం డంత జటాయువున్‌ ధరన్‌ 


విలసిలం బర్వ తాభముగ విద్ద విహంగము రక్త సిక్తమున్‌ 


కని గిరి శిఖాభ పక్షిని 

ననె లక్ష్మణు తోడ నిట్టు లా రాముడు సీ 

త నిదియె లక్ష్మణ! వైదే 

హిని నిశ్శంకం దిని యుండు నీ వన మందున్‌ 


రక్కసుండు గృధ్ర రూపు డరణ్య మందు, 
గలండు తెల్ల మయ్యె నిపుడు కాంత సీత 
ను దిని విశ్రమించుచు నుండె నుదరి తీక్ట 
దీప్త శృంగ బాణముల వధింతు దీని 


చక్క వాడి ములికి సంధించి వింటిని 
బిక్కటిల్లం గినుక వేగ పర్వు 
వెట్టె( బకి వైపు బెట్టిదమ్ముగం గంప 


మంద భూమి రాము డడరి యంత 


దీను దశరథాత్మజు, గని 


దీనమ్ముగ నురుగు నెత్రు తెగం గాఅంగం 


10. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


దా నివ్విధి( బక్షీంద్రుండు 


మే నదర బల్కె దివిరి మెల్లగ నంతన్‌ 


ఇట్లు వనిని నన్వేషింతు వెవ్వరి కయి 
ఘోర వని నౌషధమ్మును నారయు విధ 
మా సతీమణియు మటీ నా యసువు లుభయ 


ము లపహృతములు రావణు వలన రామ! 


లక్ష్మణుండు నింక రామ! నీవును లేక 
యున్న సీత నంత నుగ్రముగ బ 

లిమిని రావణుండు కుములు చుండగ గొని 
పోవు చుండ గంటి బుణ్యవతిని 


కని వడి సీతం జేరి దశకంఠుని మార్కొని వాని తేరునుం 
దునకలు సేయ. బృథ్విం బడెం దూరము గాంచుమ దీని నిచ్చటన్‌ 
ధను విది భగ్న మైనది రథం బిది ఖండిత మయ్యె వానిదే 


యని నిట వాని తూణములు నారయు మిచ్చట మద్భ్బలమ్మునన్‌ 


సారథి యితండు వానికి సమసె నాజి 
నాదు పక్ష ఘాతమ్మున నన్ను గాంచి 
రావణుండు ఖండించి యలయంగ నేను 


బక్షములు సీత గొనుచు నభ్రమున కెగిరె 


హతుండను రక్కసుని వలన 
బతితుండ నయితి( బుడమినిం బార్థవరేణ్యా! 
హతుని వధింప ననర్హుండ 


వ తలంపుమ రాఘవేంద్ర! యరివీరఘ్నా! 


వాని గుర్తించి కన్నీటి వదనుండై ద్వి 
గుణపు వ్యధ తోడ రాముండు గోమలి జన 
క తనయ కథ నెటింగి వీడి కార్ముకమ్ము 
కౌగిలించి గృధ్ర వరము, గలంత నేడ్చె 


లక్ష్మణుండు నేడ్వ రాముండు ధరం గూలె 
నరసి దుర్గమమున నా ద్విజ వరు 
నిశ్వసింప నెటులొ నెగడ దుఃఖము పల్కె 


లక్ష్మణు( గని యిట్లు రాము డపుడు 


11. 


12. 


13. 


14. 


15: 


16. 


17. 


తే.గీ. పోయె రాజ్యము వనవాసము వరియించె 
సీతం గోల్పోతి ద్విజము నశించె నిట్లు 
నాదు దుర్భాగ్య మీరీతి నన్ను గాల్చు 


చున్న దిది యగ్ని నైనం గాల్చును జెలంగి 18. 


కం. వనధిం బ్రవేశించిన నక 
ట నేను దురదృష్ట మిది యడరి పూర్ణముగా 
ను నదీపతి నైనను గా 
ల్చును సందేహమ్ము నిందు సుంతయు( గనమే 19. 


ఆ.వె. మంద భాగ్యు నిటుల మహిం గన మెవ్వరి 
నన్ను మించి లక్ష్మణ ధర లోంజ 
రాచరముల బాధ లను వల జిక్కితి 


మిక్కుటముగ నేన యక్క టకట 20. 


కం. సఖుండు మన తండ్రి కీతం 
డఖండ బలు. డిలం బరుండె నక్కట గనుమా! 
నఖ ముఖ వరాయుధుం డకృ 


ప ఖండితు.డయిమ దభాగ్య వశమున నిట్లున్‌ 21. 


కం. పలికి బహు భాషణము లి 
ట్టులు లక్షణుం గూడి రాముడు పితృస్నేహం 
బలరం జేసి జటాయువు. 
బలు విధముల నూజడించెం బన్నుగ బిదపన్‌ 22. 


ఆ.వె. ఎఅకలు తెగిన విహగేంద్రు నెత్తుటం దేలు 
నట్టి వాని రాము డంత. గౌంగి 
లించి సీత యెక్క డంచుం బలికి యింక 


నేల పైనం దాను గూల బడెను 23. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నజువది 


యేడవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 68. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


సీతను రావణు( డపహరించి దక్షిణ దిశ వైపు గగన మార్గమున నే(గె నని పలికి జటాయువు 


మరణింప దుఃఖించి రామలక్ష్మణులు పక్షీంద్రున కంత్య క్రియలు సల్పుట. 


ఆత్ర మెద సెలంగ మిత్ర సంపన్ను సౌ 
మిత్రి తోడ బలికె మేటి పక్షి 

నిట్లు రౌద్రు చేత నిలం గూల్ప( బడ జటా 
యువును గాంచి రఘుకులోత్తముండు 


నా కొటి కీ విహంగ గణ నాధుడు యత్న మొనర్చి వీకందా6 
దాశి రణమ్మునం దసుర తాడితు. డయ ద్యజింప రానియీ 
యోకము స్వీయ జీవమునె యోర్మిం ద్యజింపంగ నున్న దిత్తటిన్‌ 


నాకు ఖగమ్ము నారయః గనంబడు ఖిన్నము లైన ప్రాణముల్‌ 


అరయ గడుంగడు హీన 

స్వరమున ఖగ నాధు దుండె సమరం బందుం 
గర మలసి లక్ష్మణ! భయం 

కరముగం బోరాడి తా వికలుః డయ్యె నిటన్‌ 


కదిసి యా జటాయువు నంత బదిల మగును 
నీకు నంచు రాముం డింక నీవు పలుక 

గలిగి తేని చెప్పుమ నాకుం గాంత సీత 

కథను నీ వధ వివరముగ నని పలికి 


ఏలను సీతం దా నపహరించెనొ నా యపరాధ మెద్ది తా 
నే లలి రావణుం డరసి యిప్పని సేసె విహంగరాజమా! 
యా లలనాంగి చంద్ర సదృ శానన మెవ్విధ మున్న దప్పు డా 


కాలము లోన నే గిరలు కాంత వచించెను జెప్పు సర్వమున్‌ 


ఆ రాక్షసుని బలం బా 

కారము లాటివి మ అటి కర్మమ్ములు తా 
ల ల 

మూరుచు( జేయు నుడువుమా 


గారం బెక్కడ యడుగ ఖగ కు లాధీశా! 


కని విలపించెడు నా రా 
ముని బలికెను సన్న వచనముల నంతట రా 
మునితో జటాయు విప్పగి 


దినిం బక్షీంద్రుండు భృశము దీనాత్ముండై 


ఘనమగు మాయ రావణుండు గాలిని ఘోరముగా సృజించి సీ 
తను గొని పోయె నంబర పథమ్మున నే(గుచు రాక్షసేంద్రుండే 
నను నలయంగం గాంచి యసి నర్కి రయమ్మున నాదు జక్కలం 


జనెను ధరాత్మజం గొనుచు. జయ్యన దకిణ దిక్కు నెంచుచున్‌ 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


శ్వాస మాంగు చున్నది రఘుచంద్ర! నాకు 
దృష్టి భ్రమియింపం దొడంగెను గృత్న్న మింక, 
గాంచు చుంటి వేరులను వృక్షముల కగ్ర 


మందు నక్కజముగ నేను గందె మేను 


ఏ ముహూర్తములో నసురేంద్రు. డపహ 
రించి సీతం జనెనో యది యెంచ వింద 
నాంజెలంగు దుర్ముహూర్తము నాశ మగు న 


తని ధనం బెల్ల క్షిప్ర మతం డెటు(గడు 


గాలము గొను చేప కరణి శిఘ్రంబ న 
శించు రావణుండు మించి సీత 
నీ ప్రియను హరింప నిశ్చయమ్ముగ రాక్ష 


సేంద్రుం డింక రాఘవేంద్ర! నిజము 


రిత్త కాదు నరవ రోత్తమ! నీదుకా 

ర్యమ్ము జానకి కయి యెమ్మెయి నసు 
రుని వధించి సమరమున క్షిప్రము విహరిం 
తు వలరి జనక సుత తోడ రామ! 


పలుకు చుండ రాముని తోడం బక్షి రాజు 
స్పష్టముగ నిట్లు మరణ మాసన్న మైన 
యతని ముఖము నుండి స్రవించె నంత రక్త 


ము పలలమ్ము తోడం గలసి బోరన నట 


విశ్రవసు పుత్రు( డితండు కుటేరున కగు 
భ్రాత సాక్షాత్తు పరికింప రావణుండు 
నా'బలికి పతగేంద్రుండు నగ నిభుండు 
దుర్లభ ప్రాణముల వీడెం దూరముగను 


చెప్పు చెప్పు మంచు నప్పురుపోత్తముం 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


డడుగు చుండ నకట యంజలి ఘటి 
యించి మేను విడిచి యంగ. బ్రాణమ్ములు 
ద్విజవరేణ్యున కిల దివికి నంత 


తలవాల్చి నేలపై నం 
ఘ్రులు సాచి శరీర మంతం గూల6గ ధరణీ 
తలము పయిం ద్రుటిం బ్రాణ 


మ్ము లుడుగంగం గూలం బడెను భూరిద్విజమే 


గిరి నిభుం దామ్ర లోచనుని గృధ్రవరేణ్యు గతాసుం గాంచి యీ 
గిర లనె రాఘవుండు పరికించి నిజానుజు వీరు లక్ష్మణుం 
బరంగంగ ఘోర దుఃఖ మెద బక్షి వరుండు వసించెం బెక్కు వ 


తరములు దండకావనినిం జా విటు లొందెనె రాక్ష సావనిన్‌ 


చిరము నివసించె. బెక్కేండ్ల శ్రేష్ట మైన 
వయసు వాడు సుఖమ్ముగ బక్షి రాడ్వ 
రుండు మరణించె నిట మానితుండు నకట 


కాల మెల్లరకు దురతిక్రమము సుమ్ము 


తా నుపకార మింపుగను దద్దయు, బ్రీతి నొనర్ప నాకిటన్‌ 
జానకి. జేరి రక్ష నిడ సంగర మందు దశాస్యు చేతిలోం 
దానె హతుండు నయ్యె బల దర్పితు చేత విహంగ రాజమే 
మేను త్యజించె నా కొజకు మేదిని వీడి నిజాగ్ర రాజ్యమే 


ఎల్లెడం గనిపింతు రిద్దర ధర్మ చా 
రులతి బుద్ధిమంతులు శరణం బొ 
సంగు వారు ననుజ! చక్క దిర్యగ్యోను 


లందు. గూడ శూరు లందు నైన 


సీతా హరణం బైనను 
భ్రాతా యీ విధము కాదు పక్షీంద్రుండే 
యీ తజి నాకై లక్ష్మణ! 


వీతప్రాణు( డయి నట్టి విధి దుఃఖమునన్‌ 


దశరథుండు నృపతి యశస్వి తండ్రి నాకు 
నే విధము పూజనీయుండు నింక మాన్యు 
డా విధము పరికింపంగ నండ జేశ్వ 


రుండు నాకు నితండు నిత్య ముండు జుమ్ము 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


కం. 


ఆ.వె. 


కబిలను దెమ్ము లక్ష్మణ! 
లీ 
తుట్టున నగ్నిని మథధింతుః దోరమ్ముగ నే 
అ 
నెట్టని మంట దహింతును 
మిట్ఞందు జటాయువు నిడి మేటి ఖగేంద్రున్‌ 


చితిని బేర్చి యిపుడు పతగ లోకేశ్వరు 
వీని సంస్కరింతు వీరు రౌద్ర 
రాక్ష సేంద్రు చేత రణమునం గూలిన 


వాని లక్ష్మణ! యింక మానితముగ 


23. 


24. 


యాగము చేయు వారు తగ నగ్ని వహించెడు వారు నాజి లో 
నేంగని వారు వెన్క్మకు మహీతల దాతలు గృద్రరాజమా! 
యే గతి కేం నర్హులరొ యీవును దద్ద్గతి కేగు మొప్పితిన్‌ 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


వేగమ సంస్కరింపః జను వీరుండ! యుత్తమ లోక కోటికిన్‌ 


పలికి యిట్లు చితిని, బన్నుగం బేర్చి ద 
హించె నా ఖగేంద్రు నిన కులేంద్రుం 
డంత స్వీయ బంధు వట్ల ధర్మాత్ముండు 
తొడంగి రాము డతుల దుఃఖితుండు 


రాముం డే(గి ససౌమిత్రి రమ్య వనికి 
వీరుండు వధించి జింకను పెద్ద మేని 
దాని బతగేశ్వరున కర్పితమ్ము సేసె 


బలల పిండముల నట శాద్వలము నందు 


సమసి నట్టి మర్త్య చయమున కెట్టి మం 


త్రములు చదువుదురొ ధరాసురులు పి 


తరుల కొజకు దివికి? దరల నట్టివి జపి 


యించె రాము డెల్ల నంచితముగ 


చని గోదావరి కిద్దజు 

ఘనులు నృపాత్మజు లిడి రుదకము లా విహగేం 
ద్రున కప్పుడు శాస్తోక్తము 

గను స్నానము నాతల కాకుత్భవరుల్‌ 


దుష్క రమగు పనినిం బేసి బుష్కలముగ 


రణమునను గృద్రము యశస్కరమును బతితు( 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


డయి మహర్షి పుంగవుల న్యాయమున సంస్క 


రింపం బడి పుణ్య గతులకు నింపుగం జనె 


కం. జల మర్పించి ఘనులు రా 
మ లక్ష్మణులు ఖగ వరునకు మానుగ నంతం 
దలశు దృఢముగ నిడి చనిరి 
లలన వెతక శ్రీధర ఖదిర నిభులు వనికిన్‌ 31 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నజువది 


యెనిమిదవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 69. 


జటాయువునకు నుదక ప్రదానము సేసి సీతను వెతకుచు( బశ్చిమ దిశ కేగి దక్షిణ దిక్కున 
కేగట, మార్గము నందు నయోముఖి యను రక్కసిని లక్ష్మణుండు శిక్షించుట, కబంధుండు 


రామ లక్ష్మణులను బాహువుల బంధించుట. 


కం. ఉదకం బర్పించి యటుల 
గదలిరి వెతకుచు నవనిజ( గాకుత్ము లడం 
ద దరికొన వగపు పశ్చిమ 
పు దెసకు నవ్వనము నందు. బురుపోత్తములే 1. 


తే.గీ. అంత ఖడ్గమ్ము నింక విల్లమ్ములను ధ 
రించి నట్టి యైక్షాకు వరేణ్యు లిర్వు 
రువడి దక్షిణ దిక్కునకు వెడలి యతి 
దుర్గమమ్మును జేరిరి మార్గము వని 2. 


చం. పొదల లతా కుజప్రవర పూరితమౌ గహనమ్ము ఘోర మె 
ల్ల దిశల నావృతంబు నయి రంజిలు చుండ భయంకరమ్ముగా. 
గదిసి యతిక్రమించిరి మృగవ్రజ సింహ భుజంగ సేవితం 


బది సుమహా వనమ్ము వసుధాధిప నందను లిర్వు రంతటన్‌ 3. 


మ. తమి నుత్సాహులు రాఘవేంద్రులు జనస్థానమ్మునన్‌ మూడు క్రో 4. 


శములం దాంటి సుదుర్గమంపు వని(గ్రౌంచం బంచు విఖ్యాతినిన్‌ 
సుమహా మేఘ యుతంబు వ్యాల మృగ పక్షుల్‌ నిత్య సంచారముల్‌ 
ప్రమదం బిచ్చుచు నుండ, జేరిరి వెసన్‌ రాముండు సౌమిత్రియున్‌ 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


ఆగుచు నచ్చ టచ్చట మహాటవిలో. బరికించుచుం దమిన్‌ 
వేగమ సీతం గాంచ నెద వేంగుచుం బూర్వపు దిక్కు క్రోశముల్‌ 
వే గతియించి మూడు తగ వీక్షణ మింపుగం జేసి రంతటం 


జాగి మతంగ మౌని వరు చారుత రాశ్రమ కాననమ్మునున్‌ 


క్రౌంచ మతిక్రమించి ముని కాంతుని శాలకు నంతరమ్మునన్‌ 
మించిన కాన నారసి యమేయ భయంకర జంతు జాలమున్‌ 
సంచిత పాదపమ్ములను జక్కగం గాంచిరి రాఘవోత్తముల్‌ 
మించిన యంధకారమున మేటి గుహోన్నతమున్‌ గభీరమున్‌ 


చేరి గుహకు సమీపము వారు గాంచి 
రచట వికృతాననను రాక్ష సాంగనను సు 
భీమ రూపను నిర్చల భీతి దాత్రి 


లంబ కుకిని దీక్ష దంష్టను గరాలి 


రౌద్ర దర్శన భీభత్స భ్రాత లరసి 
రామె రామ లక్ష్మణులు మృగాలి దినుచు 
నున్న ముక్త మూర్ణజ విక టోగ్ర చర్మ 


నచట రక్కసియును వీరి నరసి కదిసె 


చనుచున్న రాఘవుల నా 
వనితా రాక్షసి కదిసి యవరజుని సామి 
త్రిని నగ్రజు ముందుండగా 


గని క్రీడింపంగ రమ్ము కాంతుండ యనుచున్‌ 


పలికెను బట్టి లక్ష్మణుని భామ నయోముఖి నేను నీకుని 
ట్టుల నిచటన్‌ లభించితి. గడుం గడు ప్రీతిని నీ నదీ తల 
మ్ముల ధరణీధ రావలుల మూరి చరింతము శేష జీవిత 


మ్ము లలిత రీతి నిర్వురము ముచ్చట నాథ! వరింపు మింపుగన్‌ 


నాంబలుకం గుపితుండునై నరవరేణ్యు. 
డంత. దీసి నిశిత ఖడ్గ మింతి ముక్కు 
చెవు లురోజములను గోసె శీఘ్ర గతిని 


లక్ష్మణుండు ధీరుండు శుభ లక్షణుండు 


10. 


11. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


తెగం గర్గ నాసికలు నా 

మగువ యజిచి భీమముగను మజి వచ్చిన య 
ట్టి గతిని బాజెను వికటపు 

మొగపు టయోముఖి కలంగి బోరన నంతన్‌ 


వెడలంగ రక్కసి యవ్విధిం 
గడు తేజస్వులు రఘు కుల కాంతులు చనిరా 
యడవిని రిపుఘ్నులా రా 


ముండు లక్ష్మణుండును రయమున భూమిజ కొటికై 


సుమహా తేజుండు బల్లిదు 

డమల చరిత్రుండు శుచియు నంత బలికె హ 
స్తములు మొగిడ్చి నిజాగ్రజు 

ని మహా తేజస్వి నరసి నీరజ నేత్రున్‌ 


అదురు చున్నది భుజ మతి దృఢముగ నాకు 
గలంత నందె మనము కరము దుశ్శ 

కునము లప్రియములు గోచరించుచు నున్న 
విపుడు శంక నాకు నెడందం గలిగె 


కాన నారి సంధించు మింక ధృతి నార్య! 
యాలకింప దగు హిత వాక్యములు నావి 
యీ నిమిత్తములు పలుకు నిచట సంభ్ర 


మమ్ము లొదవం గల వనుచు మనకు నిపుడు 


వంచులక మను విహంగము 

పొంచి యచట దారుణమ్ము పోరున మనకున్‌ 
మించు జయ మని వచింపంగ 

నంచితముగ నజిచు చుండె నదురంగ దిశలే 


సురుచిరముగ నన్వేషించుచుం జనుచుండ 
నోజమున రామలక్ష్మణు లుగ్ర వనము 
నందు నుద్భవం బయ్యె మహాస్వనమ్ము 


వనిని సర్వమ్ము భంజించు భంగి నంత 


గగనంబు గాలిచే భృశ 


ముగం గప్ప బడిన విధమ్ము పుట్టి వనము నం 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


దు గగన భాగము భికర 


ముగ నా శబ్దమ్ము పూర్ణము సెలంగి నిండెన్‌ 


ఎటు(గ దలంచి శబ్దము నరేంద్ర సుతుండు సలక్ష్మణుండు దా 
బజచి ని జేక్షణమ్ములను బ్రక్కన భీమ శరీరు రక్కసుం 
దజ చగు కుక్షి వానిః గనె( దద్ద వివృద్దు శిరో గళక్షయున్‌ 


వెజివంగం బొట్టలోముఖము వెల్లు కబంధుని ముందు నిల్వంగన్‌ 


రోమము లుండ తీళ్లములు రుద్ర త రాంబుద సన్ని భస్వనున్‌ 
భీమ పయోధ రాభ తనుం బింగ సుపక్ష్మ లలాట సంస్థి తై 
కామిత వక్ష లోచను మహా జ్వల నాక్షుని ఘోర దంష్టునిన్‌ 
వేమరు నాక వా తెజల వింతగ నున్న మహాస్యు రక్కసున్‌ 


ఘోర మృగర్‌క్ష సింహ మద కుంజర భక్షణ కార్య మగ్ను వి 
స్ఫారిత యోజ నాయత విశాల సమంచిత ఘోర దోర్యుగున్‌ 
మూరి గ్రహించి వే విసరి భూరి మృగావలి యూధపమ్ములం 


దారెడు వానిం గాంచి రట దారికి నడ్డము నిల్వ వానినిన్‌ 


అడరి యొక్క క్రోశపు దూర మరిగి మొండె 
ము వల నున్న కబంధుని భుజము లుండ( 
జాచి దారుణ కాయునిం జాల భయద 

రూప మున్న వాని( గని రిరువురు నచట 


అతడు నిజ దీర్ద బాహువు లత్యధికము 
సాచి యుభయుల రామలక్ష్మణుల ఘన క 
రములు బీడించి భృశముగ రక్కసుండు 


పట్టె నంత భీకరముగ నిట్టి నపుడు 


ఖడ్గ ధారులు దృఢతర కార్ముక ధరు 
లన్నదమ్ములు తిగ్మ ప్రభా కలిత శ 

రీర ధారు లాకర్షింపం దోర మసుర 

వశు లయిరి వింతగా మహా బలు లిరువురు 


రాముడు చలింప లేదు ధైర్యమ్ము వలన 
శూర పుంగవు( డైనట్టి కారణమున 
బాలు డయిన కతన. దాను వ్యధితు( డయ్యి 


లక్ష్మణు. డనాశ్రయమున( గరము నెడంద 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


కం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


కం. 


చం. 


పలికె విషణ్ణుండై కడు 

పలుకుల నిట్లన్నతోడ వశండను గనుమా 
బల దర్పుం డసురునకు వ 

దలి నను ముక్తుండ వగుమ తగు నిది నీకున్‌ 


నన్ను భూత బలిగ నిన్నరాశనున కొ 
సంగి పర్విడుమ భృశంపు సుఖము 

తోడం గాంచః గలవు తూర్ణము వైదేహి 
నడరి నిశ్చయ మిది యని తలంతు 


పితృ పైతామహ భూమిని, 
బ్రతిగ్రహించి రఘువీర రాజ్యస్టుండవై 
మతి నన్ను నిత్య మగ్రజ! 


రతి స్మరియింపం దగుదు వట రాజ వరేణ్యా! 


విని లక్ష్మణు వచనమ్ములు 

వనట తగదు నిన్ను బోలు వారికి వీరా! 
మనమున వీడు భయం బని 

ఘనుండు రాముండు వచించెం గర మనురక్తిన్‌ 


అంతట నా కబంధుడు మహాసురు. డారసి యన్నదమ్ములం 
బంతము నూని వేసె రుషం బ్రశ్నము లిట్లశని స్వనమ్మునన్‌ 
వింతగ మీర లెవ్వ రిట విండ్లను ఖడ్గములన్‌ గ్రహించి వ 
న్యంతర మందు దిర్గుదురు న్యాదము నాకన దీర్ద బాహులై 


కార్య మెయ్యది యిర్వురు కాన కేల 
వచ్చిరి వచింపు( డెల్ల నే నిచ్చట నిలు 
వంగ నాంకలి మూజ(గ వనము నందు. 


జేరితిరి నా కొ కిటకుం జిత్రముగను 


అసి బాణ చాప ధరులై 
వెస దీక్టత రైక శృంగ వృషభంబు లనం 
బస మీటి నేంగుందెంచిరి 


స్వ సముఖమున కింక బ్రతుకం జాలరు మీరల్‌ 


అన నిటులం గబంధుండు గిరావలి రాఘవుం డాలకించి తా 
ననెం దిలకించి లక్ష్మణుని నాస్యము శుష్కము కా6ంగ నివ్విధిన్‌ 


ఘనముగ నొక్కదాని పయిం గష్షము లొక్కటి చుట్లు ముట నం 
ల ల ల 


2/7. 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


గను మిట సత్యవిక్రముని( గాంతను గానక యంత మందంగన్‌ 


ఆ.వె. కాల బలము జీవ కాయములకు మిన్న 
యే యగు సతతమ్ము నెంచి చూడ 
నన్ను నింక నిన్ను నరవృషభ! కనుమ 


మోహితులమె వ్యసనముల భృశమ్ము 35. 


తే.గీ. కా వభిల భూత రాసులు కాలమునకు 
భారము గణింప లక్ష్మణ! బల్లిదులు ర 
ణాస్త్ర విజ్ఞులు విక్రము లయిన వశులె 


యిసుక వంతెన వలె నశియింత్రు చిక్కి 36. 


కం. పలికి దృఢ సత్య విక్రమ 
విలసితుం డివ్విధి యశస్వి వీక్షించి యుద 
గ్ర లసత్పారుషు లక్ష్మణుం 


దలంచె6 జరింప స్థిర మతిని దత్సమయమునన్‌ 37. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు నజువది 


తొ మ్మిదవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 70. 


కబంధుండు రామలక్ష్మణుల భక్షింప నుద్యుక్తుండు గాగ వా రతని బాహువులను రెండింటిని 
నిరువురు ఖండించి యాత డడుగ దమ్ము నెజింగింపం గబంధుం డానందమున( దన కథ 


తెలుప దొడంగుట. 


కం. నిజ బాహు పాశ బద్ద స 
హజన్ముల రఘుకుల వరుల నారసి యంతం 
గుజనుండు కబంధుండు వలికె 


ను జయ్యన వచనము లిట్లు నుత వీరులతో 1. 


ఆ.వె. నిలంబడంగ నేల కలుగ క్షుధార్తున 
కిరువు రరసి నన్ను నీయ దైవ 2. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ము గత చేతసుల మిము నశ నార్ధము రాజ 


వృషభు లార! యని కలుషుం డనంగ 


వచనము లాలకింపంగం గబంధుండు పల్కంగ రేగి కోపమే 
ప్రచురము కా6గ నార్త మదిం బన్నుగ విక్రమ మూని యంత దా 
నుచితము లష్టు కాలమున కొప్ప(గ వాక్యము లిట్టు లన్నతో 
నచలితు,డై వచించెను మహాత్ముండు లక్ష్మణుం డుగ్ర వీరుండే 


నిన్ను నన్ను దినక మున్న యీ రాక్షసా 
ధముండు విక్రమించి తద్ద యితని 
యున్నతంపు బాహు యుగము ఖండింతము 
ఖడ్గ యుగము చేతం గర్కశముగ 


భీషణుం డితండు ఘన బాహు విక్రముండు 
రక్కసుండు మహా కాయుండు రామ! లోక 
ముల జయించి పరాక్రమమున మనల భు 


జింపం జింతించు చుండెను దెంపు మీజ 


నృపతికి నిశ్చేష్టులను ద 

లయం జంప దగదు జగతిని రఘుకుల వర్యా! 
విపరీతము చంపుట కా 

దె పశువుం గ్రతు మధ్యం దేర నెంచ6గ నీతిన్‌ 


ఉదరి వారు సంభాషించు చుండ నిట్టు 
లాలకించి కృదుండునై యంత రక్క 
ద్ద మై 
సుండు రౌద్రుండు వక్తమ్ము మెండుగాను 
తె 


దెజచి మ్రింగ దొడంగెను వెజపు లేక 


అంతం ద్రుటిం జెలంగి మనుజాధిపు సూనులు విక్రమమ్మునన్‌ 
వింతగ వాని బాహువులు వీరవ రేణ్యులు వేగ మంస దే 

శాంతర మందు నుండి లస దంచిత ఖడ్గ యుగమ్ముతో నటన్‌ 
సాంతము చిల్చి రిద్దణు మహా బల యుక్తులు సత్య విక్రముల్‌ 


దక్షిణ దిశ నున్న దక్షుండు రాముడు 
దక్షిణ భుజ మంతం దటుగ వేగ 
ముగను లక్ష్మణుండు మూరి సవ్యంపు భు 


జమ్ము నటిీకె నసి బలమ్మడరంగ 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


అమ్మహా భుజుండు మహాసురుండు పుడమిం 
గూల ఛిన్న భుజ యుగుం డయి ఘోర 
నిస్వన మొనరించి నింపి భూ నభములు 


నాదముల( జెలంగు ఘనమ్ము భంగి 


తెగిన తన చేతుల నరసి 

మిగుల దడిసి రుధిరమున నమిత దీనుండై 
తగ నా వీరులం గాంచి య 

డిగె నెవ్వరు మీర లంచు డిందుచు నంతన్‌ 


అడుగ నిట్లు లక్ష్మణుం డంతం దొడంగం జెప్ప 
నా శుభతర లక్షణుండు మహాత్మునకు( గ 
బంధునకు నితం డిక్వాకు వంశ నంద 


నుండు రాము డనగ బ్రసిద్దుండు జగతి 


నన్నతని భ్రాత లక్ష్మణ నామునిగ నె 
టుంగు మీ సుర సదృశు ననుంగు పత్ని 
నటవి వసియింప రక్కసు( డపహరింప 


వచ్చితి మిటకు వెతకుచు( బడతి వెతను 


అవ్వర రాఘవుం డసురు నారసి తమ్ము నెజుంగం జేసి నీ 

వెవ్వండ వీ యరణ్యమున నేల చరింతు కబంధమో యనన్‌ 
నివ్వెజ గొల్ప నుంటి విట నీ వగు పిక్కలు కాగ భగ్నముల్‌ 
నివ్వటిలంగ వక్షమున నీ జ్వలి తాస్యము వింత గొల్పుచున్‌ 


అడుగ నిట్లు లక్ష్మణుండు కబంధుండు ప్రీతి 
నింద్రుని వచనముల నెంచి మదిని 
నుత్తరం బొసంగె నత్తి నిబ్బంగి 


సంతసించి మానసమ్ము నందు 


స్వాగతమ్ము మీ కిట నరవ్యాఘ్రు లార! 
భాగ్యవశమునం గంటిని పరమ పురుషు 
లార మే లయ్యె భుజములు మీరు నజక 


నా యదృష్ట మనంగ నమేయ బలులు! 


వినుము నరవ్యాఘ్ర! నుడువ( 
గ నేను నిజ మున్న దెల్లం గాకుత్నా! రూ 
య 


పును వికృత మె ట్లవినయ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


మ్మునం బొందితి నవ్విధమ్ము పూర్ణం బింకన్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు డెబ్బదవ 


సరము. 
౧ 


అరణ్య కాండము 
సర్గము 71. 


కబంధుండు తన శాప వృత్తాంతమును రామ లక్ష్మణులకుం జెప్పి తనను దహించినం బూర్వ 
రూపముతో దివి కేంగుదు నని సీత నపహిరించిన రక్కసును నెజింగిన మిత్రుని దెలుపం గల 
నని వచించుట. 


ఉ. రామ నృపా! మహా బల పరాక్రమ! వీరవరా! మహాభుజా! 
నేమును ముజ్జగమ్ములను నిల్చితి రూపము నందు మిన్నగా 
సోముని శక్ర సూర్యులను సుందరతం గడు మించి యింపుగన్‌ 
నా మెయి వెల్ల గాంతుల ఘనమ్ముగ బద్మ దళాభ లోచనా! 1. 


ఆ.వె. ఇట్టి రూప మందు నెలమిం జెలంగుచు 
భయ మొసంగు చుండి వనము నందు. 
బరమ మునుల నెల్ల బాధించు చుంటిని 


వనగతులను రామ! ఘనముగాను 2. 


తే.గీ. అంతనా చేత ధర్షితుం. డయ్య నొక్క 
మునియి స్టూలశిరస్సను ఘనుండు వన్య 
ములు వివిధముల నేజుచు. గలయం దిరుగు 


చుండ రూప దర్పితునిచే మెండుగాను 3. 


ఆ.వె. ఘోర శాప దాత కోపంబు నూని యా 
మునివరుండు రూపమును నృశంస 
ము నతి గర్హితమ్ము పొందు దీ వనుచు శ 


పించె నన్ను దర్చు( గాంచి యంత 4. 


చం. విరివిగ శాప తప్తుడను వేండగ శాప విమోచనమ్మునుం 


గరుణను బల్కొ నివ్వచన కాయము పేర్మిని నివ్విధమ్ముగన్‌ ర్‌, 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


వర రఘువంశ సంభవుండు పన్నుగ రాముండు కాల్ప. జీల్చి నీ 
యురు భుజ యుగ్మ మీ యటవి నొప్పుగం బొందుదు నీదు రూపమున్‌ 


సిరి వెలుంగు పుత్రుండ నేను నరవరుండ! 
లక్ష్మణుండ! దనువునకు రణము నందు 
నింద్రు వలనన యీ రూప మిట్లు పొంది 


తినతి ఘోరమ్ము నంచును దెలియు మయ్య! 6. 


తపము ననరించి మెప్పింప ధాతనాపి 

తామహు. డిడె దీర్భాయువు తనరు నట్లు 

నాకు వరము నా మోహమునను నగారి 

యేమి దీర్దాయువునిం జేయు నింక నంచు 7. 


ఎంచి రణము సేయ నింద్రునితో నింద్ర 

బాహు ముక్త వజ్ర పాతమున శ 

రీర మందుం జొచ్చె నూరువు లింక మూ 

రృమ్ము నొక్క ద్రుటిని వమ్మువోవ 8. 


నను యాచింపంగం గాలు స 
దనమున కంపండు బలారి దయతోం బలికెన్‌ 
ఘను. డింద్రుం డపుడు బ్రహ్మవ 


చనము లసత్యములు గావు సత్యము లంచున్‌ 9. 


వీత ముఖ శిరస్సక్టులం 
థి 
బాతితమై వజ్రమునను బ్రతుక(గ నగునే 
యాతత కాలం బేరికి 
వీతాహారం బనంగం బ్రీతిని నంతన్‌ 10. 


పలుక నిట్లు నేను బర్జన్యు( దొసంగెను 

యోజ నాయత భుజ యుగ్మ మింక 

దంష్ట్రలను ముఖమ్ము దయతోడ నాకు ను 

దర తలమ్ము నందు( దనరు నట్లు 11. 


వనమున దీర్ణ బాహువుల బన్నుగ బట్టి మృగద్విపాదులన్‌ 
వన మృగ రాశినిం దివిరి భక్షణ మింపుగం జేయుచుండ నీ 
వనవరతమ్ము నెన్న(డు నరాధ్యుండు రాముడు కూడి లక్కణుం 


గని నిను నర్కు( జేతులను గాంతువు స్వర్గము నప్పు డీ వనెన్‌ 12. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఇత్తను వూని యింద్రు దయ నివ్వన మందు గ్రహించు చుండి రా 


ట్సత్తమ! చూచి నట్టి మృగ సంతతి నెల్ల వసించు చుండ నే 
నుత్తమ మంచు నెంచి పురుపోత్తము రాముని గాంచ నోపనే 


యెత్తణి నైన నంచు వసియించుచు నుంటిని రామ! యెట్టులో 


నీవ యా రాముండ వగుదు నీకు భద్ర 
మగును గాక వచించె నిట్లమ్మ హర్షి 
నిజము నెల్ల నన్యుఃడు మటి నీవు గాక 
నన్ను వధియింప శక్తు(డె నరవరేణ్య! 


సంస్కరింప నగ్నిని మీరు చక్క(గ నను 
జేయం గలను సాచివ్య మమేయముగను 
మంచి మిత్రుని వచియింతు మాన వేంద్రు 


లార మీకు శుభము లెల్ల మూర నింక 


పలుక నా దనుండు పన్నుగ నిట్లు ల 
క్కణుండు వినుచు నుండ మనుజ వరుండు 
రాము డంతం బలికె రాఘవుం డా ధర్మ 
చిత్తు డిట్లు గిరలు చింత తోడ 


కానన మందు మేము చన(గం గడు దూరము నంతటన్‌ జన 
స్థానము నుండి నాదు సతి జానకి రావణుం డాహరించె న 
వ్వానిది పే రెబుంగుదును వాసము రక్కసు రూప మా బలం 
బేనియు మేము నేర మింక నెద్దియు నిత్తజి దానవోత్తమా! 


శోక తప్తులకును దిర్గుచు నిటు లున్న 
వారికి ననాథలకు నుపకారము నొన 
రింప మీవంటి వారికి నిం పగును ద 


లంప( గరుణ వహించి యరణ్య మందు 


తగిన కాల మందు దంతుల భగ్నమ్ము 
లయిన యెండు కట్ట లడరి తెచ్చి 

గుంట ద్రవ్వి నిన్ను మంట లందు దహింతు 
మిపుడు మే మిరువుర మిచట తివిరి 


తెలిసిన వచింపుమ యెవరు 
లలనా మణి సీత నెటకు రయమున నే లీ 
లలం గొని పోయిరొ దయ మా 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


కిల మే లొనరింపు మయ్య యింపుగ నింకన్‌ 


చం. పలుక(గ రాము డివ్విధము వాక్య విశారదు. డంత నద్దనుం 
డు లలిత వాక్య వక్త యనె డుల్లెను దివ్యపు నాదు జ్ఞానమే 
యిలం దగులంగ శాపము మహీసుత నేరను సంస్కరింపయగా 


దెలిసిన వాని జెప్పెదను దివ్యపు రూపము నూని యంతటన్‌ 21. 


తే.గీ. దగ్గుడను గాక యున్నచో దరుణి సీత 
నపహరించిన రక్కసు నమ్మహా బ 
లుని నెటుంగ నశక్తుండను నరవృషభ! 


స్వీయ దోషమునం గలిగె వికృత తనువు 22. 


ఆ.వె. అలసి నట్టి తనదు హయముల సూర్యుడు 
పశ్చి మాద్రి నిపుడు వడయు తికి 
మున్న త్రవ్వి గుంట గ్రన్నన రామ! ద 
హింపు ముచిత రీతి నింక నన్ను 23. 


కం. నయముగ గొయ్యిని దగ్గుఃడ 
నయిన రఘుకుమార! వీర! యయ్యసురు గుజిం 
చి యజింగిన వాని దెల్పెద 


రయమున నిశ్శంక నెలమి రామను బడయన్‌ 24. 


కం. చెలిమి యతనితో జేయగ 
వలయు నుచిత రీతి నంత బన్నుగ సాయం 
బిలం జేయు నతండు ఘనత 
ర లఘు పరాక్రముండు ప్రీతి రాఘవ! నీకున్‌ 25. 


కం. అతనికి లేదు తెలియనిది 
వెతకిన ముజ్జగము లందు వీసం బైనం 
గత మన్యంబున నాతం 


డు తిరిగె లోకములు నిజ పటుత్వం బడరన్‌ 26. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు డెబ్బది 


యొకటవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 72. 


కంబంధుని దహింపంగ నాతం డాకాశమునం దిరిగి కనిపించి సుగ్రీవునితో స్నేహము సేసికొని 
యాతని సాయముతో సీతాన్వేషణము చేయు. డని పల్కుట. సుగ్రీవుండు కూడ సహాయము 


నర్దించు చున్న వాడని తెలుపుట. 


చం. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


పలుకంగ నా కబంధుడు సు వాక్యము లివ్విధి నాలకించి వీ 
రు లడరి యంత నా నర వరుల్‌ వడిం జేరిరి రామలక్ష్మణుల్‌ 
లలిత గిరీంద్ర కందరము లక్ష్మణుం డగ్ని వెలుంగ జేసెంగ 

ట్టైలంజితి పేర్చి యింపుగ గడింది ప్రకాశము చెల్ల నెల్లెడల్‌ 


నేతి ముద్ద పగిదిం బ్రీతి( బావకుండు క 
బంధు గాత్ర మపుడు పలల మెల్ల 
గాంగు చుండ భృశము కాల్బెను మెల్లగ 
నయ్యరణ్య మందు నడరి యంత 


అతి బలు డంతం గబంధుండు 

చితిని విదుల్చి విమలములు శ్రేష్ట వసనముల్‌ 
రతి నూని దివ్య మాలను 

జితి నుండి విధూమ వహ్ని చెన్నున లేచెన్‌ 


భాస్వ రాంబరములు ప్రత్యంగ భూషల 
తోడ సంతసమ్ము తోడ వేగ 
యాతడు చితి నుండి యంబర తలమున 


కఆగిరం జూచు చుండ నిర్వు రచట 


అంబర మందు నిల్చి కలహంసలు లాగు విమాన మందు నా 
డంబర మొప్ప వెల్లులం దటమ్ముల కెల్ల నొసంగి యంతం దా 
సంబర మంది పల్కెను యశస్విని రాముని గాంచి రాఘవా! 
యంబ ధరా సుతం గనెడు నట్టి విధమ్ము వచింతు నేరుమా 


ఆటు యుక్తుల లోకము నందు నెవ్వ 
రేని చింతింత్రు రాఘవ! యింపుగాను 
శుద్ది కాగ దశ చివర జోద్యముగ న 


దృష్ట హీనుండె రక్షించు స్థిరము గాను 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


హీన దశయె నడచు నిపుడు నీకు ననుజుం 
గూడి యా కతమున నేండు నీకు, 
గలిగె నివ్విధముగం గాంత ప్రధర్గణ 
లొ 
మటవి లోన రామ! యడల నెడంద 


చెలికాండ్ర నుత్తము,డ! నీ 
వలరి నొకని తోడం జెలిమి నడరుచు నింకన్‌ 
వలయు నొనర్పంగ లేని యె 


డలనీ కార్య ఫలమును బడయ వని తలంతున్‌ 


వినుము రాఘవ! సుగ్రీవు( డనెడు వాన 
రుండు భ్రాతచేత బహిష్కృతుండు వాలి 
చేత బురుహూత నందను చేత ర్రుద్ధు 
వలన రాజ్యము నుండి నేంబల్కు చుండ 


గిరివర బుశ్యమూకమున( గ్రేవను బంపకు నిర్మలాంబు సుం 
దరతర మైన పద్మినికి దన్ను భజింపంగ భక్తి తోడ న 

ల్వు రట నమాత్య వానరులు భూరి బలాధ్యులు వాస ముండు నా 
దరముగ నా కపీశ్వరుండు తద్దయు నాత్మ విదుండు వీరుండున్‌ 


వానరేంద్రుండు తేజస్వి పరమ వీరుః 
డమిత బలుండు వినీతుండు విమల సత్య 
సంధుండు ధృతిమంతు. డతి దక్ష వచనుండు 


నన్నచే వివాసితుండు రాజ్యమ్ము కొజకు 


అతండు నీ కొసంగు దగు సాహాయ్యమును వె 
తక(గ సీతను మిత్రుండు తగదు వగవ 

నిట్టి పని యశక్యం బగు నితర గతిని 
గాలము నతిక్రమింప శక్యమ్ము కాదు 


అరుగు మింక వడి మహాబలు సుగ్రీవు( 
జేరి నగ్ని యెదుట స్నేహితునిగ 
ద్రోహ చింత లేక తూర్ణము చేకొను 
మింక భద్ర మగును శంక లేక 


కపి విభుం డతండు ఘనుడు సుగ్రీవుం డ 


గౌరవముగ గనం దగదు కృతజ్ఞుం 


10. 


11. 


12. 


13. 


14. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


డతండు కామరూపి యర్దించు నీదుసా 


యం బవశ్య మట మహా బలుండు 


వాని వాంఛితంపు( బనిని సమర్థులు 
మీరు సేయ భృశము మించి చేయ 
గను గృతార్జుం డైనం గాకున్న నతండు మీ 


కార్యము నొన రించు. గరము ప్రీతి 


తిరుగు. బంపా నదీ వర తీరములను 
బుత్రు డా బుక్షరజునకు మిత్రు నౌర 
స తనయుండు సుగ్రీవుండు శత్రు వయ్యె 
వాలి కగ్రజునకు మీ భయము సతము 


రయమునను బుష్యమూక ని 
లయు వనచారినిం గపీంద్రు రామ! సఖునిగాం 
బ్రియమునం గొనుమా నీవు ధ 


రియించి యాయుధ వరములు పృథ్వీప సుతా! 


అతనికి మాన వాశనుల యాలయ జాలము లల్ల నెర్కయే 
యతి నిపుణత్వ మేర్పడంగ నాతండు నేరని వేవిలే వహ 
ర్పతి హరిదశ్వుం డింపుగను రామ! సహస్ర మహాంశు వేంగెడిన్‌ 


గతుల సమస్త తీరములం గానన వాసికి మెండు జ్ఞానమే 


సకల వానర గణ సహిత మాతండు న 
దుల గిరుల గుహలను గలయం దిరిగి 
దుర్గమములం గాంచుం దూర్ణము సీతను 


రాఘవేంద్ర! వానర తిలకుండు 


పంపి కోతుల నల్టిక్కు పెంపు మీటి 
దీర కాయుల వెతక(గ దీన. ద్వద్వి 
యి 
యోగ తప్త చిత్తను గాంత నుర్వి రావ 
ణాలయమున వీక్షించు నయ్యవనిజ నట 


మేరు శృంగము నందైన మూరి యింక, 
బడతి పాతాళ మందున్న బ్లవగ వరుండు 
నీదు ప్రియను విమలం దెచ్చి నిక్కముగను 


రక్కసులం జంపి యిచ్చును రామ! నీకు 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు డెబ్బది 


రెండవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 73. 


కబంధుడు సీతను గనుగొను మార్గము తెలిపి తిరిగి బుశ్యమూకమున కగు మార్గమును 


వివరించి యనుజ్ఞం గొని యంతర్జాన మగుట. పంపాతటాక వర్ణనము. 


కం. వివరించి యుపాయము న 
ట్లవనిజ నరయ.గం గబంధుం డనె నర్ధజ్ఞుం 
డు వచనము లర వంతము 


లు వినయమున నిట్లు రఘు వరుని గని మరలన్‌ 1. 


మ. కనుమీ మార్గము రామ! పశ్చిమపు దిగ్బాగమ్ము గైకొంచు నేం 
గ నగన్రాతము పుష్ప సంయుతముతో గన్విందు గాం బ్లక్షముల్‌ 
ఘన జంబూ పనసప్రియాల తరు సంఘాతమ్ము న్యగ్రోధముల్‌ 


వని నశ్వత్చే స కర్ణికార తిలకప్రాశస్త్య చూతాగముల్‌ 2. 


మ. పొడి నేలన్‌ మొలకెత్తు నాగము లనన్‌ భూజమ్ములున్‌ రాత్రులం 
గడు రమ్యమ్ముగ బూయు వృక్షము లశోకక్మాజముల్‌ వెల్లగా 
నడవిన్‌ నింబ కదంబ రక్త తరు నీలాశోక వృక్షమ్ములన్‌ 
బెడిదమ్ముల్‌ కరవీర సాగ్నిముఖులం బెంపార వీక్షించుచున్‌ 3. 


తే.గీ. వానిందగ నధిరోహించి యని కూల్చి 
యేని దోర్చలం బడర భక్షించుచు నమృ 
తాభ ఫల నిచయము కడుపార నేంగు 


డిర్వురును బుప్పిత వనము నెల్ల దాటి 4. 


ఆ.వె. ఏ(గంగాంతు రింక నితరంపు సుందర 
వనము నందన వన భంగి నుత్త 
ర కురు సదృశ మెచట రామ!తరువులు ఫ 


లించు నెల్ల దజుల నెలమి దాని 5, 


ఆ.వె. అన్ని బుతువు లందు నన్ని కాలమ్ముల. 6. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


దేనె లొలుకు నట్టి తియ్య నైన 
ఫలము లుండు నట్టి పాదపముల తోడ. 
జైత్రరథము భంగిం జారు తరము 


ఫలభా రావనత ద్రుమ 
ముల మేఘ మహాద్రి సదృశముల శోభలతో 
వెలుంగుచు నుండును గానన 


తల మెల్ల భృశమ్ముగ నటం దామర సాక్షా! 


నగము లెక్కి యని నజకి యని యథేచ్చ 
సుఖముగ రఘువంశ శూరవర్య! 

యమృత తుల్య ఫలము లా లక్ష్మణు( దొ్‌సంగు 
చుండ? బ్రీతితో' జనుండు వనిని 


కానను దాటి కానలకు గ్రావము గ్రావ మతిక్రమించి మీ 
రో నర సింహు లార! చన నుత్తమ పద్మిని బంప నాంగ లో 
కాన బ్రసిద్ధ్ద మైన యది కాంతురు శైవల శైల హీనముం 


బూన సమంపు తీర యుగముం దగ నుత్పల పద్మ యుక్తమున్‌ 


హంసలు జల కుక్కుటములు నడరి క్రౌంచ 
కురరము లొనర్చు స్వనములు గురు తరముగ 
నందు. బంపా తటాకము నందు రామ! 


నిర్భయమ్ముగ నిత్యము నెగడు చుండి 


నరుల గాంచినను బెదరవు నేరక వధిం 
తురనిసు ఘృత పిండ వర నిభముల 
జూచి వాని రామ! స్థూల ద్విజములను 


దిన(గ నర్హులరు వధించి మీరు 


నడమీనమ్ముల రోహితమ్ములను నానా మత్స్య జాలమ్ములన్‌ 


వడి. బంపా జల భాసితమ్ములను దా బాణాలిచే జంపి త 


మ్ముండు సౌమిత్రి దహించి భక్తి నొసంగుం బొల్సుల్‌ ఛదమ్ముల్‌ కనం 


బడ రానట్టివి యేక కంటకములన్‌ వక్రంపు( దుండమ్ములన్‌ 


ఈశ వరేణ్య నీ వట నహీన సరోవర పుష్పసంచ యా 
త్మాశుల నారగింప రహి నప్పుడు పద్మ సుగంధ యుక్త పం 
పాశివ రౌప్య ధౌతశిల పావన వారిని లక్ష్మణుండు వే 


భాసిత పద్మ పర్ణమునం బన్నుగం ద్రాగ నొసంగు రాఘవా! 


10. 


11. 


12. 


13. 


చం. 


ఆ.వె. 


కం. 


చం. 


కం. 


ఆ.వె. 


వనమున సంచరించు వర వన్య వరాహము లద్రి కందర 

స్ట నివహ మాశ నీరు గొన దప్పిని సౌరభ సన్నిభమ్ములే 
నినద యుతమ్ము పద్మినికి నెమ్మిని వచ్చును బంప కింపుగా 
ననిశము వాని నెల్ల నట నారయు దీవు నరేంద్ర సత్తమా! 


శీతలోదకంపుం జెలువంపుం బంపా త 
టమున బాదపముల సుమ నికాయ 
విలసితముల నరసి కలంతను మునిమాపు 


వేళ తిరిగి రామ! విడువం గలవు 


కలువల విరిసిన తమ్ముల 

దిలకముల( గుసుమ యుతములః. దిలకింప నగున్‌ 
లలిత నిశా పుష్ప ద్రుమ 

ముల రాఘవ! కాంచం గలవు ముద మారంగన్‌ 


నరు లెవ్వరు ల రచ్చట 

ధరింప నా మాలల నవి తడయ నలగ వ 
బ్బురముగ వాడవు సుంతయు 

నరర్దభా! యున్న, డేని నలిన దళాకా! 


మునులు మతంగ శిష్యు లట మోయుచు వన్య పదార్థ రాశిభ 
క్రిని నొసగంగ స్వీయ గురు దేవున కప్పుడు భార తప్తులై 
తొనకంగ స్వేద బిందువులు తూర్ణము పుష్పము లయ్యి నంతటన్‌ 
మునుల తపో మహత్త్వమున( బూరుష వర్య! నశింప వెన్నండున్‌ 
యరిగిన వారెల్లరు నా 

పరిచారిణి తాపసియు శబరి యచ్చోటం 

జిర జీవిని నేడు వసిం 

చు రామ! రఘువంశ చంద్ర! చూడుము యామెన్‌ 


కని నిన్నచ్చట దేవని 

భుని భూత నమస్కృతు భృశము మురిసి ధర్మం 
బున నిల్చిన శబరి తనిసి 

చను స్వర్గమ్మునకు రామ! చక్కంగ నింకన్‌ 


పశ్చిమంపు టొడ్డు పంపా కమలినికి 
గాంచి చనిన నచటం గన నగు నతి 


14. 


15: 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


గుహ్య మైన యట్టి గొప్పదౌ యాశ్రమ 


స్థానము రఘు వంశ చంద్ర! రామ! 


ఆక్రమింప నలవి కాదు విక్రమమున( 
గరుల కా యాశ్రమమ్మును గాననమున 
శైల మందుండు వివిధ గజములు మౌని 


పంపు ననుసరించి సతము భద్రముగను 


నందన నిభము దేవ వనప్రవరము 
దనర నానా విహంగ వితానమున భృ 
శమ్ము వీక్షింప దానిని సంతసమ్ము 
నంది శోకము త్యజియింతు వాత్మ రామ! 


బుష్యమూకము పంపకు నెదుట గలదు 
కష్ట మెక్కంగం బుప్పిత కాజ యుతము 
కొండ కాపాడ నేనుగు కూనలు తమి 
నిర్మితము బ్రహ్మ చేతను నెమ్మి మున్ను 


నిదురించి యా గిరి పయిన 

నెద(గలలో నరుండు గాంచు నే విత్తమ్ముం 
బదిలముగం బొందు మేలొ రన 

గ దాని నిశ్శంక రామ! కమనీయముగన్‌ 


పాప కర్ము. డెక్కం బర్వతమును విష 
మాద్రి నిద్ర నుండ నతనిం బట్టి 
రక్కసులు భృశమ్ము ప్రహరింత్రు దుష్ట వృ 


త్తుడది యెక్క లేడు దురిత నరుండు 


ఆడుచుండి పంప యందు నాగ శిశువు 
లడరి యా మతంగు నాశ్రమ తట 

మున వసించి యజివ మురిసి యాక్రందన 
ములను విందు వీవు ముదము నొసంగ 


బల్లిదములు మహాగజ వరము లొండొ 
రుల నోరసికొను చుండి నెత్రు లొలుకంగ 
మేఘ నిభములు విడివిడి యోఘము లయి 


నీరు ద్రావుచు వని నట నెమ్మి మసలు 


22s 


23. 


24. 


25. 


26. 


బగ, 


28. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కం. 


నీలముల భంగి భల్లూక నివహ వాల 
సంఘములు సంతతం బపజయము వైర 
మెబుగకయు జింక గము లటం దబచు తిరుగ 


గాంచి సంతసింతు వెద రాఘవ! భృశమ్ము 


కల దొక కందరమ్ము ఘన కానన దేశ సమీప మందు నా 

లలితపు శైల రాజమున రాఘవ! కష్ట తరంబు సేరగా 

శిల నది మూసి యుండు గుహ చేరువం గాంతువు తూర్పు దిక్కునన్‌ 
జల మతి శీతలం బగు విశాల తటీ హ్రద మొక్క టింపుగన్‌ 


రమ్యము ఫల మూల రాజిత నానా మృ 
గావృతంబ యంతిక ప్రదేశ 
మెల్లను గుహ నుండు నింపుగ సుగ్రీవుం 


డు నలువురు సచివులు తనరం గపులు 


గిరి శిఖర మందు నుండును హరి వరుండు 
న్‌కొ రక తటి గబంధుండు చక్క. జెప్ప 
మాలధరుండు నింగి నిలిచి మేలి సూర్య 


కాంతుల వెలి(గె నట్లు రాఘవుల కపుడు 


కని నింగి. గబంధు మహా 

తుని దరి సేరి తగ వెడలుము దమిం గబంధా! 
యని పల్కిరి వాక్యమ్ముల 

ను నరవరులు రామలక్ష్మణులు సంప్రీతిన్‌ 


చనుండు కార్య సిద్ది తనరు మీ కని కబం 
ధుండు వచించి గిరలు దూరము గొని 
ప్రీత హృదయుల రఘు వీరుల యనుమతి 


వెడలె నంత గగన వీధి నెలమి 


నిజ రూపము గొని తేజము 
న జక్కంగ రవి నిభముగ దనర దేహం బం 
తం జదలున( జూపి రామున 


కుం జెలిమి కూర్పు కపి తోడ గూర్మిని ననియెన్‌ 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు డెబ్బది 


మూడవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 74. 


రామలక్ష్మణులు కబంధుండు తెలిపిన మార్గమున బంపాతటికిం జని శబరినిం గాంచి యామె 
యుసంగిన యాతిథ్యము స్వీకరించుట, మతంగాశ్రమ ప్రభావమును వారికి జూపి వారి 


యనుజ్ఞం గొని శబరి యగ్నిప్రవేశము సేసి స్వర్గమున కరుగుట. 


కం. వనినిం గబంధుండు వచియిం 
చిన దారిని బంప కంత శీఘ్రముగాం గై 
కొని పశ్చిమంపు దిక్కును 
జని రా నృవరాత్మజులు విజన మార్గమునన్‌ 1. 


తే.గీ. తేనెంబోలు ఫలము లున్న మ్రానులు విల 
సిల్ల శైలరాజమున వీక్షించుచు వడి 


గాంచ సుగ్రీవుని జనిరి యంచితముగ 


రామ లక్ష్మణు లిర్వు రరణ్య మందు 2. 


చం. గిరి తటి నొక్క చోటుం బరికించి వసించిరి రామ లక్ష్మణుల్‌ 
నరవరు లంత వేగ పయనం బొనరించిరి పంప కింపుగా( 
దిరిగి తటాక పశ్చిమపు దీరము చేరిరి యాశ్రమమ్ము కాం 


చిరి శబరీ తపస్వినిది సేరంగ రమ్యతరమ్ము నచ్చటన్‌ 3. 


తే.గీ. వివిధ వృకావృతమ్ము(బవిత్ర పర్ణ 
(x) 
శాల నెల్ల వీక్షించుచుం జాల సుంద 
రమ్మును శబరి గదిసిరి రామ లక్ష్మ 
ణులు తపస్వినిని నరర్షభులు ముదమున 4. 


మ. కని సిద్ధాంగన లేచి యా శబరి రాం గాకుత్నులన్‌ హస్తముల్‌ 
య్‌ యణ 
వినయం బొప్ప మొగిడ్చి రామ పదముల్‌ వే పట్టి సౌమిత్రినిం 
గని ధీమంతుని మ్రైొక్కె బాదముల కర్ణం బింక, బాద్యమ్ములన్‌ 


ఘ్యు 
వనితా రత్న మొసంగె నుక్త విధి సంభావించి సంప్రీతినిన్‌ 5, 


చం. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


కం. 


పలికెను సంశ్రితవ్రతను బన్నుగం దతృమణీ లలామ దా 


నలరుచుం గాంచి రాముం డిటు లంబ! తొలంగునె విఘ్నముల్‌ దప 


మ్ములు కొనసాగునే జనని! మూరక యాటునేె క్రోధముల్‌ సతం 
బిల నియతంబె నీ కశన మిద్ద తపస్విని! చారుభాషిణీ! 


పొందితివె నియమమ్ములం బుణ్యశీల 
డెంద మందెనె సౌఖ్యమ్ము కందకుండ 
నీదు గురుసేవ యొసంగెనె నెమ్మి ఫలము 


నీకు బరిపూర్ణముగ నంబ! వీకం జేయ 


అడుగంగం బల్కెనా శబరి యంతట సిద జనారూ, సిద రా 

ధ్‌ బ్య గధ 
ముండు కడు వృద్ద నిల్చి తగ ముందట దాపసి పల్కు లివ్విధిం 
బడయంగ నీదు దర్శనము ప్రాప్తము నా కిట సిద్ది యింపుగా। 
బడసితి నేం దపః ఫలము పన్నుగ జేయ గురువ్ర జార్చనల్‌ 


దేవ వరేణ్య! పూజ లిడ దేహము గాంచె ఫలమ్ము నేడు నా 
కీవు కనంబడంగ నిట నింపుగ రాఘవ! స్వర్గ మందెదన్‌ 

నీ వరయంగ నన్నెలమి నేను బునీతను నైతి నిత్తజీన్‌ 

నే వడి నక్షయమ్ములగు నీ దయ లోకము లెల్ల గాంచెదన్‌ 


చిత్రకూటమునకు రామ! చేర నీవు 
కాంతిమంతములు విమాన గణము లక్కి 
నేను సేవ సేసిన యట్టి నిర్మల మును 


లల్ల జేరిరి దివమున కెలమి వారు 


పలికిరి యిట్టు లంత ముని వర్యులు పుణ్యులు సత్య ధర్మవే 
త్త లతిధు లై రఘూద్వహులు తద్దయుం బుణ్యపుం బర్జశాలకున్‌ 
లలి జనుదెంచి పూజ లిడ రమ్యముగాం గొన రామలక్ష్మణుల్‌ 
కలుగును నీకు నక్షయ జగమ్ములు నుత్తమ లోకముల్‌ వెసన్‌ 


కూడం బెట్టితిని రఘుప్రవీరా! నీ క 

యి వివిధముల నెలమి నిచట వన్య 
ములను నర వరేణ్య వెలయ+ బంపా తీర 
మందు నేటీ వీని నందు కొనుము 


అని పలుక శబరి రాఘవు( 


డనె ధర్మాత్ముండు శబరి నారసి జ్ఞాన 


10. 


11. 


12. 


13. 


చం. 


కం. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


మున సంత తాబహిష్కృత 
వనితామణి తోడ నిట్లు పన్నుగ గిరలన్‌ 


దనువు మహాత్ము చెంత వనితా మణి! వింటిని నీ ప్రభావమున్‌ 
ఘనమును నే స్వయమ్ముగను గాంచం దలంతును దాని నెల్ల నీ 
యనుమతి నా ననంగ విని యా రఘు నందను భాషణమ్ములన్‌ 


వనమును వారి కిర్వురకు( బన్నుగః దాపసి సూపె. బ్రీతినిన్‌ 


కనుమీ ఘన మేఘ సదృశ 

మును మృగ విహ గావృతమ్ము( బుణ్య వనమ్ముం 
దనరు మతంగ వనమ్మన 

నిన వంశాంభోధి చంద్ర! యింపుగ నిచటన్‌ 


గురువులు భావి తాత్ములు నకుంఠిత దీకులు నా గురూత్తముల్‌ 
విరివిగ మంత్ర వాక్యముల వేల్చిరి తీర్చ మొసంగి యగ్నులన్‌ 
గురుతర కాననమ్మున రఘుప్రవరా! సతతమ్ము భక్తినిం 


గరములు కంపితమ్ము లయి కనడ నిచ్చిరి నెమ్మి పుష్పముల్‌ 


వేది ప్రత్యక్సలి యనంగ విదిత మిందు. 
యట 
జేసి రడరి పూజలు నాదు సేవ లంది 
న గురువుల తపో మహిమ వెలుంగు లొసంగు 


చున్నవి దిశల వేదులు చూడు నేడు! 


ఉపవాస శ్రమ నలసి త 
లశు సప్తాంబుధులు గురువుల సముఖమునకే 
నృపవర! చన లేకున్నం 


గృపతో నేతెంచెను దిలకింపుమ రామా! 


స్నానము నాచరించి తరు శాఖల నుంచిన వల్కలమ్ములే 
మ్రానుల నాబికున్న యవి రాఘవ నేటికి గాంచు మిచ్చటన్‌ 
మానుగ దేవ సంచయ సమర్పిత పుష్ప చయమ్ము నే(టికిన్‌ 
మానము గాక యున్న యది రామ! కనుంగొను సోత్సలమ్ముగన్‌ 


చూచితివి రామ వన మెల్ల జూడ దగిన 
ది వినం దగిన దెల్ల నింక వింటివి నరేంద్ర! 
యనుమతింపం గళేబరమును ద్యజింప 
నిచ్చగింతును నే నెద నినకు లేశ! 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


ఆ.వె. వారి నిపుడు నేను భావితాత్ముల. జేర 
నెంతు దాసి నైతి నేరి కాశ్ర 
మమ్ము నందు నేను నెమ్మి వారల నెల్ల 


నింక రాఘవేంద్ర! పంకజాక్ష! 21. 


చం. వచనము లాలకించి తగ బల్కంగ ధర్మ నిబద్ధ యవ్విధిం 
బ్రచుర ముదమ్ము నంది యెద రాముడు లక్ష్మణు తోడ సత్య మెం 
చుచు వచియించె నిట్లు కడు చో ద్యమ యంచును సంశ్రితవ్రతన్‌ 
శుచిం గని యర్చ లందితిమి శుద్ద చరిత్ర! యధథేచ్చ నే.గుమా 22. 


చం. అనుమతి నీయ రాముండు జరాంగన వేనలి నార చీరలుం 
దనరుచు నుండ నా శబరి తత్సమయమ్మున జీర్ణ దేహ మా 
యనలము నందు వేల్చి తగ నర్గెను వెల్లంగ నగ్ని సన్నిభ 
Ey ౧ 


మ్ము నిజ శరీర మెల్ల నట మూరి దివమ్మున కంత వింతగా 23. 


తే.గీ. దివ్య భూషణ రాసుల దివ్య మాల్య 
ము లనులేపనముల దివ్యము లగు వస్త్ర 
ములు ధరించి కన్పడె నట ముదము నోసంగ 
మించి వెలిగించి యచ్చోటు మెజపు వోలె 24. 


కం. చనె సుకృతాత్ములు మునులు చ 
నిన చోటునకు నొనరింప నిత్యమ్ము దప 
మును దన్మహిమ శబరి యా 
వనితా మణి పుణ్య దేశ వాసమ్మునకై 25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు డెబ్బది 


నాలుగవ సర్గము. 


అరణ్య కాండము 
సర్గము 75. 


శబరి యట్లు స్వర్గమున కగయగా రామలక్ష్మణులు మతంగాశ్రమ మునుల ప్రభావమును 
దలంచుకొనుచు బుష్యమూక గిరి కేగుచుం బంపా తటిలో+ బ్రకృతి సౌందర్యమును 
దిలకించుట. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


నిజ తేజ మడర శబరి వె 

సః జన దివమ్మునకుం గాంచి సహ జన్మునితో 
విజ నాటవి రాముండు త 

గం జింత సేయం దొడంగె. గమనీయముగన్‌ 


తలపోసి మహాత్ముల మహి 
మ లలిత రీతి దన హితము మది నిత్యమ్ముం 
దలంచెడు నేకాగ్రునింగాం 


చి లక్ష్మణుని రాము డిట్లు చెప్ప దొడంగెని 


కంటిమి యాశ్రమమ్మును సుఖమ్ముగ లక్షణ! యద్భుతమ్మునుం 
గంటిమి యుండంా నిట మృగవ్రజ మండజ వ్యాఘ్రు రాశితోం 
గంటిమి సప్త వార్ధుల నఖండము తీర్థము లందు నిచ్చటన్‌ 

జంటగ ముని యిచ్చితిమి చక్కగ బెద్దల తర్పణమ్ములన్‌ 


చెడు నశియించె నెల్ల నిట జేరు శుభమ్ములు నిశ్చయమ్ముగా 
నెడంద ముదమ్ము లక్ష్మణ యహీనవిధమ్ముగ నుద్భవించెనే 
వడిం బురుషర్షభా! కలుగు వారక క్షేమము లింపుగా నికంన్‌ 

నడు వడిం బంపకుం గదియ నాగ వరమ్మును బుష్యమూకమున్‌ 


గిరి యచట దనరును గెలకున నింపుగ 
ధర్మరతుండు కూడి తన హితులం గ 
పులు నలువుర తోడ మూరి సుగ్రీవుడు 
వాలి భీతి, జేయు వాస మచట 


వానరర్షభు సుగ్రీవు నా నగమున( 
గాంచంజను మింక రయముగం గాంత సీత 
మార్గణం బాతని పయినం బరయగు లోట 


డి శుభ లక్షణ లక్ష్మణ! భృశము సౌమ్య! 


విని యట్లు పలుక ధీరుండు 
ఘనుండు రాముండు రయమ్ముగం జనెద మార్యా! 
యని లక్ష్మణుడు పలికి నా 


మనమ్ము త్వరపడుచు నుండె మనుజేంద్ర! యనెన్‌ 


ఆశ్రమమ్ము నుండి యంత వెడలి మహా 
త్ము(డు నరపతి యనుజు తోడం జేరె 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వడి వడి నడుగు లిడి పంపా తటి విభుండు 


రాము. డాత్రముగను రాఘవుండు 


వడిం గాంచెన్‌ రఘు నందనుండు ఘను డా పంపా తటాకమ్ము రా 
ముండు నా నాగ లసల్లతా వృతమునుం బుణ్యాత్మ సంసేవ్యమున్‌ 
గడు మాధుర్య పయోవిరాజితము సౌగం ధ్యాబ్ద షండమ్ముతో 


నడరం జక్కంగ నీల శుక్ల కుము దాద్యంభోజ తండమ్ములే 9. 


తూర్ణ మంత గదిసె దూరమునం గని 

యా మతంగ సరసి నంబు వాహి 

నింగడు ప్రీతి నందు నెమ్మి స్నానము నాచ 

రించె ఘనుండు రాము డంచితముగ 10. 


ఉత్ప లారవిందములతో నుండ రమ్య 
ముగను బద్మ సౌగంధిక పూరితమ్ము 
పుప్పి తామ్ర వనోపీతము నయి బర్హి 


ణ గణ సంత తోధ్గుష్న నినాదితమ్ము 11. 
ఖుట 


బీజ యుత తిలక తరులు విరివి వెలయ 

ధవ తరువులు శుక్ల తరులు దనరు చుండ 

పూలతో నిండి కరవీరములు సుపుప్పి 

తములు పున్నాగ తరువులు తద్ద యడర 12. 


విమల మాలతీ కుంద గుల్మములు వెలయ 
మజ్జి యెజ్జ గన్నేరులు విఅవీంగ 

అ లీ అ 
నరంటులు నశోక వృక్షము లడర( దనర( 


గేతకము లతిముక్తక వ్రాతములును 13. 


అన్యము లనేకములం బాద పాలి వనిత 

వోలె భూషితంబు నయి విపులము వెలయ 

బుష్ప రాసులతో ద్రుమము లడరంగ 

జూచు చుండి రమ్యముగను శూర వరులు 14. 


వెలయ. దెల్లని కొంగలు నలరి నెమళు 

లాడ నాట్యము చిలుకల తోడ నన్య 

పక్షు లడర వీడి వ్యథ నా వనమున సర 

సి నరయుచు రాఘవులు కూడి చనిరి వేగ 15. 


చం. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


సరసిని శీత వారినిధిం జారుతరమ్మును బంపః గాంచుచుం 


బరము లశోక వృక్షములు పన్నుగం బొన్నలు గుగ్గిలమ్ములున్‌ 


విరియంగ బొట్టుగుల్‌ వివిధ వృక్షము లింపుగం గాంచె, గొల్నునుం 


దిరముగం గామ తప్పు డయి ధీరుడు రాముడు కూడి లక్ష్మణున్‌ 


సమతల పుప్పి తోపవన సంయుత చంపక సాల వృక్షముల్‌ 
భ్రమర గ ణావృతమ్ము నయి రాజిల రమ్యతర ప్రభా వనిన్‌ 

విమల జ లాధ్య వాలుక వివిక్తము పంపను బద్మ గంధయు 
క్త మరసి సత్య విక్రముండు తమ్మునితో వచియించె నిట్టులన్‌ 


బుష్యమూక మనంగ నిచట నీ తీర మం 
దు గలదు గిరి వర మటం గధితంబ 
మున్న పాదపములు పుప్పితమ్ముల తోడ 
నలరి పుణ్యతరము లలిత నగము 


హరి బుక్షరజు మహాత్ముని 

వర పుత్రుండు వీర వరుండు పరగును దానీ 
గిరి పయి సుర్రీవు( డనంగ 

ధర విఖ్యాతుండు భ్రాత! ధర్మాత్ముండై 


నరవృషభ! వానరేంద్రుని 

నరయుమ సుగ్రీవుని జని యని లక్ష్మణుతోం 
దిరిగి యనె సత్య విక్రము 

వర వీరుని తోండ నన్న పలుకుల నిట్లున్‌ 


సీత లేక నేను జీవింపం గలనె రా 
జ్య రహితుండ దీనుండ రమణి ధర 
ణిజ పయి నిజ మనము నిత్య సక్తము కాంగ 


లక్ష్మణ! క్షణ మైన రక్తి వీడి 


పలికి తన్ను వినుచు నుండ భ్రాతతోం ద 
దేక బుద్ది గాంచి విరహ మెల్ల దనను 
భృశముగ దహించు చుండ ననిశము సుంద 


రంపుం బంపా నలిని దోంగె రాఘవుండు 


నానా విహగ విలసితము 
కాననమున దూర మేంగి కాంచుచు వనముల్‌ 


దా నరసె నింపుగను బం 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


పా నలినిని రమ్యమును నృప కుమారు డటుల్‌ 


మందాక్రాయతము.  ఇక్షాక్వంభోనిధి సిత నిశీథేశ సంకాశ మూర్తీ! 
సుక్ష్వింకానీక ధవ రవి సత్ఫూను సంభావ్య ధీరా! 
భిక్వామ్నా యప్రముఖ శివ సంప్రీత ధానుష్క వీరా! 


స్విక్ష్వత్యుగ్రాస్త ధర నిభ! రాజేంద్ర సందోహ పూజ్యా! 24. 


మాలిని. నలిన దళ నిభాక్షా! నైగమజ్ఞాన సారా! 
సలలిత ఘన దేహా! సచ్చిదానంద రూపా! 
ఖలు జన గణ దర్పఘ్నా! సుమిత్రా సుతార్చా్యా! 


చల దభినవ ధర్మజ్ఞానసాకల్య మూర్తీ! 25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నరణ్య కాండ మందు డెబ్బది 
యేనవ సర్గము. 
శ్రీమదాంధ్ర రామాయణము నందు నరణ్య కాండము సమాప్తము. 


